


తాళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 26 


శృంగార సంకీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 


పరిష్కరణ 
కీ; శే। గౌరిపెద్ది రామసుబ్దశర్మ 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
కం08 


0 61010065 56॥16: - 558 


ప్రథమ ముద్రణ : 1992 
ద్వితీయ ముద్రణ. : 1998 


(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 













తిరుపతి 
ఇగ! ౪౯! న్ల్తాన్య 
ల ంంాల. 
పతులు : 2,000 
ల తంం గ|ఎ శి? లర్‌ 
16 ఉలచి ౭ సకల 
వెల : రు. 32-00 ర ణంంలనో 
పచు శ 
ల ర్‌ క[40560 0% 1౫48 కకక! 
శ్రీ !4.గ.గ. వినాయక్‌, !.&.5. 
ఏి!లి........ ......-౨౦౧౨౨౨౨ ౨౨౨౨౨ వా 
కార్యనిర్యాహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 
ముద్రణ : 
త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 


ఆంధ్రప్రదేశ్‌ 


విన్నపము 
ఇందరికి అభయంబు లిబ్బు చేయి 
కందువగు మంచిబంగారు చేయి 4 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్మాన్ని, 
తత్మ్యాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంక్షీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే 1 తాళ్లపాక కవులు ట్రీశ, 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక[గ్రామం. - 

'క్రీఃశః 15వ శతాబ్దంలో వైష్ణవమత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. _ శ్రీ వేంకటేశ్యరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమ య్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రౌగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అర'లో లభించాయి. 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం ్రీ॥శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి క్రీశ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్తన భాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్టానములవారు 'క్రీ॥శ॥ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. ్రీ॥శ। 1922 సంవత్సరం నుండి 
శ్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంక్తీర్తనల సంఎటాల ముద్రణలో 
వివిధ దళలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్లో వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్సి వెలువడాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృఎగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. - 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలొ నిరాఘాటంగా కొనసపొగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు. లీధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


స 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశల్లొనే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంక్షీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంక్తీర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకర్తనలు 
సాహితీవత్తలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్య వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్టుతు యి. తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది. 

'పప్రధమతః తాళ్లపాక కవుల సంక్రర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్బయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్టానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర ద. తిరుపతి) డా॥ 'ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌ శ్రీ ఎంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్వర విశ్శవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
/.4..0౧.0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. 

, దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సం కీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

[/..2. వినాయక్‌ 


కార్యనిర్భహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


'ఫ్రీశ 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంకీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్తాన్ని ఎన్నోవేల సంకీర్తనలడ్బారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్మ్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు. 

శ్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్చరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్షీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్చరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైస్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్తాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
'ప్రయత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంథిక, శిష్ట్య్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాంధ్ర 
సంకీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ, వేంకటేశ్వరము(ద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తబనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆంధ్రేతర 
ర్యాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. " అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మ తట 
వర్ధంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటి 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంక్రీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


ఇగ 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్శ విద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్రీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
(ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దళల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమగ్రంగా పునర్ముద్రించవలసిన ఆవళ్యకత 
ఏర్పడింది. 

పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి.  పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. _ తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమ(గ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజుగారికి, మరియు ధర్మక్షరృృత్వ మండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి. 

ఈ సంపుటాల ముద్రణకు అధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎ్బకె.ఆర్‌:వినాయక్‌ !.&ి.5. గారికి కృతజ్ఞతాంబలి. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్తు, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేళ్చర విశ్చవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు [/.ి...౯౧.0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ !4.4., ౧౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్టొల.. 
తిరుమల తిరుపతి దేవస్టోనములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక = 1008 


అధ్యాత్మ సంకీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు _ |101112భాగాబు) 
శృంగార సంకీర్తనలు 12 
శృంగార సంకీర్తంలు శ్వ 
శృంగార సంకీర్తనలు 13 
శృంగార సంకీర్తనలు క్ష 


ఇం ౦60% 6 ౮౯ ౩:౫౫ ల గ ౫౫ 


శృంగార సంకీర్తనలు 15 


ఖాని 
ల 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు | _ 16 


వూ! 
జా 


శృంగార సంకీర్తనలు 17 
శృంగార సంకీర్తనలు 18 
శృంగార సంకీర్తనలు 19 


నా 
ఊఊ 'ఆఎ గ) 


శృంగార సంకీర్తనలు 20 


ఖతి 
అః 


అధ్యాత్మ సంకీర్తనలు 21 
శృంగార సంకీర్తనలు 22 
శృంగార సంకీర్తనలు 23 


జా కి జీ 
066 ఇ రా 


శృంగార సంకీర్తనలు 2 
శృంగార సంకీర్తనలు 25 
శృంగార సంకీర్తనలు 26 
శృంగార సంకీర్తనలు 27 
శృంగార సంక్షీర్తనలు 28 
శృంగార సంకీర్తనలు 29 


జు గిం మ్‌ 
అస ఏ అ ౪౩ 





శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 


శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
“శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంక్షీర్తనల సంపుటాల సంఖ్యలు (క్రమపద్దతిలో 
ఉందాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రధమంగా ప్రచురింపంబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
ప్రధమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1, 2, ౩ సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీరికలు చదువగలరు ఈ మార్పును సహృదయ పారకులు గమనించగలరు. 


పీర్రిక్ర 
“క్రోరేటి 'దేవుండవై తే గుడిలోనే వుందుగాక 
చేరి మొక్కినట్టివారి. జెటగు వస్టేవా” 


(శృం.నం. 32 సంకీ.6) 


“నా పాదాల చెంతచేరిన వారిని బ్రోచే భారం *నాది' అనే ప్రత్యక్ష 
పరమేశ్వరుడు వేంకటాచలపతి. జీవనాయికల చెరుగువట్టి అంకాన, 
అక్కున చేర్చుకొనే పరమనాయకుడు శ్రీనివాసుడు. మధుర భావనతో 
పరతత్త్యాన్ని అందుకోవడానికి మార్గాన్ని ఈ శృంగార పదాలలో చూపవు 
తున్నాడు మహాభక్తుడు అన్నమాచార్యుడు. “ఆధిభౌతికానుభవములలో 
అన్నమాచార్యులు ఎక్కువగ భావించింది శృంగారము. దాన్ని కూడ 
ఆధ్యాత్మికపు మట్టాన్ని కెక్కించిన మహాపురుషుడాయన” 


తిరుమల తిరుపతి దేవస్టానముల ,శ్రీ,కార్యనిర్వవహణాధికారి ఎం.వి. 
యన్‌. ప్రసాద్‌గారి ఆశయానుసారం, శృంగార సంక్రీర్తనల సంపుటాలు 
కీ.శే. గౌరిపెద్దిరామనుబ్బశర్మగారు పరిష్కరించి అసంపూర్షంగ వదలినవి 
“తగ్రచనయకా పూర్తిచేసే భాగ్యం నాకు కలగడం శ్రీనివాసాను 
గ్రహం. అ సంపుటాలలో శృంగార సంకీర్తనల సంపుటం 32 పూజ్యులు 
గౌరిపెద్దివారు. రేకుల నుండి ఎత్తి వ్రాసినది [11-4-79 ఉ. 8-30 
గం. నుండి 15-9-1979 శనివారం సా. 4-80 గం.]. పాటలు, 
అనుబంధాలతో 374 పుటలు. రేకులు 1601-1700 వరకు. మొత్తం 
పొటలు 599. 


1రా.అకృ.శత్మ. చూ. అన్న. సంకీర్తనలు, సం.]2. వు 30 కూర్చు. 


కత్రి తద. 1902, 
౪01 26-౯2 


4 


వ 


(బ్రహ్మ,శ్రీ/ గౌరి'పెద్ది వారు రేకులలోని పాటల వ్రాతప్రతిని సిద్ధం 
చేసినారు. శబ్బార్ధాలకు సంబంధించిన చర్చ ఆయా పాటల క్రింద 
సూచించినార్ను నా సూచనలను కా.శ్రీ. అనే పుటాక్షరాలతో సూచిం 
చినాను. నాకు సందేహం కలిగిన తావుల మూలంతో పోల్చి చూసి 
వ్రాయసగాని తప్పులను. [్రీగీతలో సూచించినాను. ఈ [గ్రంథంలో పీరి 
కతోబాటు, అనుబంధంలో, సూక్ష్మంగ సంక్షీర్తనల్లోని _విశేషాంశాలను 
చర్చించినాను,. 


తెలుగులో పదకవితకు అన్నమాచార్యుడు అద్యుడు. 1408లో 
జన్మించిన ఈ మహావురుషునికి 1424లో 'వేంకటశ్వర స్వామి సాక్షా 
త్కార మైంది; 1503లో తిరు వేంగళనాథునిలో ఐక్యమైనాడు. ! ముప్ప 
దిరెండు వేల సంకీర్తనలు రచించినాడని ప్రస్తుతింపబడిన అన్నమయ్య 
పాడిన పాటలను రాగిరేకులమీద వ్రాయించిన ఖ్యాతి అతని వంశపురుషు 
లైన వెదతిరుమలయ్య _ చినతిరుమలయ్యాదులదే.? ఈ తాళ్లపాకకవుల 
సంకీర్తనల రాగిరేకులను తిరుమల దేవాలయంలో సంకీర్తనభండారంలో 
భద్రపరచినట్లు సొక్ష్యాలున్నవి. తాళ్లపాక కవుల రచనల రాసీరేకులు 
చాలవరకు కాలగర్భంలో కలసిపోయినవి. రాగం విలువ తెలియని 
బొతి రాగికోసం వానిని కరిగించుకొన్నది. వేంకటేశ (రాను([గ్రహం వల్ల 
మనం దక్కించుకొన్నవి కొన్నే3 

1 ఈ వివరాలు, అన్నమయ్య సంక్రీర్తనల తొలిరాగిరేకు అవతారికలో ఉన్నవి. 

24పరముతం (మం) తత్రములు ముప్పదిరెండు వేలు” సంక్రీర్తనములు చూ. 
అన్న. చరి! &ీర్‌ తి.తి.దే. 1978. 


“హేవళంది సంవత్సర మార్గశిర శు.గ బుధవారము తాళసాక చినతిరుమ- 
లాచార్యులు ఆనతిచ్చిన అస్టభాషాదండకం తామ్రశాసనస్థవగాను వ్రాయించితిమి” 
ఒకొనొక రాగిరేకు మీద ఉన్న ఈ నవ్రాతవల్ల సంకీర్తనల రాగిరేకుల వివరాలు 


తెలుస్తున్నవి. 116 ౫41007 ఇంగ ౪01. 1 వు 156 తి.తి.దే 1935. 
ఈ. రేకుల వివరాలు చూశ్ళం.సం. 22. వు, 14 గౌంరా. తి.తి.దే, 


రేకులు 
అన్నమయ్య ఖ్‌ 22809 
'పెదతిరుమలయ్య .. 205 
చినతిరుమలయ్య ఫ్‌ 38 


తిరుమల సంకీర్తన భండారంలో, అహోబలంలో, శ్రీరంగంలో దేవ 
స్థానం యాజమాన్యం సేకరించినవి. ఈ రాగిరేకుల్లో రచనలన్నీ (ఒక్క 
శృంగార సంకీర్తనలు అన్నమయ్యనవి 400 తప్ప) దాదాపు ముద్రణకెక్కి 
నవే. వీనిని సేకరించి పరిష్కరించి ప్రకటించడంలో సహకరించిన పెద్దలు 
సర్వశ్రీ, సాధుసుబ్రహ్మణ్యశా,స్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ల పల్లి 
అనంతకృష్ణశర్మ, పండిత విజయరాఘవాచార్య, ఉదయగిరి శ్రీనివా 
సాచార్య, పి.టి. జగన్నాధరావు, గౌరి పెద్ది రొమసుబ్బశర్మ తదితరులు. 
తాళ్లపాక కవుల రచనలన్నీ సేకరించి ప్రకటించాలనే తాపత్రయంతో 
తిరిగే నాకు వేంకటేశ ముద్రతోటి సంకీర్తనలు కొన్ని తంజావూరు 
సగస్వతీమహలు తాళపత్రకాంతారంలో కనిపించినాయి. అన్నమయ్య 
తన సంక్రీర్తనలను పరమ మంత్రాలుగనే భావించినాడు.. వేంకకేశ 
మంత్రాలవంటి తన సంక్రీర్త నల్లో “ముద్రగ' వేంకటేశ శబ్బాన్నే ఆ 
మహాభక్తుడు స్వీకరించినాడు. తాను వచించిన సంక్తీర్తనలను వేంకకే 
శ్వరుని చరణాలకే అంకితం చేసినాడు. 


దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి 
పూచీ నీ కీరితి రూప పుష్పము లివి యయ్యా 


1075. “| 
*వెంకఓీశ పదాలు గ.]|.5.5.]4. 465, 8. 11658, ౨. 467 లై లింగపదరా- 


గతాళ సహితం 3. 11640 సంగీతం పదాలు. 1974లో నేను సేకరించినవి. 


ణీ 


ఒక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించంగ 
తక్కినవి కభండారాన దాంచి వుండనీ 

వెక్కసమగు నీ నామము వెలసులభము ఫలమధికము 
దిక్కె నన్నేరితివింక నవి తీరని నాధనమయ్యా. 

నా నాలికవై నుండి నానా సంకీర్తనలు 

పూని నాచే నిన్నుంబొగడించితివి 
వేనామాల నెన్నుండా వినుతించనెంతవాండ 
కానిమ్మని నాకీ వుణ్యము గట్టితి వితేయయ్యా. 

. ఈ మాట గర్వము గొదు నీ మహిమే కొనియాడితింగాని 
చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాండంగాను 
నేమానంబాడేవాండను నేరము లెంచకుమీ 
శ్రీమాధవ నేనీదానుండ. ,శ్రీ/వేంకకేశుండవయ్యా. 

(ఆధ్యా. సం. 2 (క్రొత్త) - 388.) 


“అన్నమయ్య తన జీవిత మందలి తపస్సుకు మూల ద్రవ్యంగ 
పదకవితను వరిగ్రహించినాడు. సం: రసిద్ధమై సహజమైన కవితాశిల్బం, 
ఎప్పుడూ. పదను చెడని భావనాశక్తి కలవాడు. స్వతః ఉద్రిక్తమై 
భావవేగాలను అణచుకోలేని ప్రకృతి. దాన్ని సర్వాత్మనా 'శ్రీ/వేంకటే 
శ్వరునికర్పణం చేసినవాడు 


క శ్ర, తిరుమల ఆలయంలో సంకీర్తన భండారము వ్రసక్తి 10. 60౪01. 
ఈ క్రీశ 1530 వివరణకు చూడు. “తాళ్లపాక కవుల కృతులు - వివిధ 


పాహితీ ్రశ్రీయలొ” వే.ఆనం. వు, 84 
కరా.అ.కృ.శర్మ. అన్నమాచార్యుల సంకీర్తనలు-[. కూర్పు. కొంశ్రీ. వ్యు 


బాగే తి.తి.దే. 1970. 


క్‌ 

తాళ్లపాకవారి పదాలు ఎక్కడెక్కడో ఎన్నో రూపాలను, రూపాం 
తరాలను పొందినట్లు తెలుస్తున్నది. కర్త పేరు తెలియక భిన్న విభిన్న 
పదకర్తల రచనా సంకలనాలలో చోటు చేనుకొన్నవి. నా దృష్టీ కందిన 
కొన్ని వేంకళేశ్వర ముద్రాంకిత వదాలను ఉద్ధరించే ప్రయత్నం చేస్తు 
న్నాను. మా గురువుగారు శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారీ 
“ఆ పాటలు నశించిపోకుండుటకై ఇందుద్దరించుచున్నాను.” అంటూ 
కొన్నిటిని ప్రకటించి నాకు మార్తోపదేశం చేసినారు. 7 నేను సేకరిం 
చిన పాటలని కొన్నింటిని గురువుగారికి వినిపించి వారి ఆమోదముదను 
పొందినవి ఇందు పొందుపరుస్తున్నాను. 


1. & అదె వచ్చ చెలియ మొయారంబుతో ప్రియుని 
సదనంబు వెడలి తన సఖుల గానకుండా 


నుదుటి కస్తురి చెమట పదనై జార చీర 
నదిమి వీడిన తురుము కుదురు పరచి 

వొదిగొదిగి తనకెవ్వరెదురౌదురో యంటా 
'ెదవిగంటి మడపు తుద మాటుకొంటా 


నునుగుబ్బకవ గోటికొనజీర మరుగుబడ 
'పెనుకెంపు బంణ సరు లనువుబరచి 

తనకింద ౧దళుకుకన్నుల నిదుర సొలయగా 
వనజము మార్కొని వూర్చుబడి నణచుకొంటా 


రీర్రా,అ.కృ.శర్మ. అన్నమాచార్యుల సంకీర్తనలు-11. కూర్చు. కా.్రీ.వు 


గట తి.తి.దే. 1978. 
7ళంంనం. ౫0 సంపుటం. వు 6-8. రా.అ.కృ.శర్మ. తి.తి. దే 1965. 
80. 11640. ౮00 1427 ఒ సంగీతం-పదాలు. వు. 117 


అల తత్తరబడుచు అవ్వల నివ్వల గట్టు 
ఛలువశొాలకలువలు సడలగా 

అల ,శ్రీ,వెంకటరాయని కూడిన సరసపు 
కలయిక మది తలచుకొంటూ 


పరిష్కృత పాఠాలతో: తాళపత్రంలో రాగం పేరులేదు. 
తాళం: ఖండచాపు 
పల్లవి 
అదె వచ్చె చెలియ యొయారమ్ముతో ప్రియుని 
సదనంబు వెడలి తన సఖులు గనకుండా 
చరణాలు 
నుదుటి కస్తురి చెమట పదనై జారుచీర 
నదిమి వీడిన తురుము కుదురువరచి 
వొదిగొదిగి తనకెవ్వరెదురౌదురో యంటా 
"పెదవిగంటీ మడుపు తుద మాటుకాంటా 


నునుగుబ్బకవ గోటికొన జీర మరుగుబడ 

"పెను కెంపు బన్నసరు లనువుబరచి 

తనకింద ౮దళుకు కన్నుల నిదుర సొలయగా 
వనజము మూర్కొని వూర్చుబడి నణచుకొంటా 


అల తత్తరబడుచు అవ్వల నివ్వల గట్టు 
చలువశాలకలువలు సడలగా 

అల శ్రీ, వెంకటరాయని కూడిన సరసపు 
కలయిక మది తలచుకొంటా 


7 


ఈ [క్రింది పాటల్లో మూలపారాలను క్రీగతలో సూచించాను; 


సౌరాష్ట్ట్రం - అటతాళం 
కఇ్లన్నియు కొత్తలు తోంచె యింతలో చెలి నీకు 
విన్నని నిగ్గు జూచి వెరపేంటి కొయనే 
పెట్టిన కస్తురిబొట్టు పెదవిపై కేల జారె 
కట్టిన చెంగావి కెంపు కన్నుల కేల యెక్కె 
వుట్టిన *లెంజెమటలు పులకలేమిటికి గప్పె 
పట్టిన తామెరమొగ్గ పదనేంటి కాయనే 


నిండిన సైరణలకు నిజమేల లేదాయ 

పండిన కోరికలకు [ప్రాణమేల వచ్చె 

కొండలలో నెలకొన్న కోనేటి రాయండు గూడె 
యెండలేని నీనీడ నీకితవేంటి కాయనే 


'కేదారగౌళ - రుంవెతాళం 
లవి 


ణా 


హం 


నీకే తగునయ్య మా నెలంత 
నగోకులాంబుధి రాజ గోవిందరాజ 


గొప్ప కన్నులదిరా కొాదమచన్నులదిరా 
చెప్పంజూపరాని మంచి చెలువరా 
కప్పురంపవు నగమురా కస్తూరిమృగమురో 
కొప్పు నీటులరాజ గోవిందరాజ 





ఈఈ పాట తొఠపత్రంలో తొలుత చరణం తర్వాత పల్లవి సంక్రీర్షమై ఉంది. 
ల రాలా 
- పత్రంలో పాఠాలు: లేజెమటలు 


8 


బెళుకు నెమ్మేనురా పిడికెండె కౌానురా 
నిలువెల్ల అపరంజి నిగురా 

ళా ర్‌ క 
యెలమించు దొారకెరా యెంత గరగరికరా 
కులుకు గుబ్బలరాజు గోవిందరాజు 


((శ్రమమంత యొరుంగురా కలికి క్రామ్మెరుంగురా 
రమణి మం(తముకాదు రామరా 

రమణీయ వాణిరా రతుల సురతాళిరా 
కొామరుసేంతల రాజ గోవిందరాజ. 


శంకరాభరణం - అలుతాళం 
పలవి 
న. 


దిష్టిదాంకీ మా యయ్యకు తెరవేయారే 
దిష్టించి యెొవ్వరినైన తేరి చూడనీకురే 
చరణాలు 
చప్పుడు 'సేయకి యవనరమాని చెప్పరే 
అప్పాండు మాజ్ఞాన మాడీనని చెప్పారే 
కప్పూరంపు సురటుల విసరే రనరే 
అప్పాండు సతులు దాను ఆరగించి ననరే 


దంతాపు చవికెైలో యేకాంత మాడీననరే 
అంతరంగమున నృత్తమాడీ ననరే 

దొంతి వేడుక పూలతోంటలో నున్నాండనరే 
చెంతాల కేళాకూళి చెంతానున్నాంఢడనరే 


క చప్పుడు "సేయకుండుట అని తాత్పర్యం. 


9 
పట్టుంపు రాణియు తాను పవ్వళించున్నాండనరే 
రట్టుగా యెవ్వరినైనా రాకు మనరే 

యస్టే అల మేల్మంగాధిపతి వేంకటేశ రు 
యిట్టే వొకరొకరినీ "సేవించు మనరే. 


సుదతికి మీ రిందరు చుట్టాలైన ఫలము 
మదనుని వేడుకోరె మంచిదౌగాని 


పాదపైన సంపెంగ పువ్వులు వెదజల్లరే 
ఉదుటీతు మ్మెదగుంపు లుడుగుగాని 
పది దిక్కులను రఘుపతి "పేరుందలంచరే 
గుదిగొన్నికోవిలలు కుయ్యకుండుగాని 


జలములలో నెల్లఓ!శచంద్రకాంతులు జల్లరే 
ళం న. 
అల దామెరల గర్వ్వమణగుగాని 
చలపటి వనమెల జవా ఫిజి వాసించరే 
జు ళా 
మలయ చిలుకపలుకులు మందవమౌగాని 
పాటలలో శంకరాభరణ**మాలపించరే 
నీటు చల్లగాలి సొంపు నిలుచుగాని 
పాటించి యలమేల్మంగవతి "పీరుందలచరఠే 
_జీపాటిలచరే యివిగొన్ని జాడలౌగాని. 
కిత్రమ్మె 
9జ్ఞోవిలాలు 


10్వంద్రకాంతలు 
2 ఆలపించరెని చల్లగాలి 


10 


12 అత్రివరో శ్రీ/వేంకటగిరిమీద వీడె 
కౌరవుల'పాలిటి విశ్వరూపమితడు- వీడె 


త్రిపురంబులపైంబారిన యాఘన*తివ్రబాణ మితండు 
కపటవు భస్మాసురుని పాలిటికి కాలదండ మితండు 
విపరీతపు కంభములో వెడలిన వీరసింహమితండు 
చపలపు!5బాణునకు మర్మభేదియగు చదక్రధరుండితండు. 


ధరణికింద బలినణచిన యాపాతాళశౌరి యితండు 
దురమున నెదిరిన దనుజకోట్లుకును ధూమ కేతువితండు 
ఒరగిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితండు 
పరచు రావణుని శిరములు ద్రుంచిన ప్రళయవాయువితండు 


ఇదిగో విధి రుద్రాదుల కెల్లను వెలశిన వేల్పితండు 
పదిలముగాందనుంగాచిన యాడ్రితపారిజాత మితండు 

కదలని యా బ్రహ్మాండకోట్లుకును కన్నతండ్రి యితండు 
వెదకి వెదకి మరి వరము లొసగు ,శ్రీ/వేంకటవతి యితండ 


పల్లవి 
క! 

వేళ కొదవిన వాడె విందు 

వేళ లెంచింజూచితే వేడుకలబ్బునకే 


12 అత్రి వెరో ; 
13 ప్రార్రిటికి విశ్వరూపమితండు వీండె 


కేశ త్రీవ్రబాణ 


కేర్‌ బ్రాఖును 


11 
కాంత మోమరవిరిగా జారుకొప్పు విరులు 
యింతోటు నీకు జూపి 16 య్వైట్ట్లండె నమ్మ 
చెంతనే రాహువు తన చెలికాని కదియగా 
కంతుడంత సోనే7గమ్మినట్టుండె 

సగము జారు!క పయ్యెద జవ్వని గద్బిగుబ్బలు 
యెగువ కెంపుల తాళి యెట్టుండె నమ్మ 
మగటిమి తమ్ములపై మంచు ముంచుకోరాగా 
తగవు కాదని రవి తరమినట్టుండె 


అలమేలుమంగ మేన అల తొల్లి విరహమున 
20 యలమి శ్రీ/ వేంకటప్ప డెట్టుండె నమ్మ 
మలయు లేందిగె **ఎండమావులచే కడువాడగా 
పొలగి నీలమేఘము పొడమినట్లండె 


రి. శ్రీరాగం -  రుంపెతాళం22 


పట్టురాదు యీ వలపు పతులకును సతులకును 
22దోస మెరుంగదు వలపు *3దారతనంబెడ రేం 
బాస యెరుంగదు వలపు బలిమి. జెరుచు 


నేర యట్లుండె 

17 గంమినట్టుండె 

18 -వైయద 

శ యటుండె 

20 మ్వైలమి | 

21. యండమావులచే - 

న. రాగం-జంప్పె తాళం 
22 దాస మెరుంగదు 

23 దొర్రత్రనంబ్బెడ..  రెంచు 


12 
(తాను వంటిది మనసు ' తగిలితే కుంగించు 
యీసునకు మొదలైన దెట్టిదో చెలియా 


కన్నుల నుండును వలవు కానరాక మందమై 
పప్రన్ని పైకాని తిరుగు భయ మెరుంగకా 
వెన్నవంటిది మనసు వెచ్చనైతే కరంగు. 
యెన్ని విధముల తెలియ దేంటికో చెలియా 


కలిమి యెరుంగదు వలపు కడు యెమ్మెలై తోంయ 
చలువ లెండ్రై తోంచు సరసమునను 

యెలమి శీ/ వేంకటశ యిజ్బ నన్ను గూడితివి, నిన్ను 
తెలిసె నన్ను తెలియ దేంటికో చెలియా 


భెరవి - ఆదితాళం 
వలవి 
ళా 
తిరుమలయ్య. విందు మంచిదే *వుండంళకు వుంటినమ్మ 
సరవిలేని చెంచువారి సంతయేలె తనకును 


పరికిదండ పొగడదండ బండిగురిగింజ దండ 
బెరకులేని పికిలిదండ బలిదండలన్నియు 
మెరసి కానుకియ్యబోతె మేనిదండలడి గెనమ్మ 
మరల చెంచువారితోడి మాటలేలె తనకును 
24ప్పమ్మ్మి - ప్రానభంగం 
35 వుందంట్టు 


13 


మునురుతేనె జుంటితేనె ముదిరినట్టి పెరలతేనె 
పొనంగ మించు పూవుతేనె పుట్టుతేనె లన్నియు 
వాసంగి కానుకియ్యబోతె మోవితేనె లడిగె నమ్మ 
యెసంగ చెంచువారి యెంగి లేంటికమ్మ*తనకును 


వెలగపండు జీడివపండు వెలలేని మోవిపండు 
వలుకుదొండపండు పాలపండు కానుకిచ్చితే 

చెలంగి పక్కపందడు మంట శ్రీ, వెంకటనాయకుండు 
యెలమి కూడెనమ్మ చెంచు లేంటికమ్మ తనకును. 


కాంబోది - అటతాళం 
పలవి 
యా 
అవునయ్యా లెస్స తగవాయ మరేమి 
27 త్రవిలి తప్పాకరిది దండన వొకరిదా. 


చరణాలు 


దిద్ది నీ చెక్కిట గోరు తీర్చిన వారుండంగా 
అద్దము చూచుకొమ్మంటే అదే నేరమా 
28వొద్దిక నీ మోవి కెంపులుంచిన వారుండంగా 
అద్ది కప్పురము వెట్టుకు అదె నేరమా 


నెరయ నీ మేన చెమట నించిన వారుండంగా 
అరసి సురటి వినరితే అదె నేరమా 
శిరిగల నీ కొప్పు బమ్మిన వారుండంగా 
అరుదుగ ముడుచుకు అదె నేరమా 

26 జ్రవక్సు 


27 క్రవిళి 
ఏకి న్చాద్ది3ై 


14 


యెలమితో నిన్నలయించిన వారుండ.గా 
అలసి వచ్చితివంటే అదె నేరమా: 
అలమేలుమంగ? వేంకటాధీశ కూడితివి 


అలుగకు మికనంటేు అదె నేరమా. * 


ఇట్టా నేను సేకరించిన కొన్ని వందల పాటలు ముందు ముందు 
తర్వాతి సంపుటాలలో ప్రకటించగలను. వీటిని పరిష్కరించి ఒక 
ప్రత్యేక సంపవుటంగ (ప్రచురించాలనే సంకల్పము కూర లేకపోలేదు. 
అంతా శ్రీ/నివా సేచ్చ. 
తమిళ దేశంలో. ఆళ్వారులు నానా దివ్యదేశాలను సందర్శించి 
అక్కడి అధిష్టాన దైవత్తాల గురించి పాశురాలను (పాటలను) గానం 
కా 
చేసినట్లే ఈ తెలుగు ఆళ్వారు అన్నమయ్య దక్షిణాపథంలోని వైష్ణవ 
క్షేత్రాలను సేవించి సంక్షీర్తనలు గానం చేసినాడు. ఆంధ్రదేశంలో కడప, 
చిత్తూరు, అనంతప్పురం, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు 
మొదలైన ప్రాంతాలలోని. ఆలయాలను ఎక్కువగ దర్శించి ఆ. దేవుళ్ల 
గురించి గానం చేసినట్లు ఉపలబ్లమెన సంకీరనల దా రా తెలుస్తుంది. 
యొ ఠ6ఆాలు అటి ల్‌ో 
అన్నమయ్య జీవిత తపస్సు వేంకకేశ్వరుడు. అతని సంక్షీర్హనలు వేంక 
"ఓీశ్వర చరణాంకితాలు. అతడు వావిలి పొటి వీరరాముని పేర్కొన్నా, 
కడప వెంకటరమణుని పలుకరించినా ఆ దేవతలకు వేంకటాచలం 
రాక తప్పదు, వేంకళేశ ముద్ర వేసుకోక తప్పదు. శ్రీ, వేంకటాద్రి 
చేరిన వావిలపాటి రామచంద్రుని అన్నమయ్య మనసార, నోరార గానం 
చేస్తున్నాడు. . 


29 వెంకటధిశ ॥ 
26110 దాకా ఈ పాటలన్నీ 11640. 600) 14272 సంగీతం - పదాలు, 


తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయం నుండి సేకరింపబడినవి. 


15 
| రామక్రియ 
పలవి 
రా 
రాతింబతిమ. సేసిన రామచంద్ర! నీ 
చేతిలోని దాన నింతే. శ్రీరామచంద్ర 
చరణాలు 


వటి రట్లు సేయకిక వదు రామచంద్ర 

యు లు యి 
నెట్టన నేను దూరనోప నిను రామచంద్ర 
వొట్టితి/(బేమము నీవె. వో రామచంద్ర మమ్ము 
లు ర్ల 
వట్టి జాలింబెట్టకింక వద్దు రామచంద్ర 

ళు యు యి 
విన్నపాలు 'వేయునేల విను రామచంద్ర నా 
కన్నుఅకు నీవె గురి ఘన రామచంద్ర 
యెన్నిక నన్నుంబాయకు మింక రామచంద్ర 
నిన్ను నన్ను నెంచుకొమ్మీ నీవు రామచంద్ర 
ఆయము లంటితివి నెయ్యపు రామచంద్ర వొక్క 
పాయమే ఇద్దరికిని బలు రామచంద్ర 
అఆయెడ వావిలిపాటి హరి రామచంద్ర 


చేయార 'శ్రీ/ వేంకటాద్రి. జెందితి రామచంద్ర 
(చూడు. సంకీ. 36) 
ఈ సంపుటంలో: 
వోగునూతులౌభ లేశుదు. 8 
వావిలిపాటి రామచంద్రుడు 22, 34 37 38 


39, 40, 41, 44, 


16 


47, 52, 74 75 
కడప వెంకటరమణుడు.. 5్‌5్స్‌ 58, 101, 264, 
208 
మాచనోలి చెన్న కేశవుడు. 64 
మారకపురము చెన్నరాయుడు 100 
గోదిందరాజసా మి ర్‌ 126 
కామలాపురం కంచిరాయ.డు 162 
కోన తిరు వేంగళనాధుడు. 182 
కాభలేశుడు స 184 
తొండమారేగుళ్ల గోపీనాధుడు 186, 187 
ఉద్దగిరి కృష్ణుడు న 278 
భూపతిచెర్యు వొడ్డి వెంకటేశుడు 280, 281 
వూటకూరి కో నేటిరాయడు 209 


అన్నమయ్య సంకీర్తనల్లో అవురూపంగ గోదాదేవి మీద పాట 
ఒకటి ఈ సంప్పటంలో గోచరిస్తుంది. 'ప్రాయశః నా దృష్టికంది 
నంత వరకు ఇదొక్క కే. 'ఆండాళమ్మిను స్తుతించే కీర్తన. వాడె 
వెంకకేశుడనే వాడె, వీడు అనే సంకీర్తనలో “పెరియాళువారి దిడ్ల 
పిసికి. పై వేసిన విరులదండల మెడ వేసినవాడు' అని ప్రస్తుతిస్తాడు. 
ద్రవిడ దేశంలో వెలసిన చునోభక్తుడు పెరియాళ్వారు. అతని పెంపుడు 
కూతురు గోద. ఒక మహాభక్తుని సుసంస్కృతమైన తులసీవనంలో పెరి 
గిన ఆధ్యాత్మికపు మొలక గోద. తండ్రి గ్రుచ్చి కూర్చి (శ్రీరంగనాథుని 
అలంకరణకు సిద్ధం చేసిన వనమాలను తాను ధరించి మురిపాలను _ 


27న్చూడ, అధ్య. సం. 6సంకీ, 121. వు, 83. తి.తి.దే. 1980 


17 
కుమ్మరించి పంపేది. తన భిక్తుంల మధుర స్పర్శను పొందిన ఆ 


మాలను ప్రణయానందంతో రంగనాథుడు ధరించేవాడు. ఆ ప్రణయమే 
గోదా రంగనాథుల పరిణయానికి దారి తీసింది. ఈ మనోజ్ఞ మైన 
కధ ఎందరో మహాకవులకు క్షావ్యత్త్వసిద్ధిని చేకూర్చింది. శ్రీ, కృష్ణ 
దేవరాయలు భగవదాదేశంతో ఆ గోదాకల్యాణగాథను “ఆముక్త మాల్యది 
మహాకావ్యంగ ఆవిష్కరించినాడు. 


“ఎన్నినుంగూర్తునన్న విను మే మును దాల్చిన మాల్యమిచ్చు న 
ప్పిన్నది రంగమందయిన సపెండిలి సెప్పుము మున్నుగొంటి నే 
వన్ననదండ యొక్క మగవాడిండ నేను. దెలుంగు రాయండ 
నన్నడరాయ యక్కొదువగప్పు ప్రియాపరిభుక్తభాక్కథన్‌ ” 
(ఆము. 1-14) 


తిరుమల వేంకకేశ్వరుడే (శ్రీరంగనాథుడు. ఈ కలియుగంలో 
రాముడైనా, రంగడైనా ఈ గోవిందుడే. నేటికి తిరుమల దేవాల 
యంలో ధనుర్మాసవేళ గోదాదేవి అర్చించిన “తిరుప్పావై” గానం చేస్తారు. 
బ్రహ్మోత్సవ వేడుకలలో శ్రీవిల్లిపుత్తూరునుండి గోదాదేవి ధరించిన 
బొందు తోమాలను తెచ్చి తిరుమల వేంకటరమబణునికి (మూలవర్లకు) 
సమర్పణం చేస్తారు. “అప్పిన్నది' అంపిన సుమమాలను ్రీడాశుకాన్ని 
ధరించి ఉత్సవాల పెళ్లికొడుకు మురిసిపోతాడు. “శ్రీ, వేంకటేశుడు తానె 
వచ్చి పెండ్లాడిన మహాలక్ష్మియట చూడికుడుతనాచారి. 


లలిత 


చూడరమ్మ సతులాల సోబానంబాడరమ్మ 


కూడున్నది పతింజూడికూడనాచారి 
౪0 26-౯3 


18 
'త్రీమహాలక్ష్మీియట సింగారాల కేమరుదు 
కాముని తల్లియట చక్కందనాల కేమరుదు 
సోముని తోంబుట్టువట సొంపుంగళ కే మరుదు 
కోమలాంగి యీ చూడికుడుత నాచారి 


కలశాబ్ది కూంతురఎ గంభీరాల కేమరుడు 
తలంప లోకమాతయట దయ మరి యేమరుదు 
జిలజనివాసి యట చల్లందన మేమరుదు 
కొలదిమీర యీ చూడికుడనాచారి 


అమర వందితయట అస్టై మహిమే మరుదు 
అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు 
తమితో శ్రీవేంకటేశు. దానె వచ్చి సెండ్లాడె 
క! 
కొమెర వయసు చూడికుడుతనాచారి. 
(చూరు. సం. 246) 


సీతావియోగవరితవ్రహృదయుడై న రాముడు లక్ష్మణునితో బావురు 
మన్నాడు. “వన వాసంత వవనాలు సీతలేని నన్ను తపింవ చేస్తున్నవి. 
సీత లేక ఒంటరిగ బతుకుతున్న నన్ను ఈ మంద మారుతొలు అగ్ని 
పోత్రునిలా దహింప చేస్తున్నవి. కమలదళాల వంటి విశాలనయనాలతో 
ఒప్పు "సీతను చూడని నాకు జీవితం మీదనే విరక్తి కలుగుతున్నది" అని 
సౌమిత్రితో రాముడు వాపోయినాడు, 


మాం హృద్య మృగశాబాక్షీ చింతాశోక బలాత్కతమ్‌ 
నంతావయతి సౌమిత్రే క్రూరశ్చెత్రో వనానిలః 


(కష్కిం. న, 1ళ్లో, 35) 


19 
ఏష వుష్పవాహపో వాయుస్సుఖ స్పర్శో హిమావహః 

తాం విచింతయతః కాంతాం పావక ప్రతిమోమమ 

(కిష్కిం. సే. శ్భో, ర్‌2) 
పద్మవత్రవిశాలక్షీం సతతం పంకజ ప్రియామ్‌ 

అపశ్యతో మే వై దేహీం జీవితం నాభిరోచతే 

(కిష్కిం. సర్గ. 1. శ్లో 66) 

*రామాయణాన్ని నవంగ ద్విపదలో అన్నమయ్య రచించినాడని 
చిన్నన్న పేర్కొన్నా దానిని మనం దక్కించుకోలేక పోయినాము. "సంక 
ర్తనా త్మకంగ అన్నమయ్య వినిపించిన రామకథ, చరిత్ర, మహిమలు 
కొన్నింటినైనా మన భాగ్యవశాన ఆస్వాదించకలుగుతున్నాం. 

“చంద్ర మందానిలాదులు, యెరవై మమ్మింత యేంవీ నేమిసేతు 
వీనిని అంగన చూవు చందురు నంట నా చూపును నంటి 
అంగజతాన మారదాయం జూడు తమ్ముండా (చూడు. నం. 74) 
అని రామయ్య తమ్మునితో నిర్వేదపడతాడు. ఈ నన్ని వేశంలో రామ 
లక్ష్మణుల మధ్య సాగిన సంభాషణ ఒక మనోహరమైన పాటగ మన 
ముందు నిలిచింది. 


రేక 
పల్లవి 
ళా 
రా:కానకుంటి మిందాంకా కంటి మాడకుంబోదము 
ల: కానీలో అందుకేమి కళనళ మేలయ్యా 


28 6ప్రవిమల ద్వివద ప్రబంధ రూసమన్య నవముగా రామాయణము.” 


అన్న.చరి. చిన్నన్న వు. క5్‌-46. తి.తి.దే. 1978 
“వాల్మీకి రామాయణ మెల్ల, రొగంబుతో ననురాగంబుతోడ, బాగుగా గంధ- 


ర్వుబాగుగంజదివి' అన్న.చరి.చిన్నన్న. వు, 30. తి.తి.దే. 1978 


20. 

చరణాలు 
రా;తొంగిచూచె నదె సీత తూరువునం దమ్ముండా 
ల: సంగతి. జందురుండింతె సతిగాదయ్యా 
రా;చెంగట నే వెదకంగాం జేరి నవ్వీ. జూడరాదా,. 
అ;రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా 
రా:పొంచి చేతంబిలివీని పొద దండ నదె సీత 
ల: అంచెల తీగె యింతే అటుగొదయ్యా 
రా;యెంచనేల దవ్వులను యెలింగించీ వినరాదా 
ల; వెంచపు నెమలిగానీ పిలుపు గాదయ్యా 
రా: నిలుచుండి చూచెనదె నిండుంగొలకలో సీత 
ల; కలువలింతే ఆ వెగాదయ్యా 
రా; కలికి శ్రీవేంకటాద్రి గాంగిలించె నిదె నన్ను 
ల;తలంవులే నాకె నిన్ను. దగిలుండునయ్యా (చూడు.సం.105) 


అన్నమయ్య సంకీర్తనలకు వర్చస్సు నిచ్చినది (శ్రీనివాసుని తిరు 
మూర్తి అందాలు, ఉత్సవ వైభవాలు, తత్త్వ రహస్యాలు, విశిష్ట్రాద్వెత 
ధర్మ సూక్ష్మాలు. అన్నమయ్య తిరుమలలో కాపురముండి వేంకటరమ 
ణుని నిత్యోత్సవ వైభవాలను ప్రత్యక్షంగ దర్శించి పరవశించి గానం 
చేసినాడు. స్వామి సుప్రభాత సేవనుండి ఏకాంత సేవదాకా సకల సేవ 
లను క్రీర్తించినాడు. ' వేదంలా, ద్రవిడ వేదంలా అన్నమయ్య సంకీర్తన 
“తెలుగు వేదంగా”. స్వామి నిత్య సేవా కార్యక్రమాలలో భాగంగ నిలిచి 
పోయింది. అన్నమయ్య పాట వింటూ తిరుమలపతి నిద్ర లేస్తాడు. 
అన్నమయ్య పాటవింటూ అలమేలుమంగపతి నిద్రపోతాడు. అన్నమ 
య్యకు తిరుమలయ్యకు ఉన్న నంబంధమది. 


21 


చః 


1 “హరిపూజ హరిసేవ హరికీర్తనంబు 
హరి మననము ధ్యాన మనిశంబుందనకు” 


*అన్నమయ్య శృంగార సంక్షీర్తనలు విని వేంకటపతి మంచి ప్రాయ 
పువాడైనాడట. అన్నమయ్య _ విశ్వలోకపతికి సాగే తట్టు పునుగు 
కప్పురకాపుల సేవలను మహిమాలంకార నమన్వితంగ _ వర్షిస్తాడు. 
వేంకటరమణునికి తిరుమలలో ప్రతి శుక్రవారము అధిషేకము. ఈ 
అభి'షేకోత్సవాన్ని అన్నమయ్య మరొకచోట “కంటి శుక్రవారము గడి 
యలేడింట, అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని అని కన్నులకు 

న శ న 
కట్టినట్లు వర్లిస్తాడు. తెనాలి రామకృష్ణుడు కూడ '“శుక్రవారపు సాగ 
సుల వాడని ఈ స్వామిని అభివర్షిస్తాడు. వర్షనాతితుడు, వర్ణాలకు 

ళా లలి న! య 
లోబడనివాడు శ్రీ, వేంకటనిలయమూరితి. 


పల్లవి 

ళా 
ఏమని వర్షించునొకో ఇంకం బురాణములెల్ల 
వేమురుంగొత్తలాయ విశ్వలోకపతికి 


చరణాలు 
పొలజలనిధిలోన పలుమారు. దేలంగాను 
నీలవర మెలంటోయి నిండుందెలువె నటు 
రా రా న్‌ లు 
మేలిమి కప్పురకావు మేననిండ నించంగాను 
పొలికె వేరొక్కటాయ పురుషోత్తమునికి 


అన్న. చరి. చిన్నన్న. వు. 30. తి.తి.దే. 1970 
24జగత్రి నీ శృంగార సంశీర్తనముల కగవడి మంచి ప్రాయపువాండనయ తి” 


22 


వేడుకంగాళిందిలోన వేమారు నీందంగాను 
ఆడనే కమ్మర నలు పై నట్టు 

తోడనే తట్టుపుణుంగు తొప్పందోంగ నించంగాను 
జొడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి 


అలమేలుమంగ నురమందునే నిలుపంగాను 
అలరి బంగారు వర్తమెనల్న్లు 
9 టు, లి 
నలుగడ సొమ్ములతో నానావర్షములు 
: నిలిచె 'శ్రీ/ వేంకటనిలయమూరితికి. 
(చూడు. సం. 110) 


“తిరు తేరుమీద నేంగీ దేవదేవోత్తముడు" అని అలమేలుమంగతో 
కలసి ఊరేగే _ వేంకటాద్రిపతిని (చూడు. సం. 119) వర్షిస్తాడు. 
“వుష్పయాగి. వేడుకలతో మురిసే దేవుని కీర్తిస్తూ “అలమేల్మంగ 
తురుము విరులే నీక్సు పొరసి నీ వురమువై పుష్పయాగము (చూడు. 
సం. 207) అని సాధిప్రాయంగ చెబుతాడు. “అలర్‌ మేల్‌ మం అనే 
(ద్రవిడ శబ్దానికి “పూవు మీద నిలచిన పదునారేండ్ల యువతి" అని 
వ్యుత్పత్తి. శ్రీరంగాన్ని భోగమండపమని, కంచివరదుని క్షేత్రాన్ని 
యోగమండపమని, తిరుమలను పఫుష్పమండపమని సంప్రదాయజ్ఞు లు వ్యవ 
ఫారిస్తారు. దేవతలు అనుదినం ఆకాశంనుండి పుష్పవృష్టిని కురిపించి 
తిరుమలలోని స్వయంవ్యక్త మూర్తిని అర్చించేవారట. తిరుమలక్సు వెళ్లే 
దారిలో ఒక కుగ్రామం ఉండేది. అక్కడ కురవనంబి అనే కుమ్మ 
రివాడు కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో వూలు చేసి తొను 
కొయ్యతో చేసుకొన్న _ వెంకటరమణమూర్తిని అర్చించేవాడు. తిరుమల 
దేవాలయంలోని శ్రీవారిని తొండమాన్‌ చక్రవర్తి స్వయంగా (ప్రతినిత్యం 
బంగారు పువ్వులతో వూజించేవాడు. ఒకరోజు స్వామి పాదలపైన తాన 


23 


ర్చించిన బంగారు పువ్వులు తొలగి బంకమట్టి పువ్వులు నిలిచాయి. భక్త 
సులభుడు. వెంకటపతి రాజును కుమ్మరి భక్తుని వద్దకు వెళ్లి అతని 
ద్వారా తన సాయుజ్యాన్ని పొందమని ఆదేశిస్తాడు. ఈ సన్నివేశాన్ని 
తెలిపే అన్నమయ్యపాట. 
కాంబోది 
వల్లవి 
“క్సరవనంబి తిరుమల కురవనంది, నీ 
చరణములే కొలిచి బ్రతికె కిరీటముగలరాజు 


దవ్వులామటనుండి నీవు వువ్వులంబూజించితే అవి 

చివ్వున అప్పని యడుగుందామెరలవై చెలంగి యవ్పుడే నిలిచె 

పువ్వులకు టెక్కలున్నవో లేక పుండరీకాక్టుని మహిమో 

నివ్వటిల్లు నీ భక్తియోకాని నేండు నాతోండెప్పవే. 

పొంకపు దోసిటి యడుసున లెస్స పొరలిన గిన్నేరు.బువ్వులు 

కుంకుమగంధ మాకల్పములపై కోరి వేడి నిలిచె 

టంకమన్నది యెంతవాసనో లేక పారిజాతముల కెక్కుడో 

వెంకటపతి కెంత వేడుకో నాకు వివరింపవె అప్పయ్య 

దోసిటిలోపలంబెట్టిన శ్రీతులసి సేవంతివువ్వులు 

వాసిగ జగమెల్ల క్నక్షిలో నిడుకొన్న వాని మేనెల్ల నిండె 

వేసదారి యలమేలుమంగ శ్రీ, వేంకటేశ్వరుని మహిమో నీ 

దాసరితనము బలమో కాని తలంపు నాతోంజెప్పవే. 
(శేషాచార్యులగారి వ్రాంతప్రతి) 


 అన్న.చరి.పీరికు వుట 11. తి.తి.దే. 1078. కొండకు నడచివెళ్లే 
మార్గంలో కురవనంబి కథాశిల్పాలున్నవి. అక్కడ కుమ్మరి మండపం నామ- 
రూపాలే లేవు. 


24 


తిరుమలలో నందనోద్యానవనాలను తొలుత తీర్చిన ఘనత అనం 
తొళ్వారుదే.. క్రీశ. 18వ శతా. భగవద్రామానుజుల ఆదేశంతో తిరు 
ములలో పుష్పకైంకర్యం చేయడానికి విచ్చేసనారట. ఈ ఆళువారుల 
తటాక నిర్మాణం, ఉద్యానవనాల తీర్మానం, అలమేలుమంగా శ్రీనివాసుల 
వుష్పవన. చిహారాలు దేవాలయ సంప్రదాయంలో భాగంగ నిలిచినాయి. 
*“అనంతాళువారి. తిరుముల జీవితం శ్రీనివాసునితో పెనవేసుకొని చరి 
తార మైనది. అనంతాళువారి. వంశస్టులకు నేటికీ ఆలయమర్యాదలు 


సాగుతున్నది. 


అన్నమయ్య “ఇదం- (బ్రాహ్మం ఇదం శతం” అని [గ్రాంథిక వ్యావ 
హారిక రూపాలను విశ్చంఖలంగ _ వాడారు. నానుళ్లను, పలుకుబళ్లను, 
జొతీయాలను విరివిగ ప్రయోగించినారు. ఏంటికి యెొక్కిన వానికేనిగె 
సక్షౌనో కాదో (సం. 31) బూడిదెలో వసంతమా (సం.32) విచ్చిన 
మేడిపంటి బోనము (సం. 39) సగము నవ్వితి నేను (41) వుప్పుగప్పు 
రమువలె వుండకుండీనా (సం. ర6) బూతునందిట్టుదుజుమ్మీ. (సం. 
108) మాణికాలఫెట్ట వంటి మగువ నీ నోర (సం. 141) వేడుకకు 
వెలలేదు వేసాలకు గురిలేదు (సం. 240) తాసువలెపూడితివి (సం. 
270) చిటివాసి తన బాన చేతికియ్యరే (సం. 346) కోటికింబడి గెత్తి. 
(సం. 882) మూంటనవ్వులు నవ్వేవు (సం. 396) యెగపోసి దిగపోసి 
పోముఆేయు. ననంతాళువారి.. చెలువుగట్టు మన్నుమోయంగా దెలిసె మీ 
నటనలు" (శేషాచార్యులవారి వ్రాతప్రతి) అన్న.చరి. పేజి, 25 తి.తి.దే. 1978 
“అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి, ముచ్చిలి వెట్టికి మన్ను మోంచినవాడు'(- 
అధ్యా.సం. ౪సం.కీ. 93)--శ్రీ,నివాసుని తొలివనమాలి ఆనంతయ్యను పేర్కొన్నవే. 
వీరు రచించిన శ్రీ వేంకఓశ్వర ఇతిహోసమాల పరమ ్రామాణికమైనది. దీనిని 
తెలుగు... చేసిన వారు సుప్రసిద్ద పండితులు శ్రీ, ఎన్‌.సి.వి. నరసింహాచార్యులు 


(చూ. తి.తి.దే. ముద్రణ) 


25 


(సె.414). ఇరుమొనసూది (సం. 491) పచ్చి. నవ్వు ముంచెను 
(సం. 508) కన్నులానోర వింటివి (సం. 547). చన్నులు వచ్చిన 
యంతే జవ్వనము (సం. ) 


అన్నమయ్య వ్యవహారంలో ఉన్న పదాలను ఉన్నట్లే వాడడం వల్ల 
అవి కొన్ని వ్యవహారంలో చ్యుతిని పొంది అర్హబోధనలో కొంత ఇబ్బందిని 
కలిగిస్తున్నవి. తాళ్ళపాక వాబజ్మయానికి ప్రత్యేకమైన నిఘంటువును 
సిద్దం చేయవలసిన అవసరమెంతైనా ఉంది. ఈ దృష్టితోనే పూర్వ 
పరిష్కర్తలు అన్నమయ్య సంకీర్తనల సంపుటాల్లో శబ్దార్హ చర్చలు, 
సంద్మిపదసమీక్షలు చేర్చారు. వీనిని దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా 
రాయలసీమ వ్యవహారంతో పరిచయమున్న పండితులతో చర్చించి, పద 
'ప్రయోగసూచికలను సిద్దం చేసుకొని చక్కని అవగాహనతో ఈ తాళ్ల 
పాకకవుల (ప్రయోగాలకు ప్రత్యేకమైన నిఘంటువును సిద్దం చేసినప్పుడు 
ఇటు. తాళ్లపాక వాబ్మయానికి అటు ఆంధ్రసారస్వతానికి ఎనలేని 
"సేవ చేసిన వాళ్లమౌతాము.. తిరుపతి దేవస్తానం యాజమాన్యం ఈ 
దిశలో పయనిస్తూ ఈ నడుమనే సుప్రసిద్ద అన్నమయ్య వాజ్మయ 
పరిశోధకులు ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వాచార్యులైన వేటూరి 
ఆనంద మూరర్తిగారికి ఈ 'పెద్దపనిని అప్పగించడం ముదావహం. ఈ 
సన్నివేశంలో “తాళ్ళపాక కవుల ప్రయోగాలకు ప్రత్యేక నిఘంటువు 
అని 24-5-89 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో నేను వ్రాసిన ప్రత్యేక 
వ్యాసాన్ని గుర్తుకు _ తెస్తున్నాను. 

తాళ్ళపాక కవుల ప్రయోగాలకు 
ప్రత్యేక నిఘంటువు 


తాళ్ళపాక కవులు “ఇదం బ్రాహ్మం, ఇదం శ్షొత్రం అని గ్రాంథిక 
వ్యావహారిక రూపాలను విరివిగ తమ రచనల్లో వాడ్డారు. వ్యావహారిక 


26 


ప్రయోగాలను నిర్లక్ష్యంగా లొంగదీసుకొనే ప్రయత్నం కూడా చేసి 
నారు. సమకాలీనమైన శాసనస్ట్ర లిఖిత ప్రమాణాలను వీరి రచనలతో 
తులనాత్మకంగా పరిశీలించి, పరిశోధించి వానికి అర్హ నిర్ణయం చేయవలసి 
ఉన్నది. ప్రత్యేక నిఘంటు నిర్మాణానికి ముందు వీరి రచన లఅన్నిం 
టికీ పదప్రయోగసూచికలు తయారు చేయించవలసిన బాధ్యత ఉన్నది. 
తరువాత జన బాహళ్యంలో రాయలసీమ (ప్రాంత వ్యవహారంలో జారి 
పోకుండా నిలిచిన శబ్ద సంపదను దృష్టిలో పెట్టుకొని తాళ్ళపాక కవుల 
ప్రయోగాలను బేరీజు వేసి, చర్చించి తేల్చవలసిన పని చాలా ఉంది. 
విశ్వవిద్యాలయాలు బాధ్యతగా స్వీకరించి ఇటువంటి నిర్మాణాత్మకమైన 
కార్యక్రమాలను చేపట్టకపోతే, మన భాషకు తీరని అపాయం వాటిల్లక 
తప్పుదు. 


తాళ్ళపాక కృతులు పరిష్కరించిన పండితులు, తాళ్ళపాక వెద్మయ 
పరిశోధకులు (ప్రారంభించిన సందిగ్ర పద సమీక్షలను స్టాలీపులాకంగా 
ఇక్కడ పొందుపరుస్తున్నాను. భవిష్యత్తులో తాళ్ళపాక కవుల ప్రయో 
గాల అర్హ నిర్ణయ ప్రణాళిక కిది సూచన ప్రాయంగా నిలువగలదని 


ఆశంస. 


సంతకూటాల ధర్మపు సంగతి: 


(రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తాళ్ళపాక పాటలు, సం. 11 పు. 
724 సం. 5, సంకీ 291) 

“పంతాన శ్రీ వేంకటైశ పట్టి నీకె శరణంటి 

సంతకూటొల ధర్మపు సంగతి నొకేలా 


సంతలలో. చేరు గుంపుల నడతల వంటి ధర్మాలు. ఒకరివలె 
ఇంకొకరు గాక్క విరుద్దంగా కూడా న్వల్బ ఫలానిక్రై, ఫలమే లేక, 


27 


నడుస్తుండడం సంతలలో సహజం అటువంటి వాని గొడవ నాకేల? 
పరమఫలం నీవు చేతి కందునట్లుండగా - - అని తాత్పర్యం. 


వన్నగపు దోమతెర: 
“విన్నపాలు వినవలె వింత వింతలు 
పన్నగపు దోమతెర వైకెత్త వేలయ్యా” 
(సం. 4 సంకీ. 25.) 


“నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్దాతపవారణాదిధిః శరీ 
రభేదైస్తవ శేషతాంగతై ర్యథోవితం శేష ఇతీరితే జనైః? అని శ్రీ 
యామునాచార్యులానతిచ్చినట్టు (స్తోత్రరత్నము. ప. 40) ఆదిశేషుడు 
శ్రీ, మహావిమ్ణువుకు పలు విధాలైన భోగోపకరణాలుగా. "సేవ చేస్తాడు. 
అలాగే ఆ పన్నగం - పాము - దోమతెరగా కూడా రూపెత్తి సేవిస్తాడు. 


అందగారి మాటలు: 


(రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, గారి పెద్ది రామసుబ్బశర్మ శృం.నం. 
సంవు. శు, సందిగ్రపదసమీక్ష సం. 11,31) (శృం.రేకు. 514, సం. 
బు సంక. 82) . " 

“అందగారి మాటలాడి ఆయము లంటి యంటి 

యిందుముఖింజొక్కించి యేలుకొంటివి” 


“అందగాండు' అనడానికి కన్నడంలో “అందగారి అని రూపం. 
ఇది దాని జౌపవిభక్తికం కాగలదు. తెలుగు వారికి కర్ణాటక సామా 
జ్యంతోడి పొత్తు గలిగిన ఫలంగా వచ్చిన అనేక శబ్దాల్లో ఇది ఒకటి. 


దోమటి: 
(శృం.రేకు 505 సం. ణు సంకీ. 25) 
“ఆమని పులకలలో నాసలు పెసగొనంగ 
దోమటిని వద్దివారితో నవ్వవలెనా” 


28 


(శృం.రేకు 532. సం. ౫ సంకీ. 120) 
“పడతి నీ పతికె భాగ్యములు 
తొడింబడ దొరకెను దోమట్టు” 


“అన్నము అని సూర్యరాయాంధ్ర నిఘంటువు శబ్దరత్నాకరము 
లిచ్చిన అర్హం ఇక్కడ పొసగదు. *“దోమటి దొడుకు అనే ప్రయోగం 
శబ్దపల్లవంలా పలుచోట్ల ఇందులో కానవస్తూంది. 


అలజూలము: 
(గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ఆధ్యా. సం. 1 వు) 
(అధ్యా. రేకు. సంఖ్య 35. సం. 1. సంకీ. 218) 
“తట తటన నీటిమీందట నాలజాలంబు 
లటునటు. జరించవా యూంది యీంది 
(ఆధ్యా. రేకు. సంఖ్య. 62. సం. 1 సంకీ. 321) 


“అరయ. జంచలముచే నాలజాలంబు వలె 
దిరుగ దొరకొనియెం దన దేహము 


ఈ పదం నిఘంటువులలో కానరాలేదు. అలజాలంబు - నీరు 
దండిగా నిండనప్పుడు, దానిపైన మూతి దగ్గర తోక దగ్గర రెండు 
రెండు పొడవైన వెంట్రుకలు కలిగి, సన్నని శరీరంతో _ (సాలెవురు 
గులా) ఈదులాడే జలచరమా - అనిపిస్తూంది. నీటి ప్రవాహంలో 
కోలాహలంగా తిరుగులాడే ఈ జల జంతువుల అటే కాబోలు, నేటికి 
చాలా ఉత్సాహంతో చెలరేగిన కార్యక్రమాన్ని చెప్పేటప్పుడు “అలజా 
లంగా ఉంది" అని వ్యవహారంలో ఉంది. 

ఈ అర్జ్రాన్ని పాటల్లోని ప్రకరణాన్ని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు. 


ఆసోదము: 
(వేటూరి ఆనందమూర్తి. “తాళ్ళపాక కవుల పదకవితలు 
భాషా ప్రయోగ విశేషాలు” వు. 402) 


29 
తాళ్ళపాక వారీ పదాన్ని ఆసోదము, అసోద్యము, అసోదాలు, 


ఆసోదకాడు, ఆసోదకత్తె మొదలైన ప్రయోగాలను బ్రయోగించిరి. ఈ 
పదాన్ని తక్కిన తెలుగు నిఘంటువులు గ్రహించకున్నా, బ్రౌణ్య మిశ్ర 
మాండలిక పదకోశం మాత్రం 'ఆసోద £0? అసూదా - ౫.5. గట 
కజ0056 2600200096. విశ్రాంతి. సేద దేర్చుకోవడము అని వివరిం 
చింది. పారశీక భాషాపదం 6016620016 1ఖు?1635 హాయి, పరితృప్తి 
అని దీనికర్ణం. వీరి ఈ ప్రయోగాలు చూడండి. 


“పవ్వళించి నామీంద పయ్యెదకుంబెనంగేవు - వెడగు 
నీ యాసోదాలు విడు విడవోయి” (38-560) 
“కా నీవయ్యా దానికేమి కలది కలట్టయ్య్యని 
అనుకొని యింక నెంత ఆసోదమో(3-631) 


“*వాసితోడ సేవలు సేయంా 

అసోదకత్తెని యందువుగా” (3౩-126) 

“*ఆసోద కాండవు నీ వన్నిటను 

ఆ సుద్దులే మడిగీ నాన తీయవయ్యా” (3-622) 


వై ప్రయోగాలలో ఆసోద - వాంఛ, కోరిక అనే అర్జాలు భాసి 
స్తున్నాయి. “ఆసోదము సం. 1 సంకీ. 18” ఆసోదకాండవు నీకు 
నాంద్లుంబాతా. ఇది “ఆస్వాది శబ్దభవమని పండితులొక్కరు సూచిం 
చిరి. ఆచోద్య భవమా? అని మేమనుకొనుచుంటిమి. “రమణీయత” 
అర్హం కావచ్చును. 
యు 
-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. 


ఇ30 
“నిర్రుధాని 


పుట.1. అవతారిక “నిరుధానకు” 


“....అది మొదలుగౌను శాలివాహన శక వరుషంబులు ౧౪౨౪ 
అగు నేంటి దుందుభి సంవత్సర ఫాల్గుణ బ. ౧౨ నిరుధానకు..” 

ఇది సంక్తీర్తన తొలి రాగిరేకులోని అవతారికలో ఉన్న వాక్యము, 
“ఈ శబ్దము అపరిచితము. (శ్రీ, ప్రభాకరశాస్త్రి గారు “నిరోధానకు? 
తిరోధానకు? అని సందేహముతో పాఠము సూచించిరి. “సరిగా అను 
నర్హమున ప్రయోగించినట్ట్లున్నది. ఇది ఇంకను అన్వీక్షనీయము” అని 
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు తెలిపినారు. (శృంసం. ఇ పు. 
1. 1956. ౯౯౨). “నిరుధానము అనగా చనిపోవు అని అర్హమున 
ప్రయోగించినట్ట్లున్నది.” అని అర్భకం ఉదయగిరి (శ్రీనివాసాచార్యులు 
గారు పేర్కొన్నారు. (శృం.నం. ౫౫ వు 1. 1961 7౨.) “ఈ 
వదము నిరోధ శబ్దమునకు సంబంధపడినది. నిర్యాణము = వరకునను 
నర్ధమునంబ్రయోగింపబడినది. (నిరోధమొ =వినాశము) అని పిటి. జగ 
న్నాథరావుగారు తెలిపినారు. (శృం.నం. వగ వు1 1964. 1౨). 
“ఈ శబ్దము 'నిరోధి నిరుద్ద శబ్దములకు వ్యావహారిక రూసముగ 
కొనవచ్చుచున్నది. అడ్డగింపు, అవధి అని యర్హము. ఆనాందు కడవటి 
దినమని తొత్పర్యము. అవధి అను నర్ధములో 'ఈ నిరుద్ద్రమునకుః 
గుశలంబు మాకు అను తరిగొండ వెంగమాంబగారి ప్రయోగము దీనికి 
సవోయపడుచున్నది. _ (విమ్మ పారిజాతము సాహిత్య అకారెమీ. వు, 
55) నేనీ ప్రయోగ మివ్వగా శ్రీమాన్‌ రాళ్ళవల్లి అనంత కృష్ణశర్మ 
గారు “నిజుత్తం” అను అరవపదము కూడ “నిలువు” అను నర్ధముతో 
దీనికిసపోయవడుననిరి.” అని గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారు చర్చించి 
నారు” (శృం.నం. ఇయ పు.1. 1975. 17.0.) అన్నమాచార్యుల 
సంకీర్తనల్లో గాని మరి ఇతర తాళ్లపాక కవుల వ్రాతలలోగాని నిరుధాన 
శబ్దవ్రయోగం నా కంటికి కనపడలేదు. ప్రసిద్ధ నిఘంటువులలోను 


31 


పూర్వకవి ప్రయోగాలలోను ఈ శబ్దము కానరాదు. కొన్ని శాసనాలలో 
“నిరుధాన' శబ్దం గోచరిస్తుంది. 

(ఫో......మౌ (సీమం) జెల్లే నగం బాలికిని ఒడంబడను అథ(న్‌) 
ముగొని యీదినం నిరుద్దానకు యీస్తానానకూడెల్లే అటయివంటి మాసగం 
(విత్తి మేర సైతమైన అష్టభోగ తేజ సాంమ్యతలుంను) ఈ దినం 
ఆరభ్యంగాను....... * (0. 6 (4౦. |. 404 081904 చిలుముకూరు, 
కమలాపురం తాలూక, కడపజిల్లా, అగ స్త్యేశ్వరస్వామి కోవెలలో, హరి 
హరరాయలు 8. 1382 4౨.) 

(1 “విరోధి సంవత్సర కాతిన్‌క మాసం మొదలు నందన 
సంవెత్సరం ఆషాఢమాన (ని) రుద్దానకు కానికెంగా నమ పిన్‌ంచిన 
౧౯౪౧౦” నై వేద్యానకు సమపిన్‌ంచిన ౧౫౦ ఉభయం ౧౫౬౫ 
పితాంబర ౧కి తట్టు ౧ కిన్ని చెజగులు నికిన్ని తిరు (మ) హరాల 
కిచ్చిన.....” 

(40. 97 (ఓ౦. 10. 542 0£ 1919. చిన్నకాంచీపురం, చెంగల్పట్టు 

జిల్లా ఆరుళాళ పెరుమాళ్‌ కోవెలలో అచ్యుత. క్రీ.శ. 1532) 


(ఏ రం శ్రావణ. బ ౧౦ నిరుధానకు కొనికగాను సమ 


(౫౦. 98 4౫.10. 158 01924) కాళపాస్తీశ్వర దేవాలయం అచ్యుత. 
క్రీశ. 1532) 


(ఇో......సదాసివ దేవమహారాయలుంగారు | మాకు అమర నాయ 
' కంరానకు పాలించిన _మిరుతూరి గ్రామొనను స్వామికి వూర్వాన 
చెల్లివచ్చే క్షేత్రం హస్తాక్షీ ప్రమాణం కొలపాటి..... యి నిరుధానకు 
చెల్లివచ్చే శ్షేత్రమును” 

(౫0. 161 (గనం. 409 01 1426) మిడుతూరు, కర్నూలు జిల్లా 

చెన్న కేశవుస్వామి కోవెల. ' సదాశివరాయలు. శ్రీశ. 1547) 

ఈ ప్రయోగాలను పధిీలిస్తే “నిరుధాని, '*నిరుద్దాని రెండు 
రూపాలు గోచరిస్తాయి, నాటి వ్యావహారిక రూఢియో లేక వ్రాయసగాని 


32 
సంస్కారమో. “నిరుద్దమునకు అనే తరిగొండ వెంగమాంబ ప్రయోగం 
కూడ దీనితో పోలుతుంది. నిరుద్ధమునకు ౫ నిరుద్దానకు ౫ నిరుధానకు 
కావడంలో వింతలేదు. నిరుధ్‌ 2, 2.ఉఅయితతిటయితిటిల ఓ 
పేం!4 866 500, పముడిల 891 ఇ, 00౧806 ౧౮106 ఛథండిం 5020 గ్లజ88, 
ఉిఆంం. స. అల, ఉల, ౧ కంల &ళబ ఇజాడే ౦గొ ౧జ5యిం 2.7. 5%, 
కటంంటు6 07 75 (2 01106) పెఖజట 3.2, ౧ డం86 (1 *& 00గ 0౯|| 
ఏలుట ముకి అల) 15%. కూ & 6, 6 ఆ 07 ౮౭గనం 3ళగయి. 120 
(ఉ 5బుకరా మొలల వి1యం3ఖ్యా - 51 1400602 340916 గయల కటక 
కతటంి 18989) ఈ చర్చ శబ్దం వరకు సరిపోయింది. అర్హ నిర్ణయం 
చేయవలసి ఉన్నది. నర్వ్యశీ, వేటూరి, రాళ్ళపల్లి ఉదయగిరి, జగ 
న్నాథ రావుల సూచనలు ఈ శబ్బార్జానికి సరిపడవు. గౌరి పెద్దివారు 
చేసిన సూచన కొంత సబలైనది. శాసనస్థమైన ప్రయోగాలను పరికిస్తే 
*ఈ దినం దాకి, “ఆషాఢ మానం వరక్సు” “బహళ దశమిదాకా, 
“యీ తిథివరకు' అనే అర్జాలే పొసగుతున్నవి. వైపెచ్చు నిరుధాన 
శబ్దం _దినాన్నో, తిథినో అనుసరించి వస్తున్నది. సంకీర్తన రాగిరేకు 
లోని వాక్యంలో కూడ “ఫాల్గుణ బహళ ౧౨ నిరుధానకుి అని 
తిథిని అనుసరించినప్లే ఉన్నది. ఈ చర్చలను గురువర్యులు (శ్రీమాన్‌ 
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారికి లేఖమూలంగా తెలిపినవుడు వారు 
దయతో పరిశీలించి ఉత్తరం వ్రాసినారు. దాన్ని యథాతథంగ ఇక్కడ 
పొందువరుస్తున్నాను. “బెంగుళూరు - 41, 26.7.77 చిత్ర. (శ్రీని 
వానుల శెట్టికి మంగళాశాసనాలు. ఉభంరి. నీ జాబు 22.7.77 
ది. చేరి చాలా నంతోషించినాను. ఉద్యోగవ్యాజముతో నానా క్షేత్ర 
తీర్ధ సేవ చేయగలిగితివి. ఆ వ్యాజం కూడ నిండుగా నెరవేర్చు 
కోగలిగినావు. అందుకు నా హార్టాభినందన వూర్వకమైన ఆశీస్సులు. 
నీ శ్రద్దా వ్యాసంగాల మూలమున కాళ్ళపాక సారస్వతం పరివుష్టమై 
నిలువగలదు. ఇతరులెవరు గమనించినా గమనింపక పోయినా “తృష్తాం 
తర్చయన్తీం” అని పేర్కొనబడిన శ్రీ, శ్రీనివాసులు గలరు.” నీరుధా 


33 


నకు శబ్దార్హం నీ పరిశీలనలో స్థిరమైనది. 'నిజుత్తం' అనే తమిళవదము 
నిజతం -నిరుధంగా పరిణమించేది ఆ భాషలో సహజం. నిరోధ- 
నిరుద్ద శబ్దాలకు ఆ యర్హంలో సంస్కృత వ్యవహారం కానరాదు. 
తెలుగులోను క్వాచిత్మముగానే ' ఒకప్పుడుండి ఊడిపోయిన దనిపిస్తుంది. 
ఎపట్లునా అర్ధభేదం లేదు. ఇట్టి పదాలెన్ని కాలక్రమంలో ఊడిపోయి 
నవో ప్రాచిన వాజ్మయం పరిశీలిస్తే తెలుసుకోగలము. తమిళంలోను 
నాటినేటి మాటలలో ఎక్కడైనా వాడుకలో నుండునేమో పరిశీరింప 
దగును.” 
ఇక్కడంతా. శ్షేమం. శ్రీ, శ్రీనివాసుల కృప. మీ క్షేమొన్ని 
తెల్ప్చుము. 
మంగళాశీస్సులు 
(సం.) రా.అ.కృ.శర్మ. 
ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. 


దేవస్తానం యేలుబడిలో ఉన్న రాగిరేకులన్నీ యథాతథంగా ఫొటో 
స్టాట్‌ కాపీలు తీసి వీనిని శాశ్వతంగా భద్రపరచవలసి ఉంది. - పరిష్కరణ 
పేరుతో కొన్ని మార్పులు, చేర్చులు కూడ తప్పని సరిగ జరిగినవి. 
ప్రామాణికమైన పరిశోధనలు జరగడానికి ప్రాథమిక ఆధారమైన ఈ 
రేకులలోని వ్రాతలను పరిశీలింపవలసి ఉన్నది. దేవస్తానం యాజ 
మాన్యం చిన్నవి, పెద్దవి అన్నీ కలిసి సుమారు మూడువేల దాకా 
ఉన్న ఈ రాగి రేకుల ఫొటోస్టాట్‌ కాపీలు తీయించే ప్రయత్నంలో 
ఉన్నారు. రేకులోని వ్రాతకు ముద్రణ కెక్కిన పాటలకు ఉన్న తేడాను 


గమనింపగలరు. 
౪0 26- ౯4 


మార వ 

న మం ౭ 
న. య 

రం వం 

ర 


క్‌! 


ఇ1ల్తర్రాంంలూ ర టూ. 


న్‌ ఉన్తాగ న గాన్డేణ 


గ 


హ్‌. య 

| న. స. క ఉలి 

న 

ప వ. వ టా... 
క స... 
న 





36 


శుభమస్తు! శ్రీమతే రామానుజాయ నమః| స్వస్తిశ్రీ” జయాబ్యు! 
దయ శాలివాహన శక వరుషంబులు 1346 అగునేటి క్రోధి నంవత్సరమందు 
తాళపాకి అన్నమాచార్యులు అవతరించిన పదారు యేండ్లకు తిరు వేంగళ 
నాథధుండు వత్యక్షమైతేను అది మొదలుగొను శాలివాహానశక వరుషంబులు 
1424 అగు నేటి దుందుభి సంవత్సర ఫాల్గుణ బ. ౧-౨ నిరుధానకు 
తిరువెంగళనాథుని మీందను అంకితముగాను తాళపాకి అన్నమాచార్యులు 
విన్నపము. చేశినే శృంగార సంకీర్తనలు. || ,శ్రీ,వేంకొటీశాయనమః || 


శ్రీరాగం || వల్లవి || యేవూరి కేవూరు యెక్కడికి నెక్కడ | 
నీవు మాకు నింకనేల నిజమైనాంజెవ్పరా || అద్దమ రాతిరి దాంకా నందు 
నిందు నుండి వచ్చి | వొద్దువోరా నీకు నింత వాలశినొల్లములు. | నిద్దుర 
గంటికి లేక నీకు నుండ వారమా | వొద్దిక చాలనివారముండినానుండితిగి 
॥ ౧ || వేంకమైన వరితాన వేదనం బొరలలేక | కాశ వుట్టో తిరిగేవు 
కన్నుగానలేక | యేట దీరంగ” నీక నెందరు గలరని | వోంకల వులుసుక 
లువులం బుచ్చవలెనా | ౨౨ || అందగాండ తిరువేంకటాద్రీశ పెక్కిండ్ల | 
విందవై నీ వొకతెవై వెచ్చందన మున్నదో! | ముందె. మేళమున నీతో 
మాటలాడితిమిగాక. | కందువ మన్నన చాలు కలకాలమెల్లనూ | ౪ || 


బైరవి'* || వల్లవి' | గందమ వూశేనోలే కమ్మని మేన యీ | 
గందవప్‌ నీమేని తావికంళు నెక్కుడా || || అద్దము చూచే వేలే అవృ 
టప్పటికిని | అద్దము నీ మోము కంక నప్పరూవమా | వొద్దికే 
తా మేరే*విర నొత్తేవు కన్నులు నీ | గద్దరికన్నులకంటే కమలము ఘనమా 
॥ ౧ | బంగారు. వెస్టేవేలే వడంతి నీమెయి నిండా | బంగారు నీ 
తనుకాంతి వతి ఎన్చీనా +] | వుంగరాగే లేటికినే వాడికవు వేళ్ల | వెంగలి 
మణులు నీ వేలి గోరంబోలునా | ౨ || నవరమేంటికినే జడియు నీ 
నెరులకు | సవరము నీ కొవ్వు నరివన్చీనా | యి వలంజవులు నీకు నేల్నే 
వేంకటవతి | సవర నీశ్రమ్మోవి15 చవికంశేనా | 3|| 


ముద్రిత ప్రతి; 1 జయాభ్యుదయ న కలకాల మెల్లను 
2 శ్రాళ్లపాక న 
3 
శ ప శే2 నఖ 
ణు, 
ర్‌ ప్రలసినొ ల్లములు స ప్రతివచ్చీనా 
రక్చాళప్పుట్టే 1ే* ఉంగరాలేటికి వే 
7 కుంకట దీర 15 స్తవరని క్రెమ్మోవి 


క వెచ్చందన మున్నదా 


36 


ఇప్పటికే గ్రంథం పెరిగింది. వూజ్యులు గురుతుల్యులు క్రీశ్లే 
గౌరిపెద్ది రామసుబ్బశర్మగారితో, వారి పరిష్కరణ కార్యంతో ప్రత్యక్ష 
సంబంధమున్న నాకు ఈ విధంగా వారు అసంపూర్షంగ వదలిన 32వ+* 
సంపుటాన్ని వూర్తిచేసే భాగ్యం కలిగింది. ఆ సౌభాగ్యాన్ని ' ప్రసాదించిన 
శ్రీనివాసునికి ఆ శ్రీవారి ప్రతినిధి శ్రీ, ఎం.వి.యన్‌.. ప్రసాద్‌ 
గారికి నా కై మోడ్చులు. అన్నమాచార్య ప్రచార కొర్య[క్రమాలను తొట్టు 
తాలుత నాతో చేయించిన దేవస్థానం యాజమాన్యం, అన్నమాచార్య 
ప్రాజెక్టు సంస్థాపకసంచాలకులుగ నన్ను నియమించిన అధికారులు, మళ్ళీ 
మూడవసారి అన్నమయ్య కార్యకలాపాలతో సంబంధాన్ని కలిగించారు. 
“నేమానంబాడే వాండను నేరము లెంచకుమీ, (శ్రీ, మాధవ నేనీదాసుడ 
శ్రీ/వేంక టీశుండవయ్యా” అని అన్నమయ్య గొంతుతో శ్రుతి కలపడమే 
నేను చేయగలిగిన పని. కొండలయ్య లీలలు ఊపహాతీతాలు. 

ఈ 32వ సంవుటం వ్రాతప్రతిలో (శ్రీ, గౌరిపెద్ది గారి వ్రాతతో 
బాటు చి. జూలకంటి బాలసుబ్రహ్మణ్యం చేతి వాత కూడ ఉంది. 
రేకులతో పోల్చినప్పుడు కనిపించిన వ్రాయసగాని తప్పులను అక్కడక్కడ 
క్రీగీతతో సూచించినాను. పీఠికతోబాటు విశేషానుబంధాన్ని చేర్చినాను. 
విషయవిస్తరభీతితో నేను క్టుప్తంగ శబ్బ్దార్హ తాత్పర్యాల చర్చ చేసినాను. 
ముందు ముందు సంపుటాలలో మరికొన్ని అంశాలను విపులంగ 
చర్చించే అవకాశం కలుగుగాక. 1979లో తయారైన ఈ వ్రాతప్రతిని 
ఇంతకాలం భద్రపరచి పరిష్కరణ ప్రకటనల కోసం నా కప్పగించిన 
సప్తగిరి సంపాదకులు శ్రీ, కె. సుబ్బారావు గారి అప్పు తీర్చుకోలే 
నిది. ఈ సంపుటం ముద్రణ విషయంలో తగు ్రోత్సాహాన్నిచ్చిన 
దేవస్థానం పౌరసంబంధాల అధికారి డాక్టర్‌ రావుల సూర్యనారాయణ 
మూర్తి గారికి శ్రద్దాధిమానాలతో నాకు ఆనుకూల్యాన్ని కలిగించి గ్రంథ 
ప్రకటనలో తోడ్చడిన (వెస్‌ అధినేత (శ్రీ, విజయకుమార్‌ రెడ్డిగారికి, 
వారి సిబ్బంది శ్రీ, గోవిందరాజ ్రళ్ళతులకు నా ధన్యవాదాలు. ఈ 


37 


వ్రూవులు దిద్దడంలో నాకు సహకరించిన ఆత్మీయ మిత్రులు చేట్టూరు 
శేషాద్రిక్సి నా కుమౌర్తె చి వైజయంతికి మంగళాశాసనాలు. 
ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టి మావంటి వారిచే 

ఈ పనులు చేయిస్తున్న దేవస్తానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు (శ్రీ, 
తిక్కవరపు సుబ్బరామి రెడ్డిగారికి నభ్యులకు మరొక్కమారు నమస్క 
రిస్తూ ఆ అన్నమయ్య జీవనాయికతో పాటు నేనూ పాడుకొంటాను. 

ఇంకనైనం గరుణించ వేమయ్య శ్రీ 

వేంకటేశ మా ఇంటికి విచ్చేయవయ్యా,. 

చింతాజలధి దాంటంచెక్కుచేయి. తేప సేసి 

కాంత నీకెదురు చూచీంగదవయ్యా 

కొంతపుంగోరికలనే కొండ వాంకందన జడ 

ఇంతలో. నిచ్చెన సేసీ నిది చూడవయ్యా 

వెడ చింతజీంకటికి వెలుగుగా నిట్టచూపు 

కడంగి పంజువట్టై రాగదవయ్య 

అడరి తమకమనే అడవి దాంట నిట్టూర్పు 

యెడ గుజ్దముగంజేసి యెక్కె నిదె కోవయ్యా. 

మదనానలంబార్భ మంతనానం జెమటల 

నదులు వరపీ నిన్ను నవ్వెనయ్య 

యిదివో శ్రీవేంకటేశ యింతలోంగూడంగ నిన్ను 

మదిరాక్షి నీ పొందు మరవలేదయ్యా,. (32-17) 


భవదీయుడు, 
కొమిశెట్టి శ్రీ/నివాసులు, 
తిరుపతి, ప్రాజెక్టు అధికారి, రికార్డింగు విభా? 
25-6-1992. తి.తి. దేవస్టానములు. 


సం.3 


సం.6 


సం.13 


సం.16ి 


39 


విశేషానుబంధం 


అహోబలేశ * జాభనేశ. అహోబలం ప్రధాన నర 
సింవా శ్షేత్రం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు సమీపంలో 
ఉంది. అహోేబలాన్ని *ఓబులం” అని వ్యవహరిస్తారు. 
అహోబలం, అహోబిలం అని రెండు "పేర్లు ప్రచారంలో 
ఉన్నాయి. “భి మహాప్రాణం “ళి మూర్తన్యం వ్యవహా 
రంలో చేరినవే. 'వోంగు నూతులు కడపకు సమీపంలో 
వులివెందల మార్గంలో ఉన్న _ నృసింహ క్షేత్రం. 
అన్నమాచార్యులు ఈ స్వామి మీద చాల పాటలు 
పాడారు. ఈ క్షేత్రాన్ని నేడు. “వేయి నూతుల 
కోని అని వ్యవహరిస్తారు. కడప (ప్రజలకిది వనభోజన 
విహారస్టలము. 


“మెస్తిరా, *నిలరా' “పదరా అన్నమయ్య వ్యావహారిక 
భాషోద్యమానికి నిదర్శనాలు. “జగతి కడు చెల్లుబలై 
నగినగి భాషించునట్టి నానుడి పలుకులు తగదన రహి 
చెడునని వారి విశ్వాసం. '“గుడిలోనే ఉందువు గాకి 
అని. వురుష బోధక (ప్రత్యయం లోపించినది. 


“తగులందీసుటి తగుల తీయుట. తియు తిసు +ట 
భావార్హంలో. 


“జాజరి చర్చరీ శబ్దభవమని. 
“వితాగానము వెన్నెల తేట 
రాణ మీరగ రమణుల పాట 
ప్రాణమైన పిన బ్రావ్మణు వీట 
జొణలు మెత్తురు జాజర పాట” 
- నాచన సోమనాథుని వైజయంతీ విలాసం 


2 40 


వెన్నెలరేల కన్నెపిల్లలు గ్నుర్తవులు గుంవులుగ చేరి చప్పట్లు 


చరుస్తూ చేసే బృందగానం. " 


సం.26 


సం.37 


సం.39 


సం.64 


సం.66 


నం.68 


నం.70 


సం.71 


సం.86 


“తిపులంబెట్టితి తీవులంబెట్టు. “సీ. తెల్లగ్రుడ్దులు తేలగిల్లి 
తీపులు వుట్టు దోషముల్‌ పొందుగందొట్టుగిల్ల” కవిక. 
5 ఆ. యాతన. (శ.ర.) 

“బతిమి వొయ్యానా” బతము వై.వి. వ్రతము కళా.పూ. 
“సమీపంలో ఉన్నంత మాత్రాన (వతం చెడిపోతుందా 
అనే అర్హంలో 


“ఎక్కినవానికేనిగె గుడ ఎక్కనంతవరకు ఏనుగ ఎత్తు 
గనే ఉంటుంది. ఎక్కిన తర్వాత నుగ పొట్టిదే 
బాతుంది. *ఏని౫” *ఏనుగి వ్యావహారిక రూపం. 


“మాంచనోలు, '“మాచనవోలు”" అని వ్యవహారం. అక్కడ 
అధిష్టాన దైవతం చెన్నకేశవస్వామి. 

“బంటి' లోతు యొక్క ప్రమాణం. (బ్రౌణ్యం), నీళ్ల 
కొలదిని దెలిపెడి (వ్రత్యయము (శ.ర.) “చన్నుల 
బంటి అనిగూడ ప్రయోగం. 
“నాచుబొమ్మచారితనము" నాచు; దొంగ (బ్రౌణ్యం) 
దొంగ బొమ్మచారి. అంటే “దొంగ బ్రహ్మచారి 
బ్రహ్మచర్యము యథార్థం కాదు. 

“ఏతురుండి *“చతురుండి వ్యానహారిక రూపం. “నట్టు 
కొట్టు' ఆలన్యముచేయు (బ్రౌణ్యం). 

“ముగిఇంచి వపదమధ్యంలో “ఇ అచ్చుగ వ్రాయడం ఈ 
రేకులలో సర్వసాధారణం. 

“వువ్సు గప్పురము నలె వుండకుండీనా”. అన్నమయ్య 
నాటికే ఈ ప్రయోగం ప్రచారంలో ఉంది. వేమన్న 
నీతి వద్యాలద్వారా ఇది బహళ ప్రచారాన్ని పొందింది. 


నం.87 


సం.102' 


నం.105 
నం.108 
సం.112 
సం.117 
సం.119 
సం.121 
సం.124 
నం.126 


నం.134 
నం.136 


నం.140 


తే 


“పోరచి' వ్యర్హము, నిస్పారము. బబ్రౌణ్యం. భారత 
ప్రయోగం. ఆది. ఆశ్వా 5. 161. "*నాయడి 
ముత్యాలు” 

నిత్యానపాయిని అలమేలుమంగ ఉరమున కావురమున్నం 
దుకు ఆమాత్రం స్వామికి ప్రణయసపర్యలు చేయ 
వలసిందే. అన్నమయ్య మనోహరభావాలకు ఈపాట 
మచ్చు తునక. 

“యెలింగించి కంఠన్వరము, కూత 
“బూతునందిట్టుదు' చెడ్డడదూటలలో తిట్టడం. బూతు, 
తిట్టు. రెండిటికి చెడ్డమూట అనే అర్హమున్నా నేటి 
రాయలసీమ వ్యవహారంలో 'తిస్ట్రే; “బూతు లేదు. 
పతితో పంతములేల (ప్రణయానికి ముందుపడవమ్మా 
అని ఈ భక్తుడు అలమేలుమంగను బుజ్జగిస్తున్నాడు. 
తొను కరంగి పతిని కరగించి ఉరమెక్కి నిలిచిన అల 
మేల్మంగ. 

అలమేలుమంగతో రథమెక్కి తిరిగే పురుషోత్తముడు, 
రథోత్సవ వర్షన. 

“అంగజ సాములిచేత అంగజగురుని మురిపించిన అల 
'మేలుమంగ. 

వతిని మాటలతో, పాటలతో, ఆటలతో సయ్యాటలతో 
వశం చేసుకొనే అలమేలుమంగ. 

రతులలో తేరి పవ్వళించిన తిరువతి గోవిందరాజ 
స్వామిని వర్షించేది. 

“వేరేశుంగొని “_ప్రేరేపించెదవగాని అని 
అన్నమయ్య యశోదమ్మ పిలువు. చిన్ని కృష్ణయ్య లీలా 
విలాసాలు. 
“నునరమయిని. నుసారము: నరళమైన. (బ్రౌణ్యం) 


డీ2 


సం.148 “మర్నాడు” మరునాడు. "రేపు లేదు మొర్నొడు అనే 
వ్యవహారం కడపలో ఉంది. ఇక్కడ మొర్నాడు అంటే 
ఎల్లుండి అని తాత్పర్యం. 

సం.కే46 “నిష్టురి' నిష్టురురాలని దెప్పకండి అని తాత్పర్యం. 

సం.148 *సూడుంబాడు" పగతో కూడుకొన్న. "నాలుక బెల్టాలు 
చూపి. ఒట్టి మాటలతీపే చేతల పసలేదని. నోటి 
మాటలతో మరపించడం. 

సం.154 *“అంగపుంజమటి చెమట రూపం. 

సం.15'7 కృష్ణలీలలు. “శే చమరి చేతితో కొట్టడం. “తురిగి”- 
తుజుగు.. తురుగు: క్రుక్కుట. 

సం.156-158ి బాల కృష్ణలీలలు. 

సం.158 *పంచనుండే. దుష్ట" దగ్గరుండే దుష్టుడు. “క్రిష్ణుడు 
“కృష్ణుడు వ్యవహారంలో “క్రిష్ణుడు”. 

సం.1638 “యింటిచెట్టు మందుగాదు” పెరటిచెట్టు మందుకు పనికి 
రాదని - సామెత 

సం.167 “గదరుకో “గదరుకొను" గట్టిగ ఎదిరించి మాట్లాడటం 
కడపజిల్లా వ్యవహారం. 

సం.170 *చలలితి' “చెలంగితి' ఉచ్చారణ విధేయంగ _వ్రాతలో 
చెచి 

సం.172 “నొడిగితిమి' నుడుగు”. నొడుగు, నుదువు: చెప్పడం. 

సం.178 అలంకార సంపద. ఆ సుకుమారి నిట్టూర్చులగాలికి 
కొట్టుకొని పోవలసినదే. చనుగొండల బరువులే నిలి 

. పినవట. 

సం.174 “వావిచడ' వావివరుస. (చంచ) బంధుత్వము చెడ 
అని తా. 

సం.180 “అసము యు.దేవి. 1 చనవు, దర్చ్నము. “అన 
మున మీందెటుంగక, భార.విరా. 5. అ* 2. 
యశము. 'అసయున మీడ య. 38. ఆ. 


సం.180 


సం.161 


సం.182 
సం. 184 
సం.185్‌ 
సం.186 


సం.198 


సం.207 


శత 


(శర). గొ౭యంంజ [00 00 5 యశము -- 
కీర్తి ఉద్రేకము, యశము -- అధికారము, బలము, 
సందు, ఎడము, “కులగిరివై నుండి కుంభిని మీది కస 
మున నురుకు సింహంబు చందమున, లి. 1. 2069 
మొగుడు అసమిచ్చినందున అది యింత (త్రుట్లుచున్నది. 
(బౌణ్యం) 

“ముల్లు ముంటనే తీరీ ముసల మేటికి-- ముల్టును 
తీయడానికి ముట్లచాలు రోకలి అక్కరలేదని. 
అహోబల క్షేత్రంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి 
వర్షన. ఈ _ ప్రహ్హాదవరదునికి విశాలమైన ఉన్నత 
మైన గుడిగోపుర ప్రాకారాలు “చిన్న అహోబిలంలో” 
ఉన్నవి. ఊరు, వాడ ఇక్కడే. పెద్దహోబలంలో 
ఉండేది ఉగ్రనరసింహుడు. గుహలో వెలసిన స్వయం 
వ్యక్తమూర్తి. పెద్ద అహోబిల పర్వత సానువులలోనే 
నవనారసింహుల మూ ర్తులున్నవి. అన్నమయ్యను అను 
గ్రహించిన మూర్తి. అన్నమయ్యకు తిరుమల తర్వాత 
చాల అభీష్టమైన క్షేత్రం. 

కోన తిరువెంగలేశుని గురించిన పాట. 

అహోేబలేశ * బాభలేశ 

“వస్తివా అన్నమయ్య వ్యావహారిక భాషోద్యమానికి నిద 
ర్శనం. 

తొండమారేగుళ్ల గోపీనాధుని గురించి. ఇది ఎక్కడ 
ఉన్నదో పరిశీలించవలె. 

ఇంతి భాగ్యమే భాగ్యము. ఎడసిన ఒక సఖి. ఎనసిన 
ఒక సఖి. 

పుష్పయాగం. తిరుమల దేవాలయంలో ఇది ఒక మహో 
త్సవంగ ప్రతి సంవత్సరం నిర్వహింపబడుతుంది. 
తిరుమల శ్షేత్రం పుష్పమండప మనడానికి మరికొన్ని 


తడ 


ప్రమాణాలు చూపిన తి.తి.దే. ఆళా (రు దివ్య ప్రబంధ 
ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ, వరదరాజన్‌గారి నివేదిక 
(19-6-92). 


విరవనిత కశ నగు తంముశ్‌ 
వ8మ08 *శ్‌జరరేడరిడం 1 & ౨400౧6 కుం€ ౧౧ల౦60264 02 గఏగు- 


జీడి ప తీయడ్వు?2 రేరతడంు ౦౯ ఉయడ0/8 మడిడ్రు/డ గేడ్‌డ027214 
వెలయుుం2! 2208 (140౮అులుం *సిల కలాల ౧6 ₹08 
తర ఉంళ08 0౯0168 28066 ఓ ఉంటై కలాగం (0 6064. గం6 ౧6 
00మఘిుం (60? తీయజ్యా?& విత్‌డు2 7212 కశడ! 621 ళం: కౌహ- 
ంతి!& &8 8008 వేశజరరేడం200 006 మూయ జాంలు& సజ0901 
14 1 యరక్రూ/& 6/ ఇట 0౯ ంగొలము8ై 82064 టింళాలం, 86 *₹/83 
&0౦౪ఆ166 స టం ఒంగడి. కలాం దుం ఉయ౭్స/8 ౧10665 & 16 
ప జయంత! 788 గటా 0గంబు! 46 806జయ ళం కం౭00658 0 
కుండ! 204 [07 కాప ౦౦6 ౧8౧06 808 పేశీడం68080. గౌం 
౧108: సిందువూ మగి తిరువెంగడం 16 [201003 ౦౦౧౧౧౧612601 
ఉియెతం?& 80002141 ౧88608 శ! ళజగ8 లా టంళైరి6 ౧15; 


సస& రలు (6జెఆటడ3) ప జజటం2084& ౪100 చంప ముక 
౪1021౪0608 యుం కేంజంు, హీ సలా 5టాలుడతీ, 40 8ఠాం లం పింకీ 
2 గపుాలు్యుతిడితంు. 147006 80ల0 మేం76ి8 809 1ం0/ (600056ల్వే/2) 
ఓ 89ంళట్యూ 208 ట0చ08 40 సుక ఆలూజ 1000 అలనీబుటు 
ముంమ]ంలిక, 110089 24 80 0% 0౦౨ టం 1, 10 వ్‌ుట క్రరో కళల 
0|౯ టలు అఆ ప భు ఓంగగి8 జుజలంై్ర 8ము[లట బుక లుం అ 
టఉజంగడటిటంు? (3౮|/త్రా) గించలం/గ్రమనేమం ల, పంటల స టలయి 60 
సం ౦గొజుం4ి (0 సేంండి ఉం గంణ టతథా ఏబుతికి కుుంటంం64 ము4ి 
వింయడలాంకి 02 టం 007 0€ టం టిం బు4ి ుంుంటడలల్వే/ 90108- 
౨౦0౧౦64 ఇయింల [ఏయుంై. రంయ ఏ టం 60 08 గటటంన1& 
అనలా టం.లించాలం ఆలు టొంళ్యటే ఏ?ంబ్యపిలి మీంయు ]టజయఖ్టునిరేతి 


వో 


ళల. [0 6 7044003010 &064 ౧4యుజ1ట 00 గసుగుఖడ ఓ 
1055010064 50 ౨642 ఏ? 2౧ 6 043 1 014౧05. 

పేం062ళం002 సశ్‌&20 64020) 15 6౧8006 16401064 60 గఫు- 
జడ. 20011 511 2.5.4. 52021 ఖం౦0 ౪౧౦6 1 115 60౧2061- 
౪౧” ౧౦౬౬ 0662456 0 శిళజోక కింంయంరం? 6 ౧4౬౧06 1820& 
షెక్‌20120200 1 2640100204 €0 గొపు ఖఒ 

115.7. 110238200214, 6661 2 ల౧౮౦% 612610 420067 
9 00222022 ౨804, 40 & గెం*లా గ్రజారల ౪45 6512011166 97 
2 66౯/౦666 2084 258, &222గ గిం 2౧6౧021089 2గ01 560%" 


1 గటు 214 ౦; 1466 0 07200402 తం2జ0ట0జిళడ? 206 


50 0%. 


సం.208 


సం.212 
సం.213 
సం.215 


సం.246 


సం.260 
సం.263 
సం.276 
సం.2'77 


“వుప్పతించి, ఉప్పతించు:. ఓర్వక ఆడిపోసుకొను. 
*వోవలు సేసేవి ఓవు. గం [4 10 06 20668016 
సరిపడు ఒవ్వు, (బ్రౌణ్యం) 

“జరయించు” పరీక్షించు 

“దిచ్చరి వ్యభిచారి. 

“ఏరాలిలి ఏరాలు. దే.వి. (ఎరవు+ ఆలు) తొడికోడలు 
(శర).  “కరికుంభజగన” కరికుంభములవంటి జఘ 
నాలు (పిరుదులు) జఘనాన్ని కరికుంభాలకు పోల్చడం 
విలక్షణం. 

చూడికుడనాచారి!  చూడికుడుతనాచారి. తమి. 
శూడి.  కుడుత్తనాచ్చియార్‌. (కురులకు) అలంక 
రించుకొని ఇచ్చిన (సమర్పించిన) అమ్మవారు. 
నొడ్డాంబెట్టా మాటలాడ” ఒడ్డా: పందెమిదుట. 
“కణజముగాంగట్టి' ధాన్యం పోసే గాదె 

ఈ ప్రహీదవరదుడు అహోబల లక్ష్మీనరసింహస్వామి. 
ఈ విట్టులుడు పండరంగి దేవుడో మరేవూర వెలసిన 
వాడో. అన్నమయ్య సంచారంలో ఎక్కడ తగిలినవాడో,. 


సం.319 


సం.320 


సం.329 


సం.330 


సం.33రి 


సం.340 


పం.846 


46 
హంపీ విజయనగరంలో వెలసిన కృష్ణయ్య 

భూపతి చెర్వు. ఇది ఎక్కడో అంతుచిక్కలేదు. 
“అడియాలపుంబులక' అడియాలము: గుర్తు, సంకేతం. 
“వూటుకూరి కోనేటరాయ” రాజం పేటకు తాళ్ళపాకకు 
సమీపంలోని _ గ్రామం. అక్కడి దేవుని అన్నమయ్య 


కోనేటి రాయుడని వ్యవహరించాడు. 


“లగ్గదింవులు” తీ3580410 02016 (656 7౮౬ 560063 ౪691 
ఇర౦1 [005505 10 ఏ6 2011664 4౮౪౧ ఇం 016 06301268) 
కోటమీద నుంగా శత్రువుల పైకి దొర్లించే బండలు 
(బౌణ్యం). 


'నాంటు చేసు తాంకుడేస” తద్దర్మ[క్రియలు 
యల 


చేయు చేసు. 
“పొస్తకాని పుస్తకాన. 


“మరకలు” మెలికలు-వంచన మాటలలో మెలికలు తిప్ప 
వదు. 


“తెలుతము” తెలియచేయుదుము.. తెలుచు ధాతువు 


తెల్లముచేయు అనే అర్హంలో (బౌణ్యం) 


"తక్క లీ వంచకులు. 


“వీటి వాసి తన బాస చేతికియ్యరే' తాను చేసిన 
ప్రతిజ్ఞ శచిటిమీద వ్రాసి యివ్వడం. 


సం.347 


సం.355 
సం.3రి4 
సం.404 


సం.4390 


సం.4శ్తర్‌ 
సం.446 
నసెల.శీం] 
సం.శ94 
సం.533 
సం.540 
సం.547 
సం.563 


శ 


“సొంట్టు దోషాలు (బౌణ్యం) “వెంటనరుదెంచు తన 
మచ్చెకంటి.. తీరు, సొంట్టు సోదింపంగడకంటంజూచు 
కొనుచు. శుక 2. ఆ. (శరు 

“చదువుతా శత్రర్ణంలో. 

పాటలు పాడుతూ అర్జాలు వివరించడం. 
వేంకటేశ్వరుడు. కొండమీది గొల్లపల్లె దేవుడనీ వ్యవ 
హారం. 

“శెలాటాలు' ఈ కలసి యిద్దరిలోనం (గైలాటమిడుచు. 
అన్న శృం. మం) కైలాటము! కయిలాటము. మాయో 
పాయము. (శర) ఈర్చాకలవామని ప్రకరణార్హం. 
మనికితము. దే.వి. దుఃఖము. వి.పు. 7 అ. (శ.ర.) 
ఒందిలి. దుంఖము. 

“ఇరుమెన సూది రెండువైపుల పదునే. 
మేనబావపాలటు. 

“వొళవు' ఒళవు. మర్మము. (బ్రౌణ్యం) 
“యీగెమెట్టు' వీణమెట్సు. 

“కన్నులా నోరా వింటివి సంభ్రమాశ్చర్యాలతో వినడం. 
“నిజము నిషూరము. నిజము చెపితే నిష్ణూరము. అని 
వ్యవహారం. 


(రమే 


నీ 


శీ తాళ్లపాక 


అన్నమాచార్యుల శృంగార సంకీర్త నలు 


'శ్రిపావ సంపుటము 


స్వస్తేశ్రీ జయాభ్యుదయ - శాలివాహన శకవరుషంబులు ౧౩౪౬ 
అగు. నేటి క్రోధిసంవత్సరమందు, తాళ్లపాక అన్నమాచార్యులు అవ 
గు యణ ౮. లి 

చరించిన పదారుయేండ్లకు తిరు వేంగళనాధుండు వ్రత్యక్షమైతేను, అది 
కు! యూ 

మొదలుగాను శాలివాహన శకవరుషంబులు ౧౪౨౪ అగునేంటి దుందు 

ధిసంవత్సర పాల్గుణ బ. ౧౨ నిరుధానకు! తిరు వేంగళనాధునిమీ.దను 

అంకితముగాను. తాళ్లపాక అన్నమాచార్యులు వన్తుచమునేనన శృంగార 
య ఈ ్రి 4 


సంకీర్తనలు. 


శేకు 1601 ముఖారి 


పంతగాం డప్పటి నన్ను బైకొననేలే 
పొంత చెమటలలోనె వుంగుడయ్యేగాక | పల్లవి || 


| ఈశబ్దము. “నిరోధ”. *నిరుద్ది శబ్దములకు వ్యావహారికరూసముగా గానవచ్ను. చున్నది. 
అడ్డగింపు అవధి అని యర్ధము. అనాడు కడవటీదినముని" తాత్పర్యము, కీ శే వ్రభాకరశా- 
'్తిగారూహించిన “సరియగు” 'అన్గునర్థము తాళ్చర్యార్థము గావచ్చును. “అవధి అనునర్హమృులో 
“ఈ నిరుద్ధమునకు( గుశలంబు మాకు” అను తరిగొండ వెంగమాంబగారి' వ్రయోగము 
ఢ్తీనికి సహాయపడు చువ్నది. సాహిత్య అకాడమీవారి విమ్మపారిజాతము రక్‌ పుట. నే నీ 
యోగ మివ్వగా శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు, “నిలుత్తం” ' అదుఅరవవదముకూడ 
“లఖన. అనునర్హముతో టేనికి సహాయవడుననిరి,. (గౌంరా.).. “నిరుధాని మరికొన్ని శాననస్త్ర 


గాలు, చర్చ చూ. అనుబంధము (కొ..శ్రీ.) 
౪౫ 26-6౯5 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుం 
మక్కువలేనిదిభుండు మాటలాడ. బనియేమే 
వొక్కమనసునం దానే వుండుంగాక 
చిక్కని నవ్వులతోనే సెలవి గొణంగనేలే 
వుక్కవలపుల నేనే వృమ్ముగిలే,. గాక 
మనసురానిపతి మము దిట్ట-బనియేమే 
తనరాజసముతోనే దైవారుంగాక 
కనుచూవుంగోపముతో కాంకపులకలతోనే 
తనరూప్పు దలపోసి తమకించేంగాక 
అలిగినరమణు.డు ఆసపడి కూడనేలే 
పెలిచినదాంకా నుండి పెనంగు.ంగాక 
చెలంగి వేడుకతోడ శ్రీ, వేంకటశుండు దానె 
కలండు నాకు గతెని' కళదేరేంగాక 
కాంబోది 
దొడ్డవానితోడిపాందు దొరకినంత చాలదా 
గొడ్డేరే మరికొంత కొసరూ వలెనా 
తలంచితి నపుడే తనరూపము మతి 
కులికి కన్నుల గనుంగొనవలెనా 
బలిమి వీజెలోనం బాడితి. దనపదాలు 
మలసి ఇంకా వేరే చూటలాడవలెనా 
'సేసవెట్టితి నవుడే' చేతులకొలందులను 
మూసి మంతనాల నేను మొక్కవలెనా 


ఆనల నారూపు వా(వ్రా?)సియంపితి. బటమునను 
|" 


రాసి కెక్క నే నింటికి రావలెనా 





| గతి+అని 


పంత || 


పంత || 


పంత || 


పల్లవి || 
య 


దొడ్డ | 


దొడ్డ | 


శృంగారసంకీర్త నలు 3 


కూరిమితో నప్పుడే కొనగోర. జెనకితి 
కోరి వేరే కాగిట నే. గూడవలెనా 
ఆరయ శ్రీ/ వెంకటేశు నంటితి మీ మాంట వింటి 
నేరువులు మోతోను నెరపంగవలెనా ॥ దొడ్డ | 2|| 


సౌాళంగనాట 


జాభళేశ ' వోంగునూతులౌభళేశ 
శోభనము నీకు నాకు జోడుగూడెంగాదా ॥ పల్లవి || 


వున్నతి గిరు లెక్కితి వోంగునూంతులౌభలేశ 
యెన్నిక నాకుచగిరు లెక్కరాదా 
యెన్నంగ నిట్టూరువులతో యే,టికైనా నలసేవు 
అన్నిటా నారతులలో నలయరాదా ॥ బాభ || 


ఆకసము మోవ రూప మందితి విందరిలోన 
ఆకసము నానడుము నంటరాదా 
పైకొని వెన్నెలలోనః బతి గాంగ నవ్వేవు 
మేకొని నాసరసాన మించి నవ్వరాదా ॥ జాభ ॥| 


తెరచి నోరు ముయ్యవు తియ్యని ఆసలతోడ 
సొరిది నామోవి చవిచూడరాదా 
అరిది శ్రీవేంకటాద్రి నటు గూడి నేండీడ 
నరసింహరూపమైతి నాటకము గాదా ॥ జాభ | 3॥ 





1 అహోబలం సుప్రసిద్ద నృసింహత్మేత్రం. కర్నూలు జిల్లాలో ఉన్నది. ఈ శ్షేత్రాన్ని 


'ఓబులం అని" అక్కడి స్వామిని ఓబులేశని స్థానికులు వ్యవహరిస్తారు. (కా.,శ్రీ.) 


శే లవరణ అనుబంధంలో 


శి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 


విన్నపము నొకటి విచ్చేసేది నాకటే 
అన్నివనులాయ' మమ్ము నంపేవో అంపవో || పల్లవి | 


చిత్త మెలా నిగిరించెం జెక్కు లెల్లాం జెమరించె 
కొత్తవలపు సతికి గోరమాయను 
జొత్తులవిభుండ నిన్ను. జూచినయప్పటినుండి 
వత్తివలెనాయ మేను వచ్చేవో రావో _ ॥ విన్న || 


పరగ తురుము జారి పచ్చిపులకలు మారి 
వురుటు-బాయము. సతి కొమ్మదాయను 
సరసాన నీవు నవ్వు చల్లినయంతటనుండి 
యెరవాయ నిద్దురలు యెనసేవో లేవో ॥ విన్న |॥| 


నిట్టూరుపులు రేం నివ్వెరగు లవె మూంగె 
యట్జై కన్నెకాంగిలి యింతాయను 
గట్టిగా శ్రీవేంకటేశ కలసితివి యింతిని 
వొట్టి యీడనే యెప్పుడు నుండేవో వుండవో॥ విన్న | 4 ॥ 
శంకరాభరణం 
ఎక్కు వైనదొధ దాను యిల్లాల నేను 
నొక్కటి గమ్మనీ. దొను వోయమ్మ వెరతునే || పల్లవి || 
మొక్కితి నేం జేతులెత్సి మోనాన నుండితిని 
చిక్కుదేరె నిక నేమిసేయుమనీనే 
పక్కన నవ్విత్తి నే నప్పటి. దలవంచుకొంట 
యొక్కువతక్కువ లింక నిందులోన. నేలే ॥ ఎక్కు || 





! అన్ని వనులాయ 


శృంగారసంకీర్తనలు 
దగ్గరి విడెమిచ్చితి దవ్వులనే నిలుచుంటి 
సెగ్గువిడిచింక నేమిసేయుమనీనే 
నిగ్గుల నిక్కి చూచితి నే నింటిలోని కేంగితి 
వెగ్గల మింతకు నెరవేసా లేలే 
పాదము లొత్తితిని పానువుపై. బండితిని 
సేదదేరె నిక నేమిసేయుమనీనే 


ఆదరించి 'వేంకటుశు,. డిటు గూడె 


న 


యదా 


॥ ఎక్కు || 


వాదులెల్ల. దీరె నిక వంతువాసు లేలే | ఎక్కు | 5 ॥ 


రామక్రియ 
మేలుమేలు జాణవౌదు మెస్తైరా నిన్ను 
పోలికెకు నవ్వితేనే బూమెలు సేసేవా 


చేరలంతలు కన్నుల. జిమ్మి తిప్టై విష్ణైతే 
మారుకుమారు దిట్టంబో మానరా నీవూ 
కోరేటిదేవుండ వైతే గుడిలోనే వుందుగాక 
చేరి మొక్కినట్టివారి. జెజంగు వస్టేవా 


నన్న సేసి బొమ్మలనే జంకించే విస్టైతే 
నిన్ను. గమ్మర జంకించే నిలరా నీవు 
వున్నతపుదొరవై తే వూళ్లేలుదువుగాక 
వన్నెలవిడె మిచ్చితే వావి చూచేవా 
సంగడిం జేయిముట్టి సరసములాడే విస్టైతే 
పంగించి నే నట్టసేసే. బదరా నీవు 
రంగుగ శ్రీవేంకటేశ రాజువలె నుందుగాక 


॥ పల్లవి || 


॥ మేలు || 


॥ మేలు | 


వుంగిటి నిన్ను గూడితే వురమెక్కించేవా ॥ మేలు |॥| 6॥ 


6 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


రేకు 1602 శంకరాభరణం 


తనిసితి మన్నిటాను. దలవయ్యా 
కనుసన్న లెల్ల. గంటి గానీవయ్యా 


పిలువా నేరుతువు బిగియా నేరుతువు 
పలికినపా టే చాలు. బట్టుకువయ్య 
చలమొ పలమొ చనవిమనవు'లింక 
గలిగినపాట చాలు, గానీవయ్యా 


కరంగించ నేరుతువు కాకుసేయ నేరుతువు 
వరుస నాండే చాలు వద్దువద్దయ్య 
౧౦౧ 


సరసమో చిరసమో సారెసారె వినయాలు 


యిరవైనపాటే చాలు యింతేలయ్యా 


తత్తరించ నేరుతువు తరితిపు నేరుతువు 
బత్రిగలంతే చాలు బాసలేలయ్యా 


అత్తి శ్రీవేంకటపతి ఆదరించి కూడితివి 


॥ పల్లవి || 


| తని || 


| తని |॥| 


పొత్తు నత్తు. గూడె నింక బూటకమేలయ్యా] తని | 7 ॥ 


ముఖారి 


చూతమువో నీబలిమి జోలి యింతేల 
కొతరించి పడ నేల కానీలే యింకను 


| పల్లవి || 


శేట్తను”.. ధాతువువై. “చనువు. కృదంతము.. మను. ధాతువువై 'నునవి పోలికలో 


*చనవి వొడినట్టున్నది. లేక *చనవు+-ఈమనవు విశేషము" తోచుట లేదు. 


శృంగారసంకీర్త నలు 7 
రమ్మంటే నలిగేవు రాపుగాంగ ములిగేవు 
నిమ్మపంట వేసితేనే నీకు నొచ్చెనా 
వుమ్మడి నాకొనగోర నూందితే నేమిసేతువే 
యెమ్మెల, బంతగత్తె వెందువోయే వింకను | చూత || 


వంక చూచితే నవ్వేవు వట్టిసటలం బెస్టేవు 
కుంకుమనీరు చల్లితే గురిదా.కెనా 
బింకపునీకుచములు పిసికితే నేమందుస్లో 
తెంకినే యీచలమెల్ల. దెలిసెంబో ఇంకను | చూత ॥ 


కాంగిట సిగ్గువడేవు కలిసితే నవ్వేవు 
కాంగినమన సొక్క టై కళదాంకెనా 
ఆంగి శ్రీ, వేంకటపతి నదె మెప్పించితి నిన్ను 
చేగల నాచలమెల్లం జెల్లెగదె ఇకను | చూత | 8 | 


లలిత 


అన్నిసింగారాలు నీకె అమరుంగాక 
యన్నిటా దేవతలు నిన్నిందుకే మెచ్చేరు ॥ పల్లవి | 
చందురునివంటిమోము జలజాలే కన్నులట 
యిందిర నీకే తగు నీ కొత్తలు 
గొంది నొకచొకటికి. గూడవందు రివి నీకు 
పొందె పాలవెల్లి తోడంబుటై కావా ॥ అన్ని || 
కా ళా యు 


రి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముక్కు సంపెంగవంటిది ముంగురులు తేంట్లట 

ఇక్కువలు నీకే తగు నీ కొత్తలు 

అక్కున! వరలక్ష్మివి హరి వసంతమాధవుం 

డెక్కడా మీ కిద్దరికి యెనయికే కాదా ॥ అన్ని || 
ధర నడుము సింహము తగు గజగమనాలు 

తిరమై శ్రీ, వేంకటశుదేవి నీకే పో 

నరసింహుండె యుండి కరింగాచినట్టివాని- 

సురత మందితిగాన చుట్టుము వేక్తివా | అన్ని | 9 


శ్రీరాగం 


మంతనపుసన్నలేల మానరమ్మ 
చెంతలం జేరితే వీండు .సిగ్గువడీనమ్మా || పల్లవి 


నుదురెల్ల. జెమరించె నూంగుదూళిమేనితో 
అదె వీది నాడివచ్చెనమ్మ కృష్ణుడు 
కదిసి గోపికలకాంగిటం బెన-గెనంటా 
నిదులం* గొంద రేంటికి నిందవే సేరమ్మా | మంత 


సారె జారేకాసె తోడ చల్లేటి ముద్దులతోడ 

ఆరితేరి బుసకొట్టీనమ్మ కృష్ణుండు 

తారి వెన్న ముచ్చిలంగా దరిమితే వచ్చెనంటా 
 నేరమివేసి మీరేల నిందలాడేరమ్మా ॥ మంత 


ఈ పాదములో అభాన విరోధము స్పష్టేముగ లేదు. వరలక్ష్మీ శబ్దముతో శ్రావ 
అమాసము_ వర్షర్తువూ_ గ్రహించి, వసంత వర్షములభధిన్న ధర్మములతో విరోధము చూపి, 


లక్షీ-చూధవ శబ్దములతో పరిహరింవలెనా 
2 నిదులన్‌ 


శృంగారనంక్షీర్త నలు ౦0 


తేనెగారేమోదితోడ తేంకువ శ్రీ, వేంకటాదై- 
నానుక నిలుచున్నాండోయమ్మ కృష్ణుండు 
కానుకగా నింతులకే కాచుకున్నాం డితండంటా 
నేనే వినగ నేల నిందలాడేరమ్మా | మంత |॥| 10 || 


దేసాళం 
పోపో యెందువోళమేవో పోయి రారాదా 


కోపులవెనుక!' నన్ను. గూడేవుగాని ॥ పల్లవి || 
పక్కన నాతో*మాటపలుకు లాడేవుగాని 

యెక్కడో వరాకు నీకు నిదెణంగనా 

చక్కంజూచి నాతోనే సటలు సే సేవుగాని 

చిక్కనినీమతిలోనిచింత వేరేరా | పోపో॥ 
యెదురైనవాండవై యిటు నిలిచితిగాని 

అదన నీతమకము అవి వేరేపో 

ముదముల (న?) నూరకైన మోవినె నవ్వేవుగాని 

కదిసిననీమేనికాక వేరేరా ॥ పోపో || 
కళలు సోంకంగి నన్ను గాంగిలించితివిగాని 

తలమోచివచ్చినట్టితమి వేరేపో 

యెలమి శ్రీ/ వేంకటేశ యిప్తు డొక్కటాయంగాని 

కలదాననేని నీకు. గడమేది లేదురా ॥ పోపో || 





శే 
కోప్పులువ= నిలుకడలేని పోకడలు, దంభాలు. విసురుమాటలు ఇత్యాద్యర్థములలో నూండ- 


తమ్ము కోవులు పడొద్దు ఇత్యాదివ్యవహారమీనాటికి గలదు 
మాటపలుకు= ఈ జంట పదమునకు ముందుమాట్టాడుట-దానికి బదులాడుట అర్ధము 


కొద. 


10 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మంగళకాసిక 


సవతి చుట్టురికాలు జగతిలో. గలవా 
వివరించుకొంటగాక వినయా లింకానా || పల్లవి || 


వద్దు వద్దు వాదులు వలవనిపోదులు 
యిద్దరి జాడలు గంటి మింకానేలే 
అద్దో నీవేమిసేతు వాతనివల్లనే కాక 
కొద్దిమాలి నే నీతో గొసరే దింకానా | సవ | 


కాతరపుటానలు కడుంబచ్చిమేనులు 
యీతనికి నీకె తగు నింకానేలే 
వోతరుణి యేసినవాండుండంగ నమ్మేమిసేయు 
తోతో నీకును నాకు దొమ్ము లింకానా | సవ | 


చాలుంజాలు బౌాసలు చక్కనాయ రేసులు 
యీలక్ష + కుప్పు చాల దివి యింకానా 
అలరి (శ ఎంకటేశు. డంతలోనె నన్ను గూడె 
వాలుకరెప్పలు నీపె వంచే దింకానా | సవ | 12 | 


సామంతం 


వట్టినేరా లెంచ కింక వచ్చేవో రావో 
చుట్టరికాలలో యింత సూడుంబాడుం. గలదా || పల్లవి | 


బొమ్మల జంకించితేనే పూంచి మాటాడుత(ట?)గాదా! 
కొమ్మకు నీమీంద నింత కోపమున్నదా* 





శీరేయు,. వ్రాయు, కోయు మొదలగు ధాతువులవై “తజ్‌” వర్గము భావార్హమున వచ్చి 
నట్లు “ఆడు” ధాతువువై వచ్చుట సంవ్రదాయముగాదు. అరసున్నయూ లేదు. అగు ధాతూ 


కజకి కలా 7? 
రూపాంతర మైన “అవు వై “బౌతివలెనా? 


శృంగారసంకీర్త నలు క్షి 
వుమ్మడిగా నవ్వితేనే వుంకువ వెట్టుత[(ట?) గాదా 
ఇమ్ముల నీతో నాకె యెగసక్కెమాడెనా ॥ వట్టి || 
తప్పక చూచినదే తగులందీసుటగాదా 
అపుడే యాకె నిన్ను నదలించెనా 
అప్పటి నెదుటనుంటే యాసపడుటగాదా 
వుప్పతించి ఆకె నిన్ను నొరయంగవచ్చెనా ॥ వట్టి || 


సంగడి. గూచుండితేనే సమరతి యౌతగాదా 
చుంగుల నీతో బలిమి చూపవచ్చెనా 
రంగగు, శ్రీ వేంకటేశ రమణి. గూడితి విల్వ 
ళు 
చెంగట నప్పుడే నేను చెప్పినదేకాదా ॥ వట్టి | 13 ॥ 


కాంబోది 


వట్టిజోలి దవ్వనేల వచ్చేవో లేదో 


ఇటీ తారుకాణించ ఇది నాకు. దడవా | పల్లవి || 
లు అ 


ముందట నీ వుండంగాను మొగమోట మంటింగాక 
ఇందు నిన్ను. గోపగించ నెంతలేదు 
అంది చేయి. వేయంగాను అన్నీ మరచితింగాక 
నిందలు నీపై వేయ నేండు నాకు. దడవా | వట్లి || 


ల 
ముంచి నీవు నవ్వంగాను మోహమే చల్లితిగాక 

యెంచి నీతో నలుగంగ నెంతలేదు 

మంచానాకు. దియ్యంగాను మనసుగలి గెంగాక 

పెంచి నీతో మారుకొని పెనంగంగదడవా | వట్టి | 


శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
గక్కనం గాంగిలించగ. గళవట్టై వుంటింగాక 
ఇక్కువం బచ్చిసేయంగ నెంతలేదు 
చెక్కునొక్కి కూడితివి శ్రీ/ వేంకటేశ నన్ను 
మొక్కితింగాక నిన్ను మోసపుచ్చందడవా ॥ వట్టి 
వరాళి 
అంగడి. బెట్టుకోకు నీయాచారాలు 
చెంగట నన్నాడించితే చెల్లంబెస్ట్రే, బదరా | పల్లవి 
రా ప. రా 


కానికానితి ట్లుల కాంకలతో వొట్టీల 

తేనెవంటినీగుణాలు తెలిపేవేరా 

పూని కొంగు వట్టనేల బొమ్మల జంకించనేల 

నానంబెట్టి పరులతో నవ్వవా నీవు | అంగ 
నిక్కినిక్కి వాదులేల నెలంతలపోదులేల 

మొక్కినస్టే నీతప్పు 'మోపేవేరా 

లెక్క లేనియానలేల లేతమాయ లఅింకనేల 

చక్కనిసతులతోడ జాణతనాలాడేవా "|| అంగ 
సారెసారె సన్నలేల సందిగొంది చిన్నెలేల 

బీరమేల నిన్నే 'మెప్పించేలేరా 

'ఆరసి నేండు శ్రీ/వేంకటాధిప కూడితి నన్ను 

వోరి నీవింతకతొళ్లె వొకరి! నెణంగవా | అంగ || వేర్‌ 

దేపాళం 


మాం-చొకటి చేశొకటి మతకమై యుందిగాని 
మూంటవలపులే కాని మోహము 'దెలియరా || పల్లవి 


కై “వొక్కరి తాళానుగుణ మేమో? 


శృంగారనంక్షీర్త నలు 13 


చిత్తములోపల నీకు చింత యెందున్నదోకాని 

గుత్తపుంగళలు. దేరీ గురి నీమోము 
యెత్తి(న)! విరహాననుండే ఇటునాయలపు చూచి 

రిత్త వగచేవుగాని కొత్త లివెక్కడోరా ॥ మాటా | 
కాయముమోందట నీకు. గాంక యెట్టున్నదోకాని 

చాయల చూపుల నీకు సంతసమే పో 

పాయముతో (లో?) నిన్నుంబాసి పడియున్ననన్నుం జూచి 

మాయల కెత్తితిగాని మచ్చికేమాం గానరా ॥ మాంటొ॥ 
కూడినకూటములోనం గోరి కెట్టున్నదో, కాని 

నీడ నీభావము నివ్వెరగులే 

యీడనే శ్రీవేంకటేశ యేకమైతి మిద్దరము 

వీడనాడితి నిందాంకా విరసాలు లేవురా మాంచొ |॥ 16 | 


ఆబారి 


ఇంకనైనం గరుణించవేమయ్య శ్రీ 

వేంకటేశ మాఇంటికి విచ్చేయవయ్యా ॥ పల్లవి || 
చింతాజలధి క జెక్కుచేయి. తేపసేసి 

కాంత నీ కెదురుచూవీ. గదవయ్యా 

కొంతపుం గోరికలనే కొండవాంకం. దనజడ 

ఇంతలో నిచ్చెనసేసీ నిది చూడవయ్యా | ఇంక ॥ 





ఓత్తినవిరహానన్‌” అన్నంతవరకు కర్మధాయము.. “ఉండే. అనుధాతుజ విశేషణముతో 
“ఎత్తి...నన్‌” అముదానికి ఆభాసకర్మధారయము. “ఉండే' అనుధాతుజ విశేషణానికి *నాయ- 
అవు తో క్రర్మధారయము.. మధ్యలో “టికు నంబంధమేమి? యతివిర్శంధముతోనచ్చిన 
“టి” సమానమధ్యవతిత మైనది. 


కేత్మ శ తాళ్లపాక అన్నమాచార్యుల 
వెడ చింతచి,కటికి వెలుగుగా నిట్టచూవు 
కడంగి పంజువసై రాంగదవయ్య 


అడరి తమకమనేఅడవి దాంట నిట్టూర్పు 


యెడ గుల్దముగం. జేసి యెక్కె నిదె కోవయ్యా | ఇంక | 
మదనానలం బార్చ మంతనాన. జెమటల- 


నదులు వరపి నిన్ను నవ్వెనయ్య 
యిదివో 'శీ/ వేంకటేశ యింతలో. గూడంగ నిన్ను 
మదిరాక్షి నీపొందు మరవలేదయ్యా ॥ ఇంక | 17 ॥ 
శ్రీరాగం 


వాడలవాడల వెంట వసంతము! 


జాడతో. జల్లేరు నీపె జాజర జొజర జాజి ॥ పల్లవి || 
య న క 
కరికి నవ్వులె నీకు. గప్పుర వసంతము 


వలచూపు కలువల వసంతము 
కులికి మాటాడినదే కుంకుమ వసంతము 


చలమునం జల్లై నీవై జాజర జాజర జొజ ॥ వాడ || 
కామిని జంకెన నీకు. గస్తూరివసంతము 


వాముల మోహపు నీటి వసంతము 


బూమెల సరసముల (లె?) వుప్పాడి వసంతము 


సౌమజగురుండ నీపై జాజర జాజర జాజి ॥ వాడ || 





* వసంతమువాసంబరము, ఆనందము. ఇత్యాది. కావచ్చు 
2ఇది గూడ “జొదరి అనియే యుండవచ్చు. కానిపాటంతా అట్లే యుండుటనే “జొజ 


గా నిలిపినట్లున్నది. జొజర శబ్దవ్యాఖ్య ఛూ: 12 వ సంపుటము ద్వితీయముద్రణ వ! 
కిమ్రైహము? కావచ్చు. 


శృంగారసంకీర్త నలు 
అంగన యధర మిచ్చె యమృత వసంతము 
సంగడి శ్రీ/వేంకటిశ సతి గూడితి 
ముంగిటిరతి చెమట ముత్తేల వసంతము 
సంగతాయ నిద్దరికి జాజర జాజర జాజ || వాడ || 18 


శుదవసంతం 
ళా 


అందరును. గన్నపనే అంతే చాలు 

గొందికి నన్ను. దియ్యకు కోపము వచ్చీని ॥ పల్లవి 
చెప్పరాదు నీబత్తి చెక్కులవెంటాం గారి 

ముప్పిరి జారినకొప్పు ముడిచేవు 

దప్పిదేరితి నప్పుడే తనిసితి నీవంక 

కప్పుర మియ్యకు నాకు. గాంకలు రేంగీని ॥ అంద 


యెంతలేదు నీనిజము యెదుటనే వుట్టిపడి 

అంతకంతకె నామోాంద నానవెస్ట్రువు 

చింత వాసె నీవంక సిగ్గులెల్లా. దీరితిని 

మంతనమాడకు నాతో మచ్చకా లెక్కీని ॥ అంద 
సాకిరేల నీగుణాలు నరివచ్చి వుండంగాను 

వ్‌కొని కొంగిటు నన్ను, గలసితివి 

మేకొని శ్రీవేంకటేశ మెచ్చితి నిన్నిన్నిటాను 

నాకు నీకు బాసలేల నవ్వులువచ్చీని |] అంద |॥ 19 


_ అహిరినాట 


ఎవ్వరు నేమి చెప్పేరే యింతులు నీకు 
జవ్వనిరో యిద్దరును జంటనుంకే మేలు ॥ పల్లవి 


16 


త్రీ 


తాళ్లపాక అన్నమాచార్యుల 

యెనసినచోటికిని యెగ్గుదప్పు లెంచనేల 
చనవి మనవితోడిసంత మే మేలు 
ననుపుగలచోటికి నాయాలకు, బనిలేదు 


తనలోనే సంతసించె తగుపొందే మేలు ॥ ఎవ్వ || 


ఆయములంటినచోటి కనుమానా లింకనేల 
పాయముతో. గరంగేటిబాగులే. మేలు 
పాయరానివావులకు. బరుల నడుగనేల 
చేయిచేతం బుట్టినట్టిచెనకులే మేలు ॥ ఎవ్వ || 


వలచినచ్లోటికి వాసివంతు లింకనేల 
బలిమి చూపక కిందుపడుకే మేలు 
యెలమి శ్రీ/ వేంకటేశ నిప్పు డిట్ట కూడితివి 
చలము దీరెను మీలో సమ్మతులే మేలు | ఎవ్వ | 20 | 


'బౌళి 


లేనివిచారములేల లేవే యింక 
మానుపడి వుండనేల మానవే యింత ॥ పల్లవి || 


చెలువుని తురుమిది చెదరితే నేమాయ 
వలపు రట్లు సేతురా. వదే యింత 
యు లా 
అలసి సొలసి వుస్సురంటే నిందేమాయ 
చలివాయ నాడనేల చాలదా యింత ॥ వేని | 


రమణు, డింతటనే పరాకైతే నేమాయ 
తమకము చెరుతురా తగదే యింత 
అమరినమరురేక లవి యుంటే నేమాయ 
కొమరుమిగిలినొండు కోపమేలే యింత | లేని || 


శృంగారసంకీర్త నలు 17 


వాడుమోము నీయెదుట వంచితేనే యేమాయ 
వీడనాడ బనిలేదు విడవే యింత 
వేడుకతో నిన్నునే (శ్రీ/వేంకకేశుం డిటు గూడె 
పాడింబరతమెల్లా. జెల్లై బానలేలే యింత || లేని | 21 


మౌొకు. జూడ వెరగాయ మగువచందము నేండు 
"సేకరముగో చలము - ఒలంంచకుండీనా ॥ పల్లవి 


అందరిలో నిన్ను నేమి ఆడంజాలకే పో 
చెంది చెలి పాదానం జిమ్మె నిన్నును 
ఇందుముఖికోపమెంతో యేకాంతాన నీవుండితే 
చిందరవందర పచ్చిసేయకుండీనా ॥ మాకుం 


సముకాన నిన్ను నిఘ్టై సంకించలేకెపో 
తమితో గొణంగ తిట్టీ తనలోననె 
రమణి మైకాంక యెంతో రతివేళ నిన్నెంతే 
జమళిమై వోసరెల్ల(రిల్ల?) సాదించకుండీనా | మాకుం 


కడు మొగమోటమున. గాదనలేకె పో 
తడయక గుట్టుతోడం దగం గూడెను 
యెడయని శ్రీవేంకటేశ నీవై మోహమెంలో 
వడంతి-.నీవే తానై భ్రమయించకుండీనా | మాకు | 22 | 
భైరవి 
ఉండనిమ్మనవే నన్ను వూరకే యీడ 
చండివడీ వేమన్నా చాయల యీగుణము ॥ వల్లవి ॥ 


ననుట నునన నకనుకకోకతనా సునయనా. 
శే కేటి .అనునరములో “శేఖర శబ్దమున కిది వ్యావహారికముగావచ్చు. 
4జి న6 


కర్ర 


జ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 
తనతో నే నవ్వంబోతే తతిగొనీ సిగ్గులు 
చెనకి చేయంటంబోతే. జెమరించీని 
మనసున. దలంచితే మర్మములు గరంీ 
వెనకటిపొందే చాలు వెఆతు నే నింకను ॥ ఉండ || 


దగ్గరి కూచుండంబోతే దమకించి. దనువు 
వెగ్గళించి చూడంబోతే వెరగయ్యాని 
నిగ్గుల మాటాడంబోతే నిలువెల్లా. బులకించీ 
అగ్గమెతి. దొల్లి తన కాయనాయ నింకను ॥ ఉండ || 
రికా క 


రతులు మెచ్చంగంటోతే రాంీ. బెదవులు 
యితవై కాంగిలించితే నేకమైతిని 
సతమై శ్రీ, వేంకటాద్రిసరసుండు గూడె నన్ను 
అతిమోహమున మించెనననేల యింకను | ఉండ | 28 ॥ 


సాళంగం 


అందితి. బొందితి నల్లనాండే తన- 
కందువ లింకా. గడమా నేండు ॥ వల్లవి || 


వలవనిజోలి.క వద్దనవే తన- 
తలంవులోన నుందాన నిదే 
బలిమిసేయ నింకం బనిలేదు తాం 
గలండు నే[ గలను కడమా యిపుడు | అంది || 


వూరకె మాంటలు వొద్దనవే తమ- 
వారము గామా వలసినను 
సారెకు. బెనంగంగం జవిగాదు 
కారణము గలదు కడమా యింకను ॥ అంది /| 


శృంగారసంకీర్త నలు 


తగవు లేమిటికి. దగదనవే తా 
నగినప్పుడె నే ననిచితిని 


10 


పగటు శ్రీ/ వేంకటపతి నను. గూడెను మె 
కా 


గగుర్తుపొడిచె నిక. గడమా యిప్పుడు 


రేకు 1605. 


శంకరాభరణం 


ఏమి గలిగె మీ కిందునను 
ఆమనిజవ్వన మణచంగందగునా 


చనవున నొకపరి సళి నిను. గొసరిన 
కనలి నీవు నలుగంగం దగునా 

తనువులు బడలెను తగ నిదరికిని 
న! 

మనసులచలములు మానంగందగదా 


అంటకుమని చెలి యటు నిను. గొసరిన 
నంటునీకు మానంగం. దగునా 
ఇంటిలోననే ఇద్దరు నలసితి- 
రంటినకోపము లాంపంగం దగదా 

నటనలకు. జెలియ నాటంగం. జూచిన 
సటలకు. దలవంచంగ్ర. దగునా 
ఘటనల 'శ్రీ/ వేంకటపతి కలసితి- 
వటుగన చెలితో నవు డిది దగదా 


నాదరామ్రీియ 


నిండుంబాయము. గాయము నీసొమ్ము 


కొండలరాయండ నీవే గురి యింతే కొక 


॥ అంది | 24 | 
॥ పల్లవి || 
| ఏమి ॥ 
| ఏమి | 

॥ ఏమి | 25 || 


॥ వళ్లవి || 


20. 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పంతము నీతోడ నేం బలికేనా ఆంటదాన 
చెంతంబుణ్యపాపము నీచేతిదేకాక 
యింతగా వలపించితి వెడమాంట లింకనేల 


కంతు గురుంకవు నీవే కనుంగగొంట గాక | నిండుం* 


చూపుల నిన్నింకా నే సాలసేనా యింటిదాన 
తోవు నూకుడెల్లా నీకే దోసముగాక 
తీపులంబెట్టితి నీవే తిరుగనాడంగ నేల 
శ్రీపతి విన్నిటాను నీచిత్త మింతేకాక ॥ నిండుం 


కాంగిట నిన్నింకా నేం గాదనేనా మేనదాన 
చేగయుం జిగురు నీకే "సెలవుగాక 
వీ/గక కూడితివి శ్రీ/ వేంకటేశ యిటు నన్ను 
పాంగినపతివి నీకే ఫల మింతేకాక | నిండు. | 26 


వరాళి 


సారె జారుబయ్యదతో సతినేల చేల వ్రాసి! 

గారవించి బుద్దిచెప్పే కై కొనరాదా | పల్లవి 
చిత్తములోపలిమాట చెప్పి సెగ్గువడి యదె 

జొత్తువలె. జెమరించె సుదతిమేను 


చిత్తజగురుండ యాకెం జెక్కునొక్కు సేదదేర్చి 
అత్తుకొని నీవు మాట అడుగంగరాదా ॥ సారె 


కూడినట్టి మొగమోట కూరిమి గొసరలేక 
వాడుమోమై తలవంచె వనిత నేడు 


క వా సేవు కాబోలు 





శృంగారనంకీర్త నలు 2 


నీడకు. జేవట్టి తీసి నిందుంగాంగిట నదిమి 
వేడక నవ్వు నవ్వించి వింత సేయరాదా ॥ సార || 


రతివేళ తమకాన రాంపు నిన్ను. జేయలేక 
మతి మఖచి చొక్కెను మగువ నేండు 
ఇతవై శ్రీ/ వేంకటేశ యిక్కువ. గూడితి విట్టై 
మితిమీర నాకెచేత మెప్పించుకోరాదా |॥ సారె ॥ 27 ॥ 


శుదవసంతం 
వే 


ఎవ్వరి మెచ్చ దగవు యిద్దరిలో రామరామ 
రవ్వగా సురలు విచారముసేసే రిందుకే ॥ పల్లవి || 


దశరధు యజ్ఞములో తగ నీవు జనియింప 
దశకంరుమేనం బుస్టై దావాగ్ని 
లు 
వశమైన శాంతితో వర్షనకెక్కితి నీవు 
దశకంరు. డంటి (ది?) నట్టిధర్మ మందె .సమసె|ఎవ్వ| 


నెటి. దొల్లి సీతకుంగా నీవు విల్లైత్తంగాను 
ళా రాం 
చెజకు విల్లెత్తై నీపె జేరి మరుండు 
విీగె నీవెత్తినట్టి విల్లయితే నెంతైన 
విఖుగ కొతనివిల్లు వెసం బెండ్లి సేసెను ॥ ఎవ్వ | 
యా ళా 


శ్రీ/వేంకటాద్రిమీంద, జేరి యెక్కితివి నీవు 
ఆవెలంది నీవుర మస్టై యెక్కెను న్న 
దేవుండవై ఇందరిలోం దిరుగాడుదువు గాని య ్‌ 
వోవల నాకైతే నీపై వున్నచోనే వున్నది 1” ఎన్న | జ ల్‌! 


లశ మ సచటనీ 
య 


1ఆ3 + ఐతే, మో ం 


వ 
హా జా ర్స 


22 


శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 


అహిరినాట 


సతివెణపవు దెలిపి చనవింక నియ్యరాదా 
చతురుండ నీకాకెతో చలము లింకానా 

వనిత నీచెక్కులపై వలపు వా(వ్రా?) యంగలేక 
కొనగోర నేల వా(వ్రా?)సీం గోరి కెట్టిదో 
ననిచి మరుశా,స్త్రము నాలుక. జదువలేక 
వెనక నీపేరు చదివీ. బెదవులనె 


తరుణి నీకు మదనతంత్రము. నేరుపలేక 
సిరుల చేసన్నలను చేసుకొనీని 
అరుదుగా నీమోహము లెక్క వెట్టులేక 
పొరలి చింతల, దలపోసీని 


చెలియ నీమోము చూచి సిగ్గులు చల్లంగలేక 
'మొలకమోవిని' లోలో ముంచి నవ్వీని 
కులికి 'శ్రీ/వేంకటిశ కూడి నిన్నుం బాయలేక 


| పల్లవి || 


| సతి || 


| సతి || 


నిలువురతులతోడ నిన్ను లాలించీని ॥ సతి ॥ 29 ॥ 


మంగళకౌసిక 


ఎన్నెనం గలవు పను లేమనీనే 
చిన్నినగవున నాసిగ్గు వాపుమనవే 

చిక్కువడ్డ నెరులతో చింతతోడి మనసుతో 
ముక్కడ నుందాన నన్ను నేమనీనే 


మొలక శబ్దము. లక్షణతో. “చిగురు అర్ధమునం గాలోలు, 


॥ పల్లవి || 


శృంగారసంకీర్త నలు రం 
వెక్కసాన, దనకేకా విరహాన నింతైతి 
చక్కండేసి తానే యీసడి వాపుమనవే ॥ ఎన్నె || 


కమ్మజెమటలతోడ, గాంగిన మేనితోడ-- 
నిమ్ముల నుందాన నన్ను నేమనీనే 
నెమ్మది. దనకొరకే నివ్వెరగున నుందాన 
రమ్మని! తానే నాతో రాంపు వలదనవే ॥ ఎన్నై || 


మనసుకోరికలతో*  మంచు.బులకలతోడ 
యెనసితి. దనతో నే నేమనీనే 
యెనలేక శ్రీ చేంకటేశుం డిస్బై నన్నుం గూడె 
తనకేకా యిటులైతి దయంజూడుమనవే || ఎన్నె | 30 ॥ 


రామక్రియ 
ఏంటికి యెక్కినవాని కేనిగె గుడ్డానా కాదో 
మే-టితనపంతమెల్ల మీందాయం జాలదా ॥ పల్లవి || 


చేసినచేంతలు గాక చెలువు. డందుకుందోడు 
మాసియు మాయనియట్టి మాయలు. గొన్నా 
మోసము నాదేకాదా మొన్న నలిగినదాన 
వాసితో నుండకుండితే వచ్చుంబో నేరయములు. | ఏంటి | 


దయమాలి తా రాక తాపమురేచయటగొక 
నయగొారితనముల నవ్వులు. గొన్నా 
క్రియ నే నెజంగంగాక కిమ్ముల నే నుండలాను 
ప్రీయము చెవ్పంగంబోతే బిగియక మానునా ॥ ఏంటి | 





న! రమ్మవి* అని అన్వయము. 
వ్వెనసులోని కోరికలో - అని విగ్రహము కావచ్చు. 


రైక శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
అలసి సొలసి కొమెరాశ లాంగుతాం గొక 
కలసినరతి వేళ కతలుం గొన్నా 
యెలమి శ్రీవేంకటేశు నిష్ట కూడినదాన 
లు 
వులివచి, సేయకుంటే వారయంగంెల్లదా | ఏంటి | 31] 
పామంతం 


ఆడనుండి! మోవి దిష్ట్ర వంతేకాదా వలవు 
బూడిదెలో వననంతమా పోపో అంతేకాదా ॥ వల్లవి || 


నేనేడ నీవేడ నీతోడివారమా 
ఆనలు వెట్టంగవచ్చే వంతేకాదా 
దానికేమి గొరతా తతిలేదు మితిలేదు 
మౌనవుగా జగడాలు మరి యంతేకాదా ॥ ఆడ | 


దొంపనేల రాంవులేల తడవవచ్చితిమా 
ఆ వెచేతం బిలిపించే వంతేకాదా 
వై వై నింకానేల పంతనాలు మంతనాలు 
మౌొపుదాకా సరసము మరి యంతేకాదా ॥ ఆడ || 


వన్నెలెంత వానులెంత వద్దనేటిదాననా 
అన్నిటా వేసాలు చల్లే వంతేకాదా 
వున్నతి శ్రీవేంకటాద్రి నుండి వావిలిపాటిలో* 
మన్నించితి రామచంద్ర మరి యంతేకాదా | ఆడ | 32 | 


1 ఈ పాటంతా మరీ సంభాషణ ైలిలో నడచినది. అధ్యాహార వదముల అవసరమె- 


క్కువ. రాముల్లీ కూడా రసీకుల్లీ చేసినవి కొన్ని పాటలు, 
* శ వావితిపొదు. నేడు. వాయల్పాడుగ వ్యవహరింవబడుతున్నది. మదనవళ్లి తాలూక, 


చిత్తూరుజిల్లాలో ఉన్నది. అన్నమయ్య స్తుతించిన రామశంద్రుని మూర్తి. గుడిగోపురాలు 


చెక్కుచెదరుకుండ. నేటికి నిశిచి ఉన్నవి (కా. శ్రీ.) 


శృంగారసంక్షీర్త నలు 25 
రామ క్రియ 
పిలువరే వాని. బ్రియము చెప్పెన 
పొలసి తానేల పొయ్యానే ॥ పల్లవి || 
తళుకునం. జూచి తలవంచుకొంటి 
అలసి యేమైన నంటినటే 
చెలువుండు తానే సిగ్గువడీ నింతే 
యెలమి మాయింటికి యేల రాండే | పిలు || 
ఆడికలు వింటి నభ్టై మజచితి 
తోడుత నేమైన దూరితినా 
వేడుకకాండై! విచారించి నింతే 
వోడి వాకిట నేలున్నాండే ॥ పిలు || 
కపటాలు దీరె కాంగిలించుకొంటి 
చపలపుందప్పు సాదింతునా 
యిప్పుడె. (శ్రీ, వేంకటేశుండు గూడెను 
వుపమలయాన లొద్దేలే | పిలు ॥| 38 ॥ 
పాళంగం 
ఎంతైన మానండు పతి యేమోకాక 
ఇంతట. దానే పదరె నాడరాదు గాక 
పట్టినపయ్యదకొంగు పాయంధ్లియ్యం దడవా 
చుట్టుపువరుస గొంత చూచితింగాక 
తిట్టినట్టై నావిభుని. దిట్ట నాకుం దడవా 
మెట్టిపట్టుక మిమ్మెల్ల మెస్పెంచితి. గాక ॥ ఎంతై ॥ 





1 వేరుకకాండై. -. వేదుకకాండగుటవేత అని హేత్వర్హము కావచ్చు. 
తై క 
ఒర్వ (వద్దు) + ఏలే. 


26 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
వేడుక చెక్కునొక్కంగ విదలించం దడవా 
ఆండదానికేలంలటా నటు వుంటింగాక 
లేడు నామోవి యంటంగ నే వొట్టువెట్టు. దడవా 
నాయ చేసినచేంతకు నవ్వుకొంటింగాక ॥ ఎంతై 


గక్కనంగాంగిలించక (చంగం?) కసరుకో. దడవా 
వొక్క మోహములు చూచి వొప్పితింగాక 
చిక్కితి వావిలిపాటి ,శ్రీరఘునాథ నీ క్రీం 
యిక్కువ ,శ్రీ,వేంకటాద్రి నిరవైతిగాక || ఎంతై | 34 | 


బౌళిరామ [క్రియ 


ఊరకే నన్ను రేంచక వుండనియ్యరా 
కోరికెల్లా రాసులె తే. గోటానలోట్లు ॥ పల్లవి | 
లా నూ. రా యా 
చిత్తము నొచ్సీనంటా సెలవి నవ్వితిం గాని 
వొత్తి మే౨5 ౯కలైతే వోరువరాదు 
బత్తి చెరుచంగరాక పట్టుంగా లోనైతిం గాక 
యెత్తిననాసిగ్గులైతే యెన్నెనాం గలవు | ఊర | 
జాతు షా. యో 


మన సెట్టుండునోయంటా మాట నే నాడితింగాని 
'పెనంగి పెదవులైతే బెండుపడీని 
నను పెట్టానోయంటా నాంటంగం జూచితిం గాక 
నినువు నాయానలైతే నిండా. బండంగలవు ॥ ఈర | 


వరునదప్పీనంటా వాసికి. గూడితిం గాక 
సురతపువలవులు జొబ్బిలీ నిదె 
గరిమ శ్రీ/వేంకటి॥ కలసితి మిద్దరము 
పరవశములయితే పట్టురాదు నాకు ॥ ఊర | 35 | 


శ్చంగారసంక్రీర్త నలు లగా 
రామక్రియ 
రాతి బతిమ సేసనరామచంద్ర! నీ 
చేతిలోనిదాన నింతే శ్రీరామచంద్ర ॥ పల్లవి || 
వటిరటు సేయ కింక వదు రామచంద్ర 
లు లు యి 
నెట్టన నే దూరనోప నిను రామచంద్ర 
వొట్టితిం (బ్రేమము నీపై వో రామచంద్ర మమ్ము 
వటిజాలి. బెట కిక వదు రామచంద్ర | రాతిం || 
ళు పం. లా! 
విన్నపాలు 'వేయునేల విను రామచంద్ర నా-- 
కన్నులకు నీవె గురి ఘనరామచంద్ర 
యెన్నిక నన్ను( బాయకు మింక రామచంద్ర 
నిన్ను నన్ను నెంచుకొమ్మీ నీవు రామచంద్ర ॥ రాతి. ॥ 
ఆయము లంటితివి నెయ్యపురామచంద్ర వొక్క-- 
పాయమే ఇద్దరికిని బలురామచంద్ర 
ఆయెడ వావిలిపాటి హరిరామచంద్ర 
చేయార శ్రీవేంకటాద్రి. జెందితి రామచంద్ర | రాతిం| 36|| 
పొడి 


ఆండుంగొల వచ్చు. జుమ్మీ ఆచారా లింతైతే 

నేండు గామించితి. జుమ్మీ నిన్ను రఘునాథ || పల్లవి | 
తొంగిచూచి నంతలోనే దోసము వచ్చీనా 

అంగవించి వలచిన ఆండుదానను 

ముంగిట మాటాడితేనే మోనము దప్పొనా 

యెంగిలౌనా మోవిపండు ఇంతలోనే నీకును | ఆందు || 





ఓేగప్రతిమ'కు వ్యావహారికము, తద్భృవమూ. “వతిమ”.. ఇక్కడ ఈ శిబ్దమువలన్క కిలావి 
ము గౌక్క 'ప్రకరలముతో నజీవవనితా రూవముగ తోచుచున్నది. 


28 శ్రీ. తాళ్లపాక అన్నమాచార్యుల 
పాదము సోంకించితేనే పంతములు దప్పీనా 
వీది.బోతా( జెనకినవెలంది నేను 
పాదై సంగడినుంటే బతిమి వాయ్యానా 
సోదించి కళలు నీకు జొద్పిలీని ఇప్పుడే ॥ ఆండు || 


హా 
తొడమీద నిడుకొంపే దొరతనము వొయ్యానా 
బడిబడి.. దిరిగాడే పడతి నేను 
కడ(౫ శీ వేంంటాద్రిఘనుండ వావిలిపాట 
వొడయ రాఘవ కూడి వొద్రిక, బాయకుమీ | ఆండు|3/7|| 


ఆహీరి 
మారువూట లంత నేరము విన్నపాలు నేం 


'శ్రీరామచందురుని. చిత్త మించేకాక ॥ పల్లవి || 


కన్నుల నెదురుచూచి కరంగేటిదానం. గాక 

సన్న సేసె పిలువను సలిదాననా 

మన్నించి తాంజూచితేను మనసెచ్చేదానంగాక 

అన్నిటా నే నెడమాట లొడించేదాననా ॥ మారు || 
ఆనవాలుగా నుంగర మందుకొనేం గాక 

నేనే పైకొన నంతనీటుదాననా 

పూని శా విచ్చేసితేను పొడగనేదానం గాక 

కొనుకలు సారె నంపి కాంక రేంచే దాననా | మారు | 


సోదించి నన్ను. గూడితే చొక్కేటిదానంగాక 
"కాదుకూడదని దూరం గడదాననా 
సాదించి వావిలిపాటిజయరామ యేలఠితివి 
ఆదియై శ్రీ/వేంకటాద్రి నంతదాననా | మారు || 38 | 


సంక్షీ 20 


నేటంగాకుండితే రేపే నేరివీ. గాక 
తేటకన్నులకు. గెంపు దెచ్చుకో. గలనా || 


కానీకానీవే కన్నుల నవ్వీం దాను 
పైనే, విచ్చిన మేడిపంటిబోనము 
దానికేమి యింతలోనె తాం జేసినందుకెల్ల 
తేనెవంటిపెదవుల తెగనాడంగలనా || 


కాదంటే. బోదుగదే కాంకలురేంచి. దాను 
పోది సేయనేల లక్కపూసకపులు 
వాదులేల తా నన్ను వలెనని పట్టుంగాను 
యీదెస మెత్తనిచేత నికం దోసేనా | నేటం ॥ 
ఆయనాయ నందుకేమి ఆరడించెల్టే. దాను 
యేయెడ నెక్కినవాని కేనిగె గుడే 
ఆయప్పు శ్రీవేంకటాద్రి నదె వాచిలిపాటను 


పాయపురాముండు గూడె పంతమాడేనా | నేటం. | 39 | 


సౌాళంగనాట 


సిగ్గరి 'పెండ్లికూంతుర. సీతమ్మ 
న. ళా గ 
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా ॥ పల్లవి || 
'అల్లనాండే రాఘవుండు' హరువిల్లు విరిచెను 
యెల్లి _నేండే పెండ్డాడీ నిదివో నిన్ను 
యణ రు శ్ర 
' *యెల్లగా జనకుండు 'నిన్నిచ్చినట వీండె 
ల 
వెల్లవిరి నీమాట వినవమ్మా 


30 శ్రీ 


తాళ్లపాక అన్నమొచార్యుల 
అదె. పెండ్లితెర యెత్తి రండనే వసిష్ట దుండి 
చదివీ మంధత్రాలు "సేస చల్లవమ్మా 
యా 
మొదల రామునికంటె ముంచి తలంబాలు వోసి 


సుదతి యాతనిమోము చూడవమ్మా ॥ సిగ్గ ॥ 


ల 

కంకణదారాలు గట్టు కొలుదొక్కితివి మీరు 

పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ 

వుంకువ వావిలిపాట నుండి శ్రీ, వేంకటగిరి 

తెంకుల నిన్ను. గూడీ తిరమాయనమ్మా | సిగ్గు ॥ 40 ॥ 

రేవగుప్తి 

జానేజానే ఆయం బని 

ఫూని వలపు మోంపీ పోయీనా తాను ॥ పల్లవి || 
మగిడిమగిడి మమ్ము. జూచీనే 

మిగుల దనాస* నామీందం బారెనా 

తగవూ నగవూం. దా నెఅంగగండా 

సగము నవ్వితి నేను జాణవునే తాను ॥ జానే | 
మలసి మలసి మొంటాడీనే 

అలరి. యంతలో నే నాలనైతినా 

ఎలిమిీ బలిమీ సాదించీనా 

యెలమి నిన్నాళ్ళదాంకా నెండుండై తాను ॥ జానే | 
చేరి చేరి చేయి వేసీనే యిస్టై 

సారెకు నను. గూడి చవిగనెనా 





" శీతన +ఆన (కా.శ్ర.) 
2జ్తాల + అవునే (గా.శ్రీ.) 
తలిమీ” చెలిమి అనడానికీ (కా..శ్రీ,) 


శృంగారసంక్షీర్త నలు 31 
రారి వావిలిపాటిరాఘవుండు 
ఈరీతి ,శ్రీ,వేంకటేశుండే తాను ॥ జానే | 41 ॥ 
నాదరామ క్రియ 


వచ్చెను నీ రమణుండు వసంతమాధవుండై 

ఇచ్చగించి చేకొనవే యెదురేంగి నీవు ॥ పల్లవి || 
పూచెంటో నీ సెలవుల పున్నమ వెన్నెల నవ్వు 

కాచెంటో చన్నుల నిమ్మకసుంగాయలు 

రాచిలుక లెలింగించ!' రమణి నీ పలుకుల 

యేచెను వసంతకాల మిదె నీ పాయమున | వచ్చె | 


చిందెంబో నీమేన నహ్టై చెమటల రసములు 
అందెంబో చేతులకు నీ యాయపుంజన్ను 
మందలాయ దుమ్మిదలు మరి నీ తురుమునను 
చందపు నీ కోరికలే జొాజరవసంతము ॥ వచ్చె | 


పండెంటో నీకెమ్మోవిం బల్లదొర లింతలోనె 
నిండెంటో చల్లనిగాలి నీ వూర్చుల 
అండనె శ్రీ, వేంకకేశు. డంతలోనె నిన్ను. గూడె 
బొండుమల్లెపానుపువో పులక జొంపములు ||వచ్చె॥42| 
వరాళి 


కాదనినందుకు నీవు గలితేంజాలు 
నీ దాననైతింగాక నించనోప నింకను ॥ పల్లవి || 


చక్కని నీ వదనమే చంద్రోదయము నాకు 
చుక్కలేని మోవి మీంది సూదివాట్ట్లు 





*“ళ8గంది (కా. శ్రీ) 


82 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెక్కనపు నీ నవ్వు వెన్నెలపులుంగములు 

వొక్కటైతి నలుగ నేనోప నీతో నింకను ॥ కాద 
నీ మేనిచెమటలు నిండినట్టిమంచు నాకు 

ఆమనివూరుపులే పయ్యరగాలి _ 

కోమలపుంబులకలె కూరిమి గుజ్జనంగూళ్ళు 

యేమిగల్లా నియ్యకొంటి నెదురాడనోపను ॥ కాద 


కాంగిననీరతిపొందే కందువరాతిరి నాకు 
మూంగిన పరవశాలే ముంపునిద్తుర 
4 యి 
వీంగక శ్రీ/ వేంకటేశ "వేడుక నీసరసమే 
పాంగినట్టైతలంబాలు పదరకు మికను ॥ కాదు || 48 
అహిరినాట 


రామా రామా రాజీవనయనా 

కామించి నిను. జూచె గక్కన మా చెలియ || పల్లవి 
యింతి పిలువనంపె నెడమాటలేలా 

యింతలో విచ్చేయు ఎన్నికగాక 

చెంత నిందులకు(గా సెలవి నవ్వేలా 

పంతముతో నాకె. బాలింతు గాక | రామా 
తరుణి పూవుల వేసె తలవంచనేలా 

సరి నీవు మోహమే చల్లుదుగాక 

నిరతి నిందుకుంగా నివ్వెరగేభా 

మరిగి యాకెను నీవే మన్నింతుగాక ॥ రొమా 


మగువ కొంగిటం గూడె మరి సెగ్గులేలా 
వెగటురతుల విల్తవీంగుదుగాక 


శృంగారసంకీర్త నలు 


వగల శ్రీ/వేంకటేశ వావిలిపాటిరామ 
మిగుల సీతతో మెజతువుగాక ॥ రామా | 44 


' కాంబోది. 
చెల్లంబో యీ తగవు చెప్పరే మీరు 
వెల్లవిరి యిందుకేపో వెరగయ్యూ నాకు | పల్లవి 
న! ్‌ ల 
వూరకుండంగ నాతో వొద్దిక మాటలాడీని 
కారణములేనిపొందు కద్దా బూమి 
వూరికెల్ల తా జాణ వుప్పువేసి పొత్తుగూడీ 
నారుకొన్నయిందుకేపో నవ్వువచ్చు నాకు ॥ చెల్లం 
తలవంచుకు. ౬.గా. జిత్తరువులే చూపవచ్చి 
నిపేరటవ. 'ప్రియమయ్యినా 
బలువు చూడవే వీండు బండిగల్టీ చింకలను 
. తలంపున యిందుకేపో తమివుట్టీ నాకు ॥ చెల్ల 
సిగ్గుతో నే నుండంగాను చెక్కునొక్కవచ్చీని 
దగ్గరి చేత మొక్కంగా తప్పుగలదా 
గ రం 
నిగ్గుల ,శ్రీ/వేంకటాద్రినిలయుడు నన్ను. గూడె 
తగ్గులే కిందుకేపో సంతసమయ్యా నాకు || చెల్ల. || 45 


ముఖారి 
చెలులాల యీమాట చెప్పరే మీరు 
నిలువునం గరంగితి నిజమైతి. దనకు ॥ పల్లవి 
కన్ను నన్న సేయంబోతే కసరై తోంచెనేమో 


చిన్నవించి హు చిభుని 
౪01! 26 - 7 


33 


శ్రీ. తాళ్లపాక అన్నమాచార్యుల 


మిన్నక నే నవ్వంబోతే మించి వెంగమాయనేమో 
అన్నిటా. దెలునుకొనీ నలుకేలే తనకు | చెలు 


గొప్పమాట లాడంబోతే కోపమైతోంచెనేమో 

చెప్పరే యాతని. కిది చెల్లదని 

రెప్పలెత్తి చూడంబోతే రేసులై తోంచెనేమో 

తప్పులెల్లా వొప్పులయ్యూ దడవేలే ఇంకను | చెలు 
రతికి మంచమెక్కితే రాజసమై తోంచెనేమో 

యితవుగా. దనమతి యెగ్గు వాపరే 

సతమై ,శ్రీ/వేంకటేశ్వరుండు న న్నిటు గూడె 

కతలాయ వలపులు కడమేమే తనకు || చెలు |॥ 46 


సామంతం 


మానలేనే' పొందు మానలేనే నిన్ను మానలేనే |'ఆ 
' అనెను మోహము నేం డంటవే నాదేహము || పల్లవి 


చక్కందనములతేట చల్లని వెన్నెలవూట 

వొక్కమాటాడవే నీ వొద్దిక మాట 

చక్కెరవింటిలో తూపు జవ్వనములో నీరూపు 

గక్కనం జూడవే కడకంటిచూపు || మాన 
యింపుంజిగురుంజప్పర మిన్నిటిలో దిత్రరము 

సాంవుగం జాంచవే నీసోగకరము 

సంపదల ముజ్జగము చందురునిసోయగము 

ఇంపులేల యెత్త వే నీసవరని మొగము ॥ మాన 





శి కస్య? 
శ్రీరామనంద్రుడే రసకనాయకుడుగ మాటాడిన పాట లుది.. అన్నమయ్య. చేతలో 


వొముదునూడ కృష్ణుషైనాడు, 
గవి”. 


శృంగారసంకీర్త నలు తల్‌ 


సమదనుని తేరుజోక మంచిమెటుంగులరేక 
యెదురు చూడంగ వచ్చే విట్టి నీరాక 
ఇదె శ్రీ/వేంకటగిరి నిరవై వావిలిపాటం 
బొదలిన రాఘవ్లండం బొందితి నదె | మాన || 47 


వసంతం 


సాఠ వేరేపను లేడ సంతోస మేకాక 
తారుకాణేల విభుండ తగులమేకాక ॥ పల్లవి || 


మనసుగలసినచో మరి కోవ మేడది 
యెనసి యేమిసేసినా యింపులే కాక 
చనవుగలుగుచోట సారె వెరపేడది 
చెనకినచేంతలెల్లం జెల్దబడే కాక ॥ సార ॥ 


సరివలచినచోట చంచలము లేడవి 

తరితీపులం. గరణగేతములే కాక 

అరుదందిచూచుచోట నడ్డాంక లేడవి 

మురి పెపు/(బ్రేమములముచ్చటలే కొక ॥ సార | 
యిచ్చగించియున్నచోట యెడమాంట లేడవి 

పచ్చిగా. గూడినయట్టిపగ టే. కాక 

అచ్చపు ,శ్రీ/వేంకటశ అప్పుడే నన్నేలితివి 


తచ్చన లిన్నికనేవి తనియుటే కాక | సారె |॥ 48 | 
కేకు 1609 శంకరాభరణం 


కొమినిఎతు కిది కతలాయ 
'వేమరు జూతువు విచ్చేయవయ్యా ॥ పల్లవి || 


360 త్రీ తాళ్లపాక అన్నమా వాక్యల 
వెడంగు నిట్టూర్చులు విసరంగ చిసరంగ 
పడంతినెన్నడుమె బయలాయ 
చిడుముడి లోలో. జింతించం జింతించ 
జడీగొను చెమటలు జలనిధులాయ | కామి || 


పారిజవ్వనమున బొరలంగం బొరలంగం 

గరిమణ. దురుము చీంకట్టాయ 

చిరహప్పుంగొంకలు వెడలంగ వెడలంగ 

పరగినమన సే పాతాళమాయ | కొమి || 
కలయ గోరికలు కదుమంగంగదుముంగ 

పులకలమొలకలు పోగాయ 

యెలమిని శ్రీవేంకటేశ నీవు సతి- 


నొలసి కూడంగా నొక్కమనసాయు | కామి | 49 ॥ 


ఏమమ్మ వూరకుండే వెశోదమ్మా! 
యా మేంటిబాలకృష్ణు నేమరకువమ్మూ ॥ పల్లవి || 


బండి దన్నె. బట్టరమ్మ బాలునిపాదము నొచ్చీ 
కొండ యెత్తె నొకచేతం గోరి వీడు 
యెండనె మాంకులసంది కేంకుండాం బలట్టురమ్మ 


దండిబాలు. డేమెఆుంగు దగ్గరుండరమ్మా | ఏమ || 


పాము బట్టీం బట్టురమ్మ పసెదిడ్డం డే మెటుంగు 
దా మెనకోడెలం గొట్టీం దానే వీండు 





* వూరకుండేవు+ యశోదమ్మ. యతిస్టానంలో “ఎశోదమ్మ” (కా.శ్రీ.) 


త్చంగారన సంకీర్త్‌ నలు 


కామించి మాంకులెక్కే6 గాదని మానుపరమ్మ 


బూమెల యా బాలునికి బుద్ది చెప్పరద్మూ | ఏమ || 
రా ల 
గాలికేంగీం బట్టురమ్మ కడుశిశు. వేమెలుంగు 
పాలు వెన్నలు దొంగిలి బాలుండు వీడు 
ఆలరిబై శ్రీ, చేంకటాచలము మీంది శెక్కె 


ఆలుందాను నున్నాం డదె చూడరమ్మూ || ఏమ ॥| 50 | 


సామంతం 


ఇంతిభాగ్య మింక 'మేమనంగల దిదె 


సంతస మబ్వెను సరుసనె మీకు | పల్లవి || 
ఒ యు 


వీనుల కిదివో వెలందికి. దొడవులు 
సోనల నీ నిఎసుద్దులును! 
క లివివో కంటిమి చెలిపై 


కానుక 
నానినచూపులు నాయుకుండా 


వొడలికి నిదివో వుంకువలు చెలికి 
వెడ నీనవ్వుల వెన్నెలలు 
వుడుగర లివివో వొదిగెను ని చేతి- 


తికి దవిభుండా 


బడిబడి సన్నలు పడంతికి | ఇంతి || 


మనసుకు నిదివో మంచినిధానము 
అనుగుంబానువున నలము రతి 
యెనసితి శ్రీ/ వేంకటేశ యిన్నిటా 


చనవిచ్చితి విటు సతికి రమణుండా | ఇంతి | 51] 





ంప్పులేదు. 





లః 
ర్‌ 


' (నిజసుద్దులు ఇట్లీ. చిల్లర "దోషముల కీవాజ్బయమున 


38 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శుద్ధ వసంతం 


వీండివో అలవిజయరాఘవుండు 

పోండిమిం గొలువునం బొదలీ. జెలియా ॥ పల్లవి || 
రాముండు లోకాధిరాముండు | గుణ- 

ధాము౯౬ డసురలకు దమనుండు 

తామరకన్నులదశరధ తనయం(యుం?) డు 

మోమున నవ్వీ మొక్కవె చెలియా | విడి || 
కోదండధరుండు గురుకిరీటపతి 

పోదెిగ. సురముని పూజితుండు 

ఆదిమ పురుషుండు అంబుదవర్జుండు 

నీదెస చూప్పులు నించి. జెలియా | విడి || 
రావణాంతకుండు. రాజశేఖరుండు 

శ్రీ వేంకటగిరి. సీతాపతి 

వావిలిపాటిలో వరమూరర్తి దానై 

వోవరి. గొలువున నున్నాండే చెలియూ || వీడి | 52 | 

నాదరామ క్రియ 

ఏటికి మా మాట లిటమోద 

వే(టిసరసముం మెరసెతి రిప్పుడే ॥ పల్లవి || 
కలికి నిను. గలదు. గట్టను తొలుతనె 

పలచని నగవుల బొసకము 

నిలువున నీవును నించంగం గైకొనె 


సొలపులచూపులసూసక్రము ॥ ఏంటి | 


శృంగారసంకీర్త నలు 

యింతి పెదవులనె యిచ్చెను నీకును 

దింతగాం వెండ్రివిడేలు 

సంతసప్పు వలపు చల్లం౧ం [కొనె 

యింతట ఎులకిల నివె తలంబాలు ॥ ఏంటి 
వోగిపురతులనె ఎవయము దొడెకెన. 

చేంగిలసెనుతే. ఎలుపాలు 

యాగతి శ వేంకనేశుండి కూడితి 

ణ్‌ 
బాగుగా సోటానం బాచేము చేవు ॥ ఏంటి |) 53 
పొడి 

మేలు విచ్చిచెపురాదు మేడిపంటి వొనము 

కాలమందే కంటి వింటి. ౫త లేంటికనచే | పల్లవి 
మొక్కేనని వీడు ముందట నిచేచే తొర్లి 

మొక్సినదేవరకే మొక్షవమునవే 

అ ౮ 

చెక్కిటిదె నాచేయి చిత్తివు.. దనము రాయి 

యిక్కువలు. గితింగీని యేవుందునే | మేలు 
వట్ట నూరకె తాను పయ్యుద నాచెజంగు తౌ, 

బటెనచలవుఎ వెళైం బదవునచే 

౮ రా 

'మెట్టనది పాతర మూలత చెప కొండెవు 

యెష్టైనాం జేయునీచే యొదులెవతే | మేలు 
తగిలి నూరికె తాను తితిగొని వెంటవెంట 

తగిలి మోహము నావు. దనమోదనె 
ని కున 
ఢీ చేంక కేనుందు 


తిగివాయి.. బనులెల్లా తారుకాణలేలే | మేలు || న్‌4 


చిగురొత్తి నన్ను! గబూడె 


39 


|| 


త్త) శ్రీ. తాళ్లపాక అన్నమాశార్యుల 
రేకు 1610 సౌర్వాష్ట్రం 


ఏలే యింతేసిచేత యీంతా మోంతా 


వేళ వచ్చినదాంకా వెరగులే చాలు ॥ పల్లవి | 


తప్పక చూడ వెరతు తలవంచుకో. వెరతు 
అప్పటప్పటి సుద్దులు అవెచాలు 
కపారము లంటనేల కాంకలం బొరలనేల 
తెప్పలచెమటనీంటం దేలుటే చాలు | ఏలే | 
దగ్గరి రా నేనోప తప్పెంచుకొననోప 
తగ్గుముగ్గలేనిపాటి తగులే చాలు 
వొగి తనవిడె మొల వొగలెగరంననొల్ల 
గె రొ య 
సెగ్గిఎడ్ల చెక్కు చేతిచింతిలే చొలు ॥ ఏతే ॥| 
మంతనమాడ నేనొల మర్మము చొక్కంచనొల్ల 
రా త్‌ ల్‌ రా 
వంతుకు తాం గూడేటివరుసే చాలు 
కాంతుండు శ్రీ వేంకటాద్రి కడపరాయిందు! నేండు 


పంతమిచ్చి నన్న గూడి ఛాన్యమాయి చాలును ఏలే|$గ| 


శ్రీరాగం 


ఏల నన్ను వేండుకొనే ఎటు నీవే నేం గాన 


తిలుపడనేం. నేను తెలివేకాని ( ॥ పల్లవి || 


నగి నగి తిట్టినాను నాతో నలిగినాను 


వెగటులేదు. నాము వేదుకేకాని 





న షి లి మా ఈ 
కడప పట్టణంలొ చెవునివవపలి్‌ ఎలంన పంంటరవంణ సొమని సుంవచిన పొల 


అన్నమయ్య అ వేవుని ఏదవరారుడని వ్యవహాతస్తాదు. (రై) 


త్తే 


శ్చంగారసంకీర్త వలు 
'మొగిసి మాటాడినాను మోనాన నీవుండినాను 
జగడములేదు నాకు చనవే కాని |[ ఏం || 
కనుల గొసరినాను కాంకల దిసలనాను 
చిన్నంచోటః నామోము చెలువే కాని 
సన్నలనే తిట్టనాను చాయలఅనన్నాడినాను 


నెగుగాదు నాకు నితవే కాని | ఏల || 


'పైకొనక మానినాను పరాకు సేసెనాను 
నావెందు నెరవృు లేదు నలుపేకాని 
కాంత నేను నివు శీ వేంకటేశుండవు 


యేకమైత మెదురేది యిచ్చకమే కాని |] ఏల | 56 ॥ 


భెరచి 
ే 
డఉ మాట లాడనోప 
మళ్లిపూజ. గాదా ॥ పల్లవి || 
గొప్పలు నాకుచములు కొండల. బోలుచనేలా 
ఒప్పగుపతి( గాంగెట నొత్త నేలా 
దప్పిదేర నవియే తామరల బోలిచితే 
నెప్తున మా యిద్దరికి నిచ్చపూజ గదా ॥ వల || 
మచ్చిక నాకనుచూప్పు మరునమ్ములననేల 
నచ్చుదాంక నా విభుని నాటించనేల 
కచ్చు పెట్టు, అవియే కలువల. బోలిచితే 


మచ్చికైనమాలోని మంచిపూజ గాదా ॥ వల || 


త్త శ్రి శాళ్లవాం అన్నమావామ్యల 
తనువు తీగెననేల' తక్కక వొరయనేల 
అనుగు.బూవు(గోమలఠినంటే మేలు 
ఘనుండు. శ్రీవేంక టేశుకాంగిట.. గూడిత్‌ నేను 
చనవున మాలోనిసరిపూజ. గాదా [వల | 57 ॥ 
శంకరాభరణం 
మొంటలేల యింక మాటలేల 
మాంటలేలరా మాయకాండా ॥ పల్లవి || 
చూచి చూచే చొక్కించితి 
యేచి నీ చేత కేమందురా 
కాచె. బూచను కాంగట చన్నులు 
లోంచి చూడకు లోవైతి నీకు ॥ మాంట || 
నవ్వి నవ్వే నమ్మించితి 
ఎవ్వరును. నింక నేమనేరు 
రవ్వసేసెన: రాంపగు వలపులు 
తవ్వ కండ ఉోలిదక్కితి నేను [మాట | 
చేరి చేరి చేకొంటివి యింత 
దూరంబోతే దోసమింక* 
యేరా శ్రీ/ వేంక కేశ సరుడా 


రార కడపలో రతికెక్కెం. బనులు | మాట | 58 ॥ 
తెలుంగుంగాంబోది 
వీది వీధి జెప్పంగానే వింటిమి నేము 
కొదుగూడదననేల కంటిమిగా కొత్తలు ॥ పల్లవి || 
1 శ్రసె+అనవేల 


శేదోసమి” చిలుమెక్కిన భాగము. 


శృంగారసంకీర్త నలు శ్ర 
చెంగావి చూపులును సేమంతినవ్వులును 
యింగితాన జెలికబ్బె నేడవో కాని 
అంగన నింతసేసనయతం  డెంతజాణండో 


ముంగిట. జూచినదాంకా ముచ్చటయ్యా మనను || వీది | 


కప్పురపుమాటలును కస్తూం వూరులు 
యిహడే కలిగ చెలి కేడనో కాని 
దెప్పర మింతరేంచిన దేవర యెంతటివాండో 


తప్పక చూచినదాంకా తమకించి. దనువు | విది || 


ముత్తేల పులకలు మృుంగారు. చెమటలు 
యిత్తలంశెలికి నబ్బె నేడవో కాని 
చిత్తగించి కూడినాండు శ్రీ వేంకనేశుండట 


లో 
అత్తి నాకు. బొడచూపె ఆసగించి గుణము[విది॥59॥ 


పొడి 


చాలదా యీ జన్మము చల్లంగా మీరిట్లుంటే 


పాలుగల ఆకె యెంతభాగ్యము. సేసినదో ॥ పల్లవి || 


సతి!(ససి?) సేసకొప్పుతోడ చంద్రవంక బొట్టుతోడ 
ఇసుమంతనవ్వు చిందె నేంటికో కాని 





 ప్రానభంగము. 


త్తే శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

అసురుసురయ్యాని అప్పటనుండి నామేను 

యెసగ నీకు నాకె యేమౌను చెప్పరా | చాల || 
పచ్చంబట్టు పయ్యదతో భారపు గుబ్బలతోడ 

ఇచ్చట నీవంక చూచె నేంటికోకాని 

వెచ్చనైతి నిది చూచి వేసాలు మాని నాతో 

వచ్చేనని యాసవెట్టి వచ్చితివో చెప్పగా | చాల || 
ముత్తేలకమ్మలతోడ ముంకజేతిసొమ్ములు చూపి 

యెత్తి నీకు సన్నసేసీ నేంటికో కాని 

చిత్తగించి కూడితివి శ్రీ వేంకటేశుండ నన్ను 

హత్తి మా యిద్దరిలోన నౌంగాము లెంచరా॥ చాల 60] 


రేకు 1611 సాళంగనాట 


ఏలే తనకు నాకు నేటిమాటలే | మమ్ము 
తేలించి యెడమాటాడి తీరవలెంగాక ॥ పల్లవి || 


లేవే నేం చిలిచితే లెక్క సేసీనా తాను 
చావివోయ! వుమినాకి చవుతమా ఇంక(?) 
వావాత నేను. దాను వాదించితే నవ్వరా 
వేవేలు నాయంబోయ వెనకకే పొందులు ॥ ఏలే | 


జానె దొరతో నెదురాడవచ్చునా నాకు 
మానిపంద్దు రాలితే మానికిందనే 
తా నొకటి నే నొకటి తలపోంత ఇన్నాళ్లు 
నానాట మోహములు నామువేసీంగాక | ఏలే ॥ 
1 ావివొయ వృమినాకి చవుతమా ౬6కి అని రేకు, ్రీగీతలు గల లక్షరములను ప్రాస్వ 


దీర్హములుగా నూర్చుకొను అవకొశముగలదు. ఎట్టు చేసినా పదస్వరూపవే బోధవరుటలేదు. 


శృంగారసంకీర్తనలు 
వదె యింక నాతో వటి వట్టై సరసాలు 
అద్లో ముంజేకంకణాన కదమా యింక 
యి యె 
గద్దించి శ్రీ, వేంకటాద్రి కడపరాయండు గూడె 
పొద్దు వొద్దుకు వింతైన భోగములే కాక || ఏఠలే | 61 | 
లా ఓ. 


బౌళి 


ఎంత వేగిరకాండవు యేమి సేతువా 
పంతగాండ ఇట్టయితే పనులెల్లా దక్కెను ॥ పల్లవి || 
నట్టుకొట్టి నాలో నే నవ్వితే. దిట్టవచ్చేవు 
పట్టితే నేమిసేతువో బాపురా నీవు 
వెస్టైన చెమట దీర విసరితే. గసరేవు 
ఇట్టై గురు లేడవంటే నింక నేమిసేతువో ॥ ఎంత | 
తప్పక నేం జూచినదే తగ (17) లి యెగ్గులెంచేవు 
ఇప్పుడే వెంగమాడితే. నేమిసేతువో 
వొప్పుగా సన్న సేసితే వొకటొక టాడేవు 
తప్పులే నిన్ను. బట్టితే దాని కేమిసేతువో ॥ ఎంత ॥| 
మోవి ఇచ్చినంతలోనే మోనాన సిగ్గువడేవు 
యీవల గంటిరేంచితే నేమి'సేతువో 
వేవేలు వచ్చెను శ్రీ, వేంకటేశ నీవు నన్ను 
కైవసమై కూడితివి ఘనతెంత సేతువో | ఎంత | 62 ॥ 


దేసాళం 


నీవే తెలుసుకొమ్మీ నీ వోపిక 
యీవల నేం గాదనేనా యింత కోపంగలవా || పల్లవి || 


త్తగ్ర త్రీ. తాళ్లపావ అన్నమాచార్యుల 
చిగురాకు.గెమ్మావి చెంచువారము | నీకు 
వొగరై తోంచునేమె వొద్దురా నేము 
సొగుసులేళ్లవంటిచూపులు మావి | పెక్కు- 
వగలై మిన్నులం బారీ వంచుకొనంగలవా | నీవే | 


సరవి కొండలవంటి చన్నులనేము | నీ- 
వుర మెల్ల నొత్తుంజేసు. నొద్దురా నేము 
కరికుంభములవంటి! కటితటము యీా-- 
అరిది నడవివారి నాపం గలవా | నివే || 


చిల్లైరతీ గలవంటి చేతులు మాది నీ- 
వొళైల నరడుండేసు వొద్లురా నేము 
యాగా [3 
మెల్లనే శీ, వేంకటేశ మేకొలిపి కూడితిది 
య / 
బల్లిదుండ వౌదుగాక పంతమాడంగలవా || నీవే | 63 ॥ 


అహిరి 
పచ్చిసేసి వెచ్చిసేసి పాయ మింత నలంచనేలా 
మచ్చికెల్లం జూతుగాని మాపటంత రారా ॥ పల్లవి || 


మాంచనోలిచెన్నుండా మాటలాడి మమ్మునింత 
శేంచనేల వుండవోయి రేలుంబగళ్లును 
దాంచలేము మోహమును తమక మింత గలిగితేను 
యేంచనేల వీదివీది యింటి కింక రారా | పచ్చి || 


వేణునాదమోహనా వెలిగోరు మోపి మోపి 
జాణతనము లాడనేల చక్కనుండరా 





కట్ల పోలిక యూ వాబ్మయమున అక్కడక్కడ గలదు. 


ఛృంగానసంక్రీక్త నలు శ? 
ప్రాణ మింత కోపదూను పలుకులేమి గలిగినాను 


వీశెలోనె తెలుతుగాని వెంటవెంట రారా ॥ పచ్చి || 


నందగోపనందనా నచ్వినవ్వి మమ్ము. నేడు 
కందువందు చేయివేసి కరంగండేసెతి-- 
విందుగూడినట్టు శ్రీ, వేంకటాద్రినుండి వచ్చి 
దిందువడితి మాంచనోల దినదినంబు రారా పచ్చి 64॥ 


సౌర్వాష్ట్ర్రం 

ఏమాట! కే మా-ట యమేలరా 

నామోవు చూడవే నవ్వే నేను ॥ పల్లవి || 
వద్వ వోరా వాదులు | వొక్క- 

సుది చెప్తే రావే సాలయక 

౮ ల 

కొద్ది నుండదురా కోపము | అయితే 

గదు(ద్దు?)లేవే* నిన్ను. గలసే నేను ॥ ఏమాం ॥| 
సారె నేలరా చలము | మరి 

కోరికెలం జెళై కొంకువాసెనే 

ళా ళా 
మేరమీరేవేరా మెల్లనే | తొళ్లై 
తేరపనులకునుందెగు వేలే ॥ ఏమా. || 


చెల్లెరా నీ చేంతలూ 
అల్లనాండె నే నంటింగదె 
వెల్ల విరయితి 'శ్రీ/ వేంకటేశ | నిన్ను 
గొల్లగాల గూడితి కొసర. నేలే ॥ వీమవాం ॥| 65 || 





కది వాకోవాక్యము. 
కె ప్రానభంగము.. “కడం అని పదస్వరూవము. సరికాదు. 


శరీ శ్రి చాళ్ళిపార అన్నం. చల 
నాదరామ క్రియ 
ఈతగాదు మోంతగాదు ఇంతేలోతు మోహము 
చేంత సేసి యి(కవైనా చెక్కునొక్క చే ॥ పల్లవి || 
వలపు పుక్కిటిబంటి. వనిత విభునితోడ 
మలసి. సొలసి యిష్ట మాంటలాడవే 
చలము చంకలబంటి సరసము లాడితేను 
కలసి మెలసి యిస్టై రాంగిరించచే | ఈంత || 
కోరికె పిక్కలబంటి కొంకుదేరవలనితే 
యేరీతినైన నాతనింటి కేంగవే 
తారుకాణ మొలబంటి దగ్గరంచోయినహడే 
కూరిమితో తొడమీద గూచుండ నే ॥ ఈంత || 
పాయము రొమ్ములబంటి భావించి మాజతేను 
శ్రీవేంకటేశు నటు నూడివే 
ఆయమ్ము, కుత్తికబంటి ఆతండిట్టై నిన్నుంగాడె 


ఆయెడ 


మోయుచు. మదనమంత్రములు వినిపించవే _ | ఈంత!66| 
రేకు 1612 కాంబోది 

ఏల నన్ను దూరేరే యెందాంకాం బోరేరే 

చొలుంజాలు నన్నిటికి సమ్మతించే నేను ॥ పల్లవి || 
అప్పుడే యాతనితో మాచాడించవద్దు గాని 

చెప్పరమ్మ మీ ఎద్ది సేసే నేను 

చెప్పరాని చేంతలెల్లె చెల్లంబెట్టవద్దు. గాని 

వొప్పుగా మారెందుకైనా వొడంబడే నేను | ఏల || 


శృంగారసంకీర్త నలు త్రీ 


దుట మమ్మిద్దరిని ఇంత రేంచవద్దు గొని 

వొదిగి నీయానలోనే వుండే నేను 

ముదిరిన మా కోపములు దిద్దవద్దు గాని 

యెదురాడ కెంతకైనా నియ్యకొనే నేను | ఏల, ॥ 
నాయము వెట్టిద్దరిని నవ్వించవద్దుగాని 

కాయపుంగోప మారితేం గదిసే నేను 

ఆయమంటి (శ్రీ, వేంకటాధివుండు నన్నుణూడె 

వేయునేల మీ మాట వింటింగదే నేను | ఏల |॥ 67 ॥| 

కేతా(దా?) రగౌళ 

మాయళలేల రారా మనకేంటి కలుక 

పోయినవల్లాల బొల్లు పొద్దువోయ నింకను ॥ వళ్లవి || 
పలికితే దోసమా పలుమారు. బిలువంగ 

యెలమిని పరకాంత లీడ నున్నారా 

వలతునందువు నాకు వారివీరితోడ నేల 

కలది లేని ది. (దిం?) దే కానవచ్చె నాకు | మాయ | 
చూచితేనే దోసమా నే చాక్కి యెదుట నుండంగ 

నాచుబొమ్మచారితనము దప్పీనా 

యేచి మనకూట మింక నిందరును మిత్తురు 

తాచి నేండు ఇందులోనే తారుకాణలాయంగా | మాయ ॥| 
మనసిచ్చితే దోసమా మంచిమాట లాడలొాను 

మినుకునీజవ్వనము మీందువోయీనా 

చెనకంగం గూడితివి ్రీ/ వేంకటేశ నన్ను 

మునిపీతే ముయాయో మోహ మెందు. గలదే॥|మాయ॥|68|| 





కముయి+ ఆయ. ముయి=మాట, నింద ఇత్యాదికావచ్చు, 


౪040 ౫6-5౯8 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల , 
దగ్గరితే నిం(నిం?)తసేసె తా నదేమే 
యెగ్గుసీగ్లు లెంచల జోటు ఇందులో నేదే ॥ పల్లవి || 
తక్కించి పారుగునను తాను నేను వుండంగానే 
వెక్కిటికి చేయివచ్చె సేసేదేమే 
కక్కసించి రాకపోక కన్నుల నే చూడణాను 
లక్కవంటిమనసాయ లొగు నింక నేలే | దగ్గ || 


తాను నేను నొక్కవీది తగ నడచినంతనే 
మానుపడె మేనెల్లా మరింకనేమే 
నానుపుగా తానునేను నవ్విన యంతటిలోనే 
తానకమాయ వలపు తారుకాణ లేలే | దగ్గ || 


తలపోసి తలపోసి దగ్గిరనయంతలోనే 
కలనె కాంగిట నన్ను. గత లేలే 
చెలంగి. శ్రీ, వేంకటేశు చేరినఫలములాయ 
నిలువే నివ్వెరగాయ నేర మెంచనేలే | దగ్గ ॥ 69 ॥ 


ముఖారి 


అతివ గుట్టుననున్న దందా/కొను 
చెతురుండీ వింకనెన సంగడి కేంగరాదా ॥ పల్లవి || 
న. 


'సేసకొప్పు వంచినది చెక్కుచేత మించినది 
ఆనగా ముమాటయిన నాడరాదా 
, మూసిన ముత్య మయినది ముంగిట నిలుచున్నది 
చేసుల ఆకెతోడ మేలమాడరాదా ॥ అతి | 


కిరతురుండ యతిగమనంచేది (శాంశ్రీ.) 


శృంగారసంకీర్త నలు | 


నిట్టూర్చు నించినది నిండాంజెమరించినది 
నట్టుకొట్టి ఆకెం గొంత నవ్వించరాదా 
మెట్టి. నేల గగ్రాసినది. మేలు నీకుం జెప్పినది 
పట్టి యాం3ె పానువుప్రై పొలార్చరాదా | అతి || 


నివ్వెరెగుతో నున్నది నీమనసెల్లం గన్నది 
రవ్వగా ర! నిస్టై రమ్మనరాదా 
యివ్వల ్రీ/వేంకటశ యింతసేసి కూడితివి 
నివ్వటిల్లం గోమలికి నిజమియ్యరాదా | అతి | 70 | 


తెలుంగుంగాంబోది 


ఈవలపు నాక్రేయో' యిందరికి నిట్టానే 
దైవము'సేసినమాయో తప్ప కిస్టై చెప్పరా ॥ పల్లవి || 
న్‌ ఛ్శొ 


కన్నుల నిన్ను. జూచి కనురెప్ప వెట్టుంబొల 
అన్నిటా సతులు. బతు లలిగే దెట్లో 
సన్నపునవ్వులు నవ్వి చాలునని మానంజొల 
తిన్ననికాంతలు పతిం దిస్టే దెట్టో ॥ ఈవ ॥ 


మాటలాడి మాటలాడి మాట ముగిఇంచ(జొల 






చాటువగా దంపతులు జంకించే దెట్టో 


" నాకే+ఓ పూర్వవదొంతమున ద్రుతముళేదు. కావున యడా। 
ఒ'నాకేనో” అని గలదు. “వీరేనా బలరామకృ్ణులి భాగ. న్మం. 18 
మ్రుళము కళిసివ్రాయుటకలదని తోరుమున్నది 


ర్‌2 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
కూటవుకొంగిట నించి కొంత నదలంగంజాల 
మౌటున తెరవే సేటిమంతనము లెట్టో | ఈవ | 


భావరతిం గడుందొక్కి వక్కనం దెలియంజాల 
మోవి గంటి సేతురనేమొక్కల మెట్టో 
వోవల శ్రీ/వేంకటేశ వురమెక్కించితి నన్ను 
వేవేలకు బొందులు వేరనంగ నెట్టో | ఈవ | 71 ॥ 


బౌళి 


నీ వేమిసేతువయ్య నే వచ్చుకేదోసము 
ఈ వేళ వెన్నెలగాసీ నిదియేపో దోసము ॥ పల్లవి || 


వలచినజవరాల వద్దనంగ దోసము 
కలిగినట్టాడకున్నం గడు దోసము 
మెలమి నీ యంత నీ వెజటంగవు దోసము 
మలసి యింతనేసినమరునిదే దోసము ॥ నీవే || 


చెంగటిచెలులు బుద్దిచెప్పనిది దోసము 
యింగితపుమతి రాయయినది దోసము 
కంగించి. రానీనియట్టి కొంతలదే దోసము 
'ంగార దైవము దయవుట్టించనిదోసము | నీవే | 


తొట్టిననంపదలతో' దొరవైన దోసము 
వట్టినేరాలు నిన్నెంచేవారి దోసము 
ఇస్టై 'శ్రీ/వేంకట॥ యింతి గూడితివి నేండు 
తట్టేనట్టిందరికి నవితటం బాసె దోనము | నీవే | 72 ॥ 


శృంగారసంక్రీర్త నలు రి 


ఓయమ్మ తనపాందు వొల్లకుందునా 
చేయివట్టి తీయనేలే చెలులు నన్నిపుడు ॥ పల్లవి || 


దగ్గరి మౌటాడ నాకుం దడవా తనతోను 

యెగ్గుదప్పులౌనని యెంచేం గాక 

నిగ్గులసరస మాడనేరనా కొంతైనా 

సిగ్గరితనాన కేనే- జింతించేం గాక ॥ ౬ఓయ ॥ 
సాలపు. జొపులం దన్ను. జూచు టరుదాతన- 

తలంపు దెలియలేక దాంగేం గాక 

"సెలవినవ్వు దనపై చిలికించనేరనా 

కొలందిమోరునోయని కొంకే. శిక్ష ॥ఓయ || 


కాంగిలించి ఇట్లనె కరంగించ' నౌ 
మూంగినయాసలు చూపి చూంపితింగొక 
తో-గెను చెమట నాకు దోడనె ,శ్రీ,వేంకటశ 
ఆంగి రతం జొక్కించితి వందుకే కాక | ఓయ | 73॥ 


శ్రీరాగం 


సరస మాకొకపొల్తే చంద్రమందానిలొదులు 
యెరవై మమ్మింత యేంచీ నేమిసేతు వీనిని వ! 


చెంగట జల్లనిగాలి సీతనంటి వచ్చీనా ము య న 


న్‌ 


యంగమంటియును నింకా నారదు కాకీ! ( సర (| 
శి 


న 
ణో 


అంగనచూపు చందురు నంట నాచూ (జ | 


| ౫ 


న. న్‌ు ఖ్‌ 






అంగజతాప మారదాయి( జొడు తమ్ము! 


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 

యెనసి అఇదువిరులే ఇద్దరిని సోంకినవి 

ఘనమై మానవు తమకము లింకాను 

వొనరె మనసులలో వొకరొకరి రూవులు 

కనుంగొనియు రతులం గరంగవు మేనులు ॥ సరు | 
కట్టితి లంకపట్టుము గట్టితి చింతాజలధి 

అబ్టై సతంగూడితి. బాయదు "చెమట 

గట్టిగా వావిలిపొాట ఘన, శ్రీ, వేంకటగిరి 

బట్టీగా నున్నాడణ రామచంద్రుండ నే నిదివో[సరు ॥74|॥ 


శంకరాభరణం 


అవి నాకొంగిట నమరీనా 
జవళిమొంటలకు జొణవుగదరా ॥ పల్లవి || 


పలుకవదేమే పడంతీ | నా- 

పలుకులు చిలుకలపలుకులె పో 

యిల నీరూపున కెనయౌనా | యిటు 

పొలంతులం జిలుకలం. బోలుచరటరా ॥ అవి || 
చూపులం జూడవె సుదతీ | నా-- 

చూపులు మదనుని తూవులెరా 

యేవున నీ కందుకేమివనె! 

పోపో అనరి. పోల్తురు గదరా | అవి || 
అలమవె కొంగిట నతివా 

అలమీ. దీ౫లె ఆమారు 
క్వన్నె(?)లేక ఏమి+ఇవి+అవె 


శృంగారనంక్షీర్త నలు ఠ్‌ర్‌ 
కలసితి శ్రీ, వేంకటవిభుండను నే 
పొలింతి నీలతలవె పోల్తురుగదరా ॥ అవి |॥ 75 ॥ 
సాళంగనాట 
తావసులడవి యేడ "తరుణి యేడ 
బావు బాపు రామచంద్ర భావీంచి చూడుమూ || పల్లవి || 
సీతం బాసి బంగారు సీతం -బెండ్లియాడితివి 
ఆతలం బరథస్త్రీల నంట వందురు 
చేతులార ముత్తేలసేస వెస్టై నీకు ఆ- 
చేతనుంజెక్కు మోంపి చింతించే కొరకా ॥ తావ ॥| 
వెంటనే భూమిజం బాసి వేరేభూమి చేకొంటి 
జంటే సత్యముగలజాణ వందురు 
వింటివంక నీకు నాకె వేడుకం జేరి మరు- 
వింటిబారింబడి యొంటి వే గేటికొరకా ॥ తాప || 
కొడుకులవంకం బెండ్లికొడుకవై జానకి-- 
నడరి కమ్మరం బెండ్లియాడితివి 
తొడరి ,శ్రీ/వేంకటాద్రి. దోడనె వావిలిపాట 
కడంగి రాముండవై కరుణించే కొరకో || తావ | 76 ॥ 


బౌళి 


ఏదుముల్లు చెంచెతా” ఏంటికే యింతా 

వాదులకు నీవు రాకు వద్దు వద్దు ఇంకను ॥ వల్లవి || 
వీంకవింటి చెంతెతా వీంచి కోసేవేంటివే 

వోంకలవిడేలువో వొగరుగాని 


శ ఇది నంభాషణాత్మకము. 


"50 శ్రీ తాళ్లపాక అన్నమాళార్యుల 


ఆంకపాలముగదే అందుకు లోనైతివే 
యేశబటైతేరే జాలుంగాని యేరుకోరా నీవును | ఏదు | 


పీరిచుంగుచెంచెతా 'పేరు అవి యేంటివే 
వోలి నవి జీడివివో వొమ్మన్న గాని 
చాలి నాకు నియ్యంగదే చవిగొన నోవుదును 
యేలరా తొళ్లె ఇవి యెంగిలాయంగదరా | ఏదు || 


మోవితేనె చెంచెతా మొగి. బూసేదేంటికే 
కొవిరాతిగందము వో కాంకవుంగాని 
నీవు నన్ను. గూడితివి నీసొబగు నాకు నంటి 
'శ్రీ/ వేంకటేశ్వర చిక్కులింకా నేలరా | ఏదు ॥| 77 ॥ 


పొడి 


అడుగరే చెలులాల అఆమాంపే ఆతని 
విడువక పంతగాండె విల్తవీంగీ. దాను | పల్లవి || 
రా ప యా 


నెమ్మి యమునలో నీందనేరిచినవాండు నాతో 
ఇమ్ముల వలపుముడు గీందంగగలండా 
దిమ్మరై అడవులెల్ల తిరిగిననోపాలుండు 
సొమ్ముఅనా జవ్యనము. చొరంగలండా ॥ అడు || 


1 
ఏంయలఏంవుట ( “ఏరారునకి 


రూపాంతరము) కావర్చు, కొని ఈ పాదభావము 


అంతగానళక అలేదు. 
చెడ పాటలోని అర్హశ్రమమును. బట్టి. “జవ్వనము శబ్దములో ఏకదేశమైన “వని 
ఆ రు లు ళు స 


శప్తమునకు.. అర్థపం. స్వీకరింపవలసియున్నది. లేదా “జడియు+వనవు' =(జడియునట్టు 


చీరుంవనపు). ఎవ్వనవం.. అని నివలాది.. గణమములో చేర్చిద్టైన సొధింవపలసియుబన్నది, 


శృంగారనంకీర్త నలు ర్‌/ 
బొందినే గోవర్షనపుకొండ లెత్తినట్టివాండు 
యిందులో నాచన్నుంగొండ లెత్తంగలండా 
పందెమాడి గోపికల బడలించినట్టివాండు 
అందపురతుల నన్ను నలఇంచంగలండా ॥ అడు || 


మించుంబిల్లంగోవి మోవి మెరసినవాండు నా-- 
చుంచు. బిల్లం గోవిమోవి సోకంగలండా 
యెంచంగ శ్రీవేంకటేశు. డింతలోవిచ్చేసి కూడె 
ఇంచు భావబంధాల కీయకొనంగలండా |॥ అడు |॥| 78 


రేకు 1614 ముఖారి 

ఇంకనైనా రమ్మనవే యిష్ట తాను 

అంకెల బొందైనచోట నంతేలే తాను ॥ పల్లవి || 
కన్నులం జూచినచూపు కలువరేకై తాంశె 

యెన్న నది మరుబాణ మెజటంగండా తాను 

సన్న సేసినట్టిచేయి జలజల మై మీందంబారె 

మున్నిటి యమ్ముకు. దోడు ముంచినా తాను | ఇంక || 
మచ్చిక నవ్విననవ్వు మామిడిపువ్వయి తాంకె 

ఇచ్చ జిత్రజనమ్మాత ఎఆంగండా తాను 

అచ్చపు బొమ్మజంకెన అశోకమై తాంకె 

కొచ్చి మరియు నంపె 'వైకొసరా తాను | ఇంక || 
కప్పురము వంటిమాట కమ్మని జాజై తాంకె 

యెప్పుడు పంచబొాణాల నెణంగండా తొను 

ఇప్పుడే (శ్రీ, వేంకటేశు. డేంగివచ్చి నన్ను గూడె 

కప్పి కానివి మంచివికా. జేసె తొను || ఇంక | 70 ॥ 


శ్రీ అాళ్లపాక అన్నమాచార్యుల 
ఖైరవి 

సమ్మతించినాచోటికి! చవిగా దొక్షరి బుద్ది 

వెమ్ముది వాక తలంవు వీవే యడుగవయ్యా || పల్లవి || 
ఆకె పేపైం నమ్నవేసె నందుకు నీ వియ్యకొంటి- 

వేకచిత్తమైనవోట నెడమాంటలా 

యేకత మేమిగల్లా విజ్బై నీవు విచ్చేసి 

ఆకెతో వాడుకోవయ్య అయ్యో వే మోపము | నమ్మ | 
కూడి మొడి వుండుదురు గుణము మీ కొక్కట 

యీిడ మాచే బీలిపించే వింతిని నీవు 

పాడింంత మెఆంగవా వడంతిని నోరినిండా 

ఆడనే పీలువవయ్య అయ్యో నేము నేరము | సమ్మ ॥ 
నిక్కి సన్న సేసితివి నెలంత్ర సెలవి నవ్వె 

వొక్క టైఎగోట నింకా నొడంబాట్లా 

చక్కని _శ్త,వేంకకేశ సతిం గూడితివి యాకు 

ఇక్కువ మడిచివయ్య యీవేళ దగ్గరము ॥| సమ్మ |॥ 80 ॥ 


దేసాళం 


'ేరంబేర వలపులు 'సెంటలయ్యని 

నేరువులు లోలోనే నింతముగాని ॥ పల్లవి || 
తేనెగారేమోవిమీంద తీవుమొట లాడకువే 

మోనమున నాకు గడుమొగచాటాయ 

నూనెగారేచెక్కులవై నున్నంజే యిడకువే 

సోనలై జీరుకువారీ. జూవులకు నాకు ॥ పేరం ॥ 


క వమ్మతించిన+ ఆ చోటికి 


శృంగారసంక్షీర్త నలు 
తళుకుదంతాలమీంద తగ నవ్వు చిందకువే 
తెలువు రేయివగలు. దెలియనీదు 
చిలుకుంజూపులలోన సిగ్గులు నించకువే 
తలపోంత నా మనసు .తగిలి పోనీదు 
పిక్కటిల్లం జన్నులతో బికువున వీంగకువే 
మక్కువ నాకాంగిటికి మారుకొనీని 
యెక్కువైన శ్రీ/వేంకటేశుండ. నేం గలసితి 
మొక్కకువే సారె నజ్బ మోయ్నులై నిండీని 


కన్నడగౌళ 


ఇంత సేసెంగా మాయ ఇద్దరిమాయెడను' 
చింతించే నిందుకే పతిచిత్త మెటులుండునో 


తప్పక తాం జూచినాను తలవంచి చూడనైతి 
“అప్పుడే రాండాయనని అ కోపాన 
చిప్పిల. 'దా నవ్వినాను "సెలవిని నవ్వవైతి 
చెవ్చడుమాటలు విన్న చిత్తపుంగోపానను 

కొలు దాంకినాను నేను కడంగి మొక్కనైతి 
చాలి వొట్టు వెట్టుకొన్న చలానను 
కేలువట్టి తీసినాను కినిసి లోంగా నైతి 
జాలిమన సెఆంగనిసందేహమునను 

మచ్చికం దొం జెనకంగా మౌరు నే జెనకనైతి 
వచ్చియైన సిగ్గుమీంది వరాకున 


* 'మాయిద్దరియెడను' అనుట సహజము. యతి నిర్బంధము కొలోలు, 


పేరం | 


|| పేరం81]| 


॥ పల్లవి || 


| ఇంత || 


॥ ఇంత || 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
తచ్చి (శ్రీ/,వేంకటపతి తానే నన్నిటు గూడె 
యిచ్చకమైతి నిప్పుడే యెక్కువ మోహానను 


శంకరాభరణం 


చెలులాల బలిమిసేసేరు గాని 
బలిమి వలచితే పసలేదు సుమ్మీ 


ఆడినమాంటకును నడ్డము చెప్పక 
కూడేంగాని కొరతసుమ్మీ 
వోడక పిలువంగ వూంొంటిం గాని 
జొడతో గదిసిన చవిగాదు సుమ్మీ 


తానే యీవేళ తగులంగ నలుకలు 
మౌనేం గాని మజచు సుమ్మీ 
పూని మొక్కంగా పాదిగితింగాని 
కానీలే తనమతి గానం జుమ్మీ 


కొంగిట నించంగ కదిసేం గాని 
చేంగం పంతములు చెల్లె సుమ్మీ 
వీగక యిటు 'శ్రీ/వేంకటపతిగాన 


| ఇంత్యుత్ర్యై! 


| వల్లవి || 


| చెలు || 


నాంగువార నే నవ్వేం జుమ్మీ ॥ చెలు | 83 | 


మధ్యమావతి 
తనసామ్మె వున్నదాన తమకమేలే 
నను పైనదే చాలు నగితి నే ననవే 
లేనెలమాంటలు నాండె తీవులాయ తనవల్ల 
కొనివొట్లతో నేడు కారములాయ 


| పల్లవి || 


శృంగారసంకీర్త నలు 601 


వూ (వూ?) ని యింక నేమన్నా నొగరౌనో చేందౌనో 
'మోనాన నుందుకే మేలు మొక్కితి నే ననవే |.తన | 


అల్లనాంటితనచూపవు లప్పటికి నీడలాయ 
యిల్లిదె తన్ను6 బాయంగ యెండలాయను 
వెల్లిగా నింక నేమన్నా వేండౌన*. వాండ్లానో 
వెల్లవిరి సేయనేల వెరగైతి ననవే ॥ తన ॥| 


పొందినపొందులు నాండె పూంపలాయం బిందెలాయ 
చెంది నేండె దోరలాయ చేరికూడంగా 
అందిన 'శ్రీ/వేంక టేశుం డంటితేనె పండాయ 
యు 
మందెమేళ మింతచాలు మరవకు మనవే |॥| తన |॥ 84 ॥ 


రేకు 1615 సామంతం 


చింతతోడ నన్ను. జూచి సిగ్గువడుకొంటిగాకి 

యింతలో నీతెరువు రా మిందుకేల కోపము | పల్లవి ॥ 
చెక్కునం చేయిడంబోతే శిరసుపువ్వులు రాలె 

అక్కరతో నవ్వితింటో అందుకే నేను 

నిక్కిచూచి జంకించేవు నిన్ను నేం దడవితినా 

చక్కని వో రమణుండ చాలుండాలుం గోపము || చింత| 


నిట్టూరువు నించంబోతే నిండ. మేను చెమరించె 
అస్టై కసరుకొంటింబచో అందుకే నేను 
నెట్టున దూరే వందుకు నీతో నలిగితినా 
వట్టినేరా లీడ లేవు వద్దు వద్దు కోపము ॥ చింత ॥ 


న న న 
శ 
“వేండ్లొనో అనిన బాగుందునేమో 


62 శి 


శి కొళ్లపాక అన్నమాచార్యుల 

కాంకల నొరగంబోతే కందువ నీ మేను సోండె 
ఆకల బెదరితిబో అందుకే నేను. 
యేంకటతో శ్రీవేంకటేశ యి కూడితివి 


వూశొనంగం తోటులేదు వుడినోయం గోపము || చింత॥85॥ 


సొమంతం 
అప్పటి బలిమి సేసే రయ్యో మీరు 
వుప్పు గప్పురమువలె వుండకుండీనా ॥ పల్లవి || 


"పెతరవు లింతయేల పట్లుకురే చెలులాల 
ఈఓ. లు 

ఆతండేడ నేనేడ అయ్యో మీరు 

రాతి రింటిపాందులెల్ల రాతిరికే ఆయఃబోయ 

యూతల వే” బొద్దు ఇప్లాదుండేనా | అప్ప || 
చందమామగుటుకలు సాశెసారె.. జెప్పంబోతే 

అందునిందు. నెడతా( కే అయ్యో మీరు 

నిందవచ్చెం. దనకుంగా. నిండెను రేకలు మేన 

సందేహమెల్ల, బాసె సరివచ్చినా ॥ అప్పు || 
చిత్రమునెంజరి దీర శ్రీ, వేంకటేశు నన్ను 

అత న. 

హత్తంచితిరి మేలు అయ్యో మీలు 


పొత్తలచుట్టాలు మీరు భోగములు మాకు నట్బె 








కొత్తలాయి నవ్వులు కొఆతయ్యూనా | అప్ప | 86 ॥ 
ముఖారి 
చేసనంతంే కెల్లచోరా' చేతిన సే టేవైతి 
రాసెకెక్సినంతమీంద రంతులు వంతులునే ॥ పల్లవి 
క వేసన + “అంతమున్‌ = చేసినంత, కటి లోపము. చేసినఏంటనే అనానస్రమ 


అంత నసిగాలేదు. 


శ్చంగారసంకీర్త నలు ౮03 
కోరి దవ్వులః జూచితే కొండలెల్ల నున్ననే 
చేరువెతే చెటూను. డేమలింతే 
చి ళా 
పోరచివోరమణుండ పొందుదాంక వినయూలె 
తారుకాణ లటమీందం దాటలుందూంటలునే ॥ చేసి ॥ 
మక్కువంజూచిన నెండమూవులెల్లం డెరువులే 
నిక్కము. వెదకంబోతే నేల మిన్నే 
చక్కంగా మాటాదుదాంక చల్లనివే నీ గుణాలు 
వొక్క'మైవ మీంద మరి వొలసీనొల్లములే ॥ చేసి ॥ 
కడంజూడ జలధికి కల్లలు బుల్లలునే 
యణ లా 
వదువు నాండిముత్యాలు *నవరత్నాలే 
యెడయంగా శ్రీ/వేంకటశ నిన్ను నంటింగాని 
బడి నన్ను. గూడితివి బాగులు లాగులునే || చేసి | 87 || 


సౌొళంగనాట 


చెల్లుబడి యింతగా జేసతివచ్మూ 

పల్లదాన నుట్లుకు బండుగాయనమ్మా || పల్లవి || 
కోలలెత్తుక వుట్టు గొట్టే నేం డల్లవాండె 

మేలు మేలు యశోద మీబాలుండు 

బాలుల గూడుక వీది. బారాడి నల్లవాండి 

బేలుందనమున లెన్స పెంచితివోయమ్మా ॥ చెట్ల || 


ఇంటివారు వుండంగానే యిండ్లు చొచ్చి వాండె 
దంటతనా లివి మీకు తగునమ్మూ 


| ముత్యాలు 





య తతతనాాలాడా. 


04 


శీ శాళ్లపాక అన్నమాడార్యుల 


అంటంబారి పట్టుకొంటే ఆయములు దాంశించె 

జుంటితేనెమోవు లివి చూడవమ్మా ॥ చెల్ల || 
కాదుగూడదనంబోతే కాంగిలించి నిదె వీండె 

ఆదెస నీదేంటినవ్వు అవునమ్మా 

సాదై శ్రీ, వేంకటాద్రి సరసమాడీనమ్మా 

యీదెన మమ్మిటు గూడె నేమిచెస్పేమమ్మూ || చెల్లు88| 

ధన్నాసి 

పదియు! బదియుంగాను పతి నీకె వలచెను 

పొదిగి నీరమణుని భోగించవమ్మూ ॥ పల్లవి || 
రెప్పవెట్టక చూచెను తప్పక లోల జింతించె 

చప్పరించె దొండపండు సరి మోచెంటా* 

. నీ సింగారాలు కడుమెచ్చిల్‌ లోనాయ 


ల 


ప డి పెఠిచి నాడకు రావమ్మా | పది || 


ఇటు 
జీ 


థై 


కాపమున వేండుకొనీ తల్లినైనం గోపగించి 

యేపొద్దు నిన్ను వెదకి యెడసెవుండీ 

యేప్పున నీడకు వచ్చె నిదివో నీకు. గానె 

పైపై నెదురుకొని వచ్చి సేయవమ్మా ॥ పది | 
మూనుపడ్రమ్టై వుండి మరి నీ కాంగిట గూడీ 

ఆనుకొని రాతిగుండెయైై. నిలిచెను 

కానిమ్మని శ్రీ నీ, వేంకటపతి కొడంబడి 

జౌనె వురమెక్కిత వంతదానవమ్మా “| పది | 89 ॥|| 





కందు. దశావతార. సిమన్వయువఎ. కలదు. 


ఎక మోవీ అంటా, 


శృంగారనంక్తీర్త నలు శ్‌ 


శ్రీరాగం 


ఎట్టున్నదో మీ చిత్తా లెవ్వ రెజటుంగుదురు 
జు్టిగొని యింతలోనే .జూగులేంటికయ్యా ॥ వల్లవి | 


మనసిచ్చి నీతోను మాటలెల్లా నాడెం జెలి 
చనవిచ్చి యేమన్నా సమ్మతించెను 
తనువిచ్చి నీయెడకుందగినకాంగటం గూడె 
తనియ వేమిచ్చినాను తమకించేవయ్యా ॥ ఎట్టు || 


"పేరుకొని నీమీందిబీరపు. బదాలు వాడె 
తేరకొని నిన్ను. జూచి తేలిమెచ్చెను 
మారుకొని సరసాన మూంటికి మాంటికి నవ్వె 
కోరుకొని వుంటి వింక కొసరేంటకయ్యూ ॥ ఎట్బు ॥ 


పులకించె. దనమేను పొందిన నీ రతులలో 
చిలికించె వలపులు చెక్కులునొక్కె 
పలికించె నీవు రతిం బరవశ మైతేను 
వులికించేవు ,శ్రీ,చేంకచోత్తముండ గోరను | ఎట్బ ॥ 90 ॥ 


కేకు 1616 దేశాక్షై 


వనిత జవ్వనమున వసంతకాలము వచ్చె 
ననిచి నీవు రాకుంటే నాయముగాదయ్యా ॥ వల్లవి || 


పట్టుపగలె యిటు పంకజొాలు ముకుళించె 
ఇస్టై విచారించ విది యేలడ్యూ' 
టు 


౪0 26-౯9 


66 | శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
నెట్టన వేసనిలోన నీరు! చిచ్చు గొనెం దీగె 
పట్టి విచాంచకుంకేల* బాసమయ్యా ॥ వనిత || 
వుండుండె యకాలాన వూరకె 'సేమంతి వూచె 
అండన ట్ట తన్నడుగ వదేలయ్యా 
నిండు. జింద్రు. దుదయించె నిక్కెపు కలున లిదె 
దండి విభుండవు నీకు. దగదయ్యా ॥ వనిత || 
అద్దమరాతిరి * గాకె అదే దిరిశము వూచె 
నుద్దులెల్ల మౌని చెలి. జూడవయ్యా 
వొద్దిక శ్రీవేంకటేశ వునిదం గూడితి నిట్టై' 
పొద్దు వొద్దు పువ్వులు నీ ఫూజలయ్యా || వనిత || 91 ॥ 
రామ'శ్రీయ 
ఊరకే నోరుమూనుక ' వుండలేను చూచిచూచి 
చేరి నేము చెప్పినట్టు "సేయవయ్యా నీవు | పల్లవి || 
పాయకురమణి గాన వంలానకే పెనంీని 
చేయివట్టి తీసినా 'చేరంగరాడు 
ఆయము సోంకినమాటు ఆడితే నీకేమాయ 
వోయయ్య నీ కోపమున కోపమయ్య నేము ॥ ఊర ॥ 
సిగ్గువడేనతిగాన శిర సట్టై వంచీని 
వొగ్గి పేరం బిలిచిన నూరకున్నది 
దగ్గరి నీవు. పైకాంటే తగవు నీకేమి దవ్వు 
వెగ్గళించేరాజనము వెజతుమయ్యా ॥ ఊర ॥ 


] వీరువిచ్చు. *నీటిదాహము' కావచ్చు. 
2 “విరారించకుంటే" వ్రాయసగాని తప్పు (కా.,శ్ర.) 
త అర్ధరాత్రి వేళ దిరిసెనవువెట్టు వూచునట. క్రొత్త ప్రకృతి రహస్యము. 


శృంగారసంక్షీర్త నలు 
"శంగినరమణిగాన కడు బడలియున్నది 
ఆంగి నేమేమిచెప్పినా నడ్డమాడదు 
దా-ాక నీ పేళేే తరుణి. గూడితి నీవే 


0 


యేంగుంబెండ్లి ఆయ నేండు యియ్యకొంటిమయ్యా |॥|ఊర|92]| 


ఆహిరి 


ఎందా(కొ౧ జలమింక నియ్యకోవయ్య 
కందువ నీచెప్పినజ్టై కానీవయ్యా | పల్లవి 


కోపగించంగలందుకు. గోపగించితిమి మాతో 
నాపనికి నింక నీతో నవ్వేనయ్య 
తీవుల నీచేంతలకు. దెగి పంతాలే యాడితి 
మోపిచూపి ఇంక నీకు మొక్కేనయ్యా ॥ ఎందాం 


అమె నీవు రానందుకు నవ్వలరి మోమైతి నింతే 
యెట్టు విలిచిన వచ్చే నిదిగో వయ్యా 
చుట్టువువరుసలెల్లం. జూచిచూచి సాలసితి 
జుట్టి నీవేమి సేసీనాసమ్మతించేనయ్యా ॥ ఎందాం 


అవ టావేగిరమున ఆన వెట్టుకొంటి నేను 
యిప్పుడు లేదనవయ్య యేమయ్యా 
వొప్పుగ శ్రీ, వేంకటేశ వానగూడి రతులను 
మెప్పించంగ నే నిన్ను మెచ్చితినయ్యా || ఎందాం. |॥ 93 


కాంబోది 


ఎవ్వని దలంచితివే ఎక్కడ మోహించితివే 
చివ్వనం కెప్పవే నాతో సిగ్గపడనేంటికి ॥ పల్లవి 


శ్రీ, తొళ్లిపాక అన్నమాచార్యుల 
చెక్కులేల చెమరించె చెలియ నీ దె నేండు 
వెక్కనపవు పెండలతో వేసవి రాదు 
గక్కున నీమేనేల కడు బులకించె నేండు 
వక్కణింప నింక జడివానలు రావు ॥ ఎవ్వ | 


వెలు వెల్లంబారనేలే వెన్నెలబొమ్మవలె 
అలరు శౌారదసమయయిబు గొదు 
పలికేనీమోవి నేల పక్కులుగల్టై నేండు 
ల 
కలికి యిప్పుడు మంచుకాలము గాదు ॥ ఎవ్వ || 


కప్పనేల పయ్యదను కొలమిది చలి గాదు 
చెప్పలేదు వసంతము చిగిరించెను 
దప్పిదేర నిటు గూడె తగ నిన్ను నింత చేసె 
యిప్పుడా శ్రీ, వేంకక్రుశు. డేడనున్నాండే || ఎవ్వ | 94 | 


ఆఅహిరినాట 


ఇంతకుమిక్కిలి మాంట యేమియు నాడకుమనె 

అంతయు నీవెజుంగుదు వటమీందననుచు ॥ పల్లవి || 
సడంత్‌ నీకు. గప్పురపలుకు గానుక యంపె 

వడి నీ మాంటలు నీకే వచ్చెనంటాను 

తడయక మరి మొల్లదండలు నీవద్ది కంపె 

నడుమనే తనపాటు నవ్వులాయ ననుచు | ఇంత || 
పుచ్చిననీలాలదండ గొబ్బున నీకు నంపె 

మచ్చిక నీచూపు నీకె మరలెనంటా 


అచ్చవుబంగారుబొమ్మ నదియును నీ కంవె 
యిచ్చితించో తనదేహ మిదె కొమ్మనుచు | ఇంత || 


శృంగారనంక్షీర్త నలు 
తోడనే చెలియ నీకు దొంతరపువ్వులు నంపె 
కూడినకూటములకు గురుతంటాను 
యిౌడనె శ్రీవేంకటేశ యిద్దరు. గూడితి రిస్టె 
వేడుక తొల్లిటివెల్లి వీడుకు వీడనుచు | ఇంత | 95 


లెలుంగుంగాంబోది 


చెలులాల కోరిటు బేరి నుతించంగ 
అలమేల్మంగకు నమరినది ॥ పల్లవి 


వూవుబాణములు పొదినేసె మరుండు 
కావవి నవ్వులు కాంతవి 
భావించ మందపవను(డు మలసెను 
తావివూరు పీది తరుణిది | చెలు 


మొదల నారదుండు వౌయించె వీతెను 
అదిగాదు మాట లంగనవి 
చదల నదివో యరసంజ వొడమె నిటు 
మదరాగము లవి మానినివి ॥ చెలు 


మెజటుంగులు మెరిచీ మింటను మేఘము 
యెఆంగలేరు కళ లింతివి 
అఆిముణితిగె మాకంటెను కా దింతి 
యెజుకల శ్రీ, వేంకటేశుని. గూడె | చెలు | 96 


కు 1617 రామక్రియ 


అప్పం కెల్లెండ్ల మింతే ఆతండు నవ్వీ నంతనె 
ఆరా 


లం 
క 


ఇప్పుడు. వేరుగం జూచే విది యేమే నీవు || 


70 


శ్రీ తాళ్లపాక అన్నమౌాతార్యుల 
వోరగండ్లం జూచేది వొక్కొక్కమా టాడేది 
యారసాలువలె. దోంచీ నిదేమే నీవు 
కేరి కేరి నవ్వేది 'కేరడము లాడేది 
నేరుచుకొంటివి నాతో నీకేలే వొరట ॥ అప్పం 


బొమ్మలు ముడి వెష్టేది పొరపొచ్చము సేసేది 
యెమ్మెల రేసులు దోంచీ నిదేమే నీవు 
దిమ్ములం జెమరించేది తీగసాగ నూంకొనేది 
కమ్మరం గమ్మర నీకు గలిగెంగా నేండు | ప్పం 
ముక్కున నుసురనేది మొగము వంచుకొనేది 
ఇక్కువసేంతలు దోంచీ నిదేమే నీవు 
తెక్కుల శ్రీ, చేంకటాద్రి దేవుం డిట్బై నన్నుం గూడె 
వొక్కమనసున నింక నుండవే నీవు | అప్పం |॥ 97 


ఆఅహిరినాట 


అప్పుడే యెంతకు వచ్చె నదేరా నీవు 
రెప్పలు నే వంచితేనే రేసు వుఘ్టైం బనులు | పల్లవి 


శిరసువంచి తిట్టి సిగ్గలుమోవం ెనకి 
అరగన్ను మోడ్చి చూచే వదేరా నీవు 
గరిమ నిన్ను జొక్కించి కళలంటి యిందు మారు 


సరికిసరి నవ్వితే చక్కనయ్యి. బనులు ॥ అప్పు 


బొమ్మల నే జంకించి పోకుండా నానలు వెట్టి 
అమ్మరో శోపమురేంచే వదేరా నీవు 
తమ్మి మోము సోంకంజేసి తలం పెల్లి మరపించి 
కమ్మర సూడు వట్టితే కొనవచ్చి బనులు ॥ అప్పు 


శృంగారసంక్షీర్త నలు 
బిగువుంగాంగెట 'నించి పెదదింబెదది మోంపె 
అగడు'సేంతలు సేసే వదేరా నీవు 
జిగిదిర నేను నస్టై శ్రీ, వేంకటేశ నిన్ను 


మగుడం గూడితి నింక మంచిదాయ బనులు॥అప-1|938॥| 


పొడి 


మగువ నీవే మాతో మాటలే యాడవుగాని 

తగవాయ బనులెల్ల తనిసితి మమ్మా ॥ పల్లవి 
పూచెం బూచె వెన్నెలలు పున్నమచంద్రుని వద్ద 

రాచిలుకలందు దోంచె రంతు' వనాన 

వీచె నిదె చల్లగాలి వేడుక ముంగిట నిదే 

యేచి మరురాజ్యమాయ. నేవి గడమమ్మా | మగు 
కుందనపుజక్కవలు కుంకువులే కురిసీని 

ముందుముందె అతలను ముత్తేలువండె 

కందువతో నాకసము గంటు ఏదై నింతలో 

కందువ నామని మించె “ద చే(టదమ్మూ 1 మగు 
తుమ్మిదలు చెలరే/7. దొడరి యూడవాడకు 
. వుమ్మడి నుగ్గుదేనియ లుట్టపడెను 

కామ్మలొ శ్రీ, చేంక టేశుకూట మిది గాంచోలు 


సమ్మతించితిమి మేము చాలదా వోయమ్ము॥ మగు || 99 
భెరవి 
యు. 


వద్దు చద్దు బలిమి వచ్చె మాకు. చెలిమి 


'పెద్దంక మింతే చాలు పేరడట్యూ. జలము || పల్లది 


72 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


మాటలాడ నేలరా మూణిక్యాలు రాలీని 

తేటలనీకన్నుల తేఠింపే చాలు 

వాటము సేయక్షురా వలపులు మామీంద 

కూటములు చాలకుంటే కొసరలేము ॥ వద్దు || 
చెక్కులు నొక్కకురా చిత్తమెల్లాం జిల్లులై (లౌ?) 

తక్కరితనాలయెడతా(కులే చాలు 

తొక్కకురా పాదమున తొల్లి అన్నియు నాయ 

అక్కడనుండి చెలుల నంసినదే చాలు ॥ వద్దు ॥ 
నవ్వులు నవ్వకురా నారుకొన బులకించి 

వువ్విళ్లూర సంగడిం గూచుండుకే చాలు 

రవ్వలాయ మారకప్పురముచెన్నరాయ! నేండు 

యివ్వల శ్రీవేంకటాద్రి నిటు నన్ను గూడంగా||వద్దు!! 100, 
సామంతం 


చెలై. వెల బనులెల్ల. జే(త లింశేలే 
యొ గా ఖ్‌ 


కొలలాయ వఅపులు కొసరు ఠింకేంటికే | పల్లవి 
గా | ధా 
చెక్కిటం బెట్టిన చేత సేసవెట్టితివి నివు 
"లు రు 
యెక్కడా. రవణ నీకు నేలే చింత 
ముక్కునబెట్టైన వేల ముదమంది మెచ్చితివి 
టు [ 
చక్కనాయిః ఐనులెల జాణతనా. లేంటివే | చెల్లె 
ణా బ్‌ రా 
తిట్లిన పెదవిపై నే తేటనవ్వ; లవె నిండె 
టు రా ఢం 
పట్లినచలము చెల్లై బదింనేలే 
లు రా 
' మారళ ప్వరం చెన్న పంపా ము న దెవిదలంలన.. పన్యతీవ అవ లు. వీల ఆ 


శృంగారసంకీర్త నలు 73 


కొట్టంగొన తలంపులు కోరి మొదలికి వచ్చె 
చుట్టుపువరుస మించె సోంకనాడనేంటికే ॥ చెల్లె || 


వాడిన వదనమున వడి గళలెల్లా నిండె 
వేడుకలే దైవారె వేసట లేలే 
కూడిల ఏ చే-జే-ం*ం.. గూరిమి. గడపలోన 
పాడింబంతాలెల్ల జెల్లి పచ్చిసేయ నేంటికే ॥ చెళ్లె|101| 


శ్రీరాగం 


ఒంటి నూరకేలుందాన' వోయమ్మ పతి 

జంట నిన్ను. జేయివస్టై సంగడి నుండవమ్మా | పల్లవి | 
అంగన నీచెక్కు లివి హరికి నద్దములమ్మ 

ముంగిటినవ్వులు మంచిముగ్గు లోయమ్మా 

అంగదించిననీచూప్పు అతనికి సామ్ములమ్మ 

పొంగారు చూటలు తేనె చోనము లోయమ్మా | ఎంటి || 
అతివ ని వూరుప్పులె ఆలవట్టుము లోయుమ్ము 

తతి మేనిమెజలుంగు. లారతులమ్మా 

మితిలేని నీకుచాలు మెత్తని యొరగులమ్మ 

అతనికి నీకౌను వయ్యాళి బయలమ్మా | ఒంటి || 
తరుణి నీ కరములు తామరల పూజలమ్ము 

ధర నీభావ మాతని తల పోయుద్మూ 

మరిగిన యిలమేలుమంగవు శ్రీ వేంకేశు.- 


డురముపై హారముగా నునిచె నిన్నమ్మా॥ ఒంటి || 102 ॥| 
న్‌ య 





న త౩రక + ఏల + 4వచానవ' 


త్త శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


అహీరి 
అందుకేపో నిన్ను తూరనాడితి మిందరిలోనా 


ఇందుముఖిభావ మిది ఇంకను నీ చిత్తము 


|| పల్లవి || 
చిత్రము నీపె నిలిపి చెలితో ముచ్చట చెప్పి 
అటి. కి 


తత్తరించి తనమాంట తా మరచె 


కొత్తగా మోవిని నవ్వి కోపమే బొమ్మల నించి 
చిత్తరు పతిమవలె చేంతలెల్లా మరచె ॥ అందు | 
చెప్పినసుద్దులే చెప్పీ సేసినచేంతలే సేసి 
అప్పు డేమంటినోయని అడిగిందా 4 
రెప్పల తుదల సిగ్గు 'రేసులె నిట్టూర్చులను 
లే నూ యు 
దప్పిదేరేమేనితోడ తడంబాటు. బొందెను ॥ అందు | 
అంతలోనే నిన్ను జూచి అంగన కన్నీరు నించి 


పంతపు. , "రిమితో నీపై నొరగెను 
ఇంత సేసె వౌడితివి ఇప్పుడే శ్రీ, వేంకటేశ 
వింతగాం గళలం జొక్కి వేడుక నలసెను | అందు॥103|॥ 
దేసాళం 


దగరి ఇంకానేల తలపో(తలు 


వెగళవు మోదింలినె వెల్లి విరయ(గను | పల్లవి || 
చెక్కు చేయు ఇంకనేలే శిరసు వంచంగనేలే 
అవురతోం. బతి నిను నాదుంచంగ 


చక్క జూడ చిదియేలే 


ని 


చలము. రీంకానేలే 
వొక్క టై చేమిందరము. నొడ(బరచంగను 


| దగ్గ || 


శృంనారనం త్త నలు 


కీ 
చా 


వాడుమోము ఇంకగేలే వలవనిమోనమేలే 
యీాడనే విభుండు నీతో ఇంత నవ్వంగా 
ఆడుకొన నింకనేలే అప్పటి చేసటలేలే 
యేడలేని తమకము లెద నుండగాను ॥ దగ్గ ॥| 


కన్నులు ముయ్యంగనేలే కాంకలం బొరలనేలే 
అన్నిటా శ్రీవేంకటేశు. డండ నుండంగా 
పన్నిన మాయ లివేలే పంతప్ప దిగువు లేలే 
వున్నతపు మీమోహా లొద్దికె కూడియును॥ దగ్గ ॥ 104 ॥ 


శ్రీరాగం 


కొనకుంటి! మిందాంకా కంటి మాడకు. బోదము 

కానీలే అందుకేమి కళవళ మేలయ్యా ॥ పల్లవి || 
తొంగి చూచె నదె సీత తూరువున. దమ్ముండా 

సంగతి. జందురు. డింతె సతి గాదయ్యా 

చెంగట నే వెదకంగాం జేరి నవ్వీ. జూడరాదా 

రంగగు వెన్నెల లింతే రామచంద్ర చూడుమా || కొన || 


పొంచి చేతం బిలిచీని పొద దండ నదె సీత 
అంచెల దీగ ఇంతే అటుగాదయ్యా 
యెంచనేల దవ్వులను యెొలింగించీ వినరాదా 
'పెంచపు నెమలి గాని పిలువు గాదయ్యా' | కాన ॥| 


నిలుచుండి చూచె నదె నిండుంగొెలంకులో సీత 
కలువ లింతే ఆపెగదయ్యా 





సీతను బాసిన రామయ్య లక్ష్మణునితో. ఈ నంభాషణాత్మక సంకీర్తన విలక్షణసుం- 


దరము (కొ. శ్రీ.) 


76 


స్త తాల్లివాన అన్నమా చర్యల 


కఠికి శ్రీ చేంకటాద్రి. గాంగిలించె నిదె నన్ను 
తలంపులో నాకె నిన్ను. దగిలండునయ్యా॥ కాన || 105 


రామక్రియ 
వట్షకు నన్ను బలిమి. బదవే నివు 
అసహ్హై యానలు చెసే వదేచే. నీకింత ॥ వల్లరి 


కడు నిందరియెదుటు కాకుగా. బేరెలుపున 
బడి. నన్ను. ఓలువక పదచే నూవ్చ 
యెడసెలిగతినంటా! టూడ కాతని. దిరిచే- 


వడరి వద్దన్న చూన వడేమే. నీకింత | పట్లు 


ష్‌ క ల 
వలన వగవాని మాంరు దలణంఎంచి 


పరగి వచ్చేంగాని పదచే నివు 


దొరచేత నిమ్మపండు డూరుగా నా కిచ్చేవు 
అరసేదృు మూ మనసు అడేమే నికెంత | పట్టు 


గట్టున శ్రీ వేంకటన. సూరిచితి విటు నన్ను 
వట్టైనచలము. చెల్లెల బడవే నీవు 
జాణతనా లొకటొకట యాతనితోడ 


రో . 


మ! 
శుదవసంతం 
ఇ 


ఊరకున్న యాంటదాని నొరయు బెల్ల 


కేరుచుం జెప్పేవు అదేమే నీకింత పట్ట | 106 ॥ 


కూరిమితో రతిసేయం గోరుకే కాదా ॥ పల్లవి | 





క ఏడసి+లలిగితినంటా 


శృంగారసంకీర్త నలు 77 


మాటలాడించినదే మతిలోనియాన గాదా 
నాటంజూచుఓీ వలపు నమచగాదా 
తేట నవ్వులే షొందుల తెరువు చూపుట గాడా 
పాట వాడుకే తమి పైం జల్లుట గాదా ॥ ఊర || 
గక్కనం బొలయుటలు కాంకలుసేయుట గాదా 
అక్కరం గొనెట (గొనుట?) మే! గుట్టరయం గాదా 
తక్కరి జాణతనాలే తగులవేసుట గాదా 
ఇక్కువం బేరడుగుకు ఇంపు రేంచం గాదా | ఊరు ॥| 
కొప్పునెరుసు దీసుట్‌ కూడేటి భావము గొదా 
యెప్పుడూ వద్ద నుండుట ఇన్నియుం గాదా 
శ్రీ వేంకటేశ వాకచాకపే సేసె 
కప్పి కలసెతి విదే కడు నేర్చు గాదా | ఊర | 107 ॥ 


వొపాగ 


బౌళి 

వద్దు సుమా చెప్పితిమి వాసిగల దొరవు 

ముద్దు ముద్దు వలె నీకు మొక్కెతినేను | పల్లవి || 
నిమ్మపంట “వేతుంజుమ్మీ నిందలు గట్టుదుంజుమ్మీ 

యెమ్మెలకు నీవు మమ్ము. నేదున్నాను 

చొమ్మల ఉజంకంతు. ఉఊమోూ బూతునల దెట్టుడు-జుదూ 

చిమ్ముచు. నీవేమి మమ్ము డెనకినాను ॥ వద్దు || 
కడకంట( జొతు. జుమూ కాంకలు చల్టుదు6 జుమో 

వడిగా మావెంట, నీవు వచ్చితేను 

కొడిమ. లెన్నుదుం జుమో” కోపాన సాదింతుంజుమా 

బడలివృుందానం. గొంగు పట్టీళేను ॥ వద్దు || 





న ర 


క. 


శ్రీ తాళ్లపొక అన్నమాచార్యుల 


జీరవార దీతుంజుమా సెలవి నవ్వుదు. జుమా 
పేరుకొని నీవు మమ్ము. బిలిచితేను 
యేరా (శ్రీవేంకటేశ యేమన్నా మానక కూడి 
ఆరీతి నేలితి విక నట్ట అవుం జుమ్మీ॥ వద్దు | 108 ॥ 


దేవగాంధారి 

కోపము. దీరినమీంద. గూడేంగొని 

యీ పొద్దు కెదిరిమెచ్చు కింత చాలురా ॥ పల్లవి || 
"సెలవి నీవు నవ్వంగాల జేరి మేను నవ్వేంగాని 

అలరి నామతినైతే నలుకలేరా 

నిలిచి నీవు చూడంగా నేనూ-జూచితింగాని 

బలు దొరవైన నీతో బాడి గాదురా ॥ కోప ॥ 
మాటలాడంగా నీతో మాటలు నే నాడేంగాని 

మాటి మాటికి నాకు నమ్మతిగాదురా 

కూటమిం బిలువగా నే గుట్టున నూంొంటింగాని 

యీటున. గూడినదాంకా యెరవెరవేరా ॥ కోవ ॥ 
కొంగిలించంగా నిన్ను గాంగిలించేంగాని నేను 

కాంగిన నామేనిమోాందికొంకక చూడరా 

దాంగక ,శ్రీ,వేంకటేశ తలంపులో చింతవాసె 


ఆంగిన నీరతిలోన నలసితిరా ॥ కోప |॥| 109 ॥ 
దేసాళం 

ఏమని! వర్లించునొకో ఇంకం బురాణములెల్ల 
వేమారుం గొత్తలాయ విశ్వలోకపతికి ॥ పల్లది || 


కఇది అధ్యాత్మ కీర్తనలలో వుండదగినది 


శృంగారసంకక్త నల (0 
పాలజలనిధిలోన పలుమారు. దేలంగాను 
నీలవర్త మెల చోయి నిండు. దెలుపెనటు 
రా రొ 1... ళు 
మేలిమి కప్పురకాపు మేన నిండం నించంగాను 
పోలికె వేరొక్కటాయ వురుషోత్తమునికి ॥ ఏమ ॥ 
వేడుక గాళిందిలోన వేమూరు సిందంగాను 
ఆడనే కమ్మర నలుపైనట్టు 
తోడనే తట్టుపుణుంగు తొప్పందోంగ నించలాను 
జొడ వేరొక్కటాయ సర్వేశ్వరునికి | ఏమ || 
అలమేలుమంగ నురమందునే నిలుపంలాను 
అలరీ బంగారువర మేనట్లు 
6... లు 
నలుగడ సొమ్ములతో నానావర్షములు 


నిలిచె శ్రీ, వేంకటనిలయమూరితికి | ఏమ |॥| 110 ॥ 
పొడీ 
నీడ నుండి యలసేవు నిక్కి చూచి సొలసేవు 
జోడైనపతికింతాం జూపరాదా నీవు ॥ వల్లవి || 


కప్పురపుం బలుకులు కలికి నీ పలుకులు 
ముప్పిరి జెమటవాన మోహపుసోన 
చిప్పిలునీమోవితివు చిత్తజునివింటికోవు 
ఇప్పుడీ భావానం బతిఇంటికి రారాదా ॥ నీడ | 


జక్కవ ఏళ్లులతీరు నతి నీపయ్యద జారు 
చెక్కిట ముత్యాలముగ్గు చెలి నీసిగ్లు 
చొక్కపు వెన్నెల పువ్వు సుదతి నీ లేంత నవ్వు 
చుక్కలనీపతి వద్దం జూపవడ్డా యిపుడు ॥ నీడ || 


$() కు తంల విం అ బ్మైలిం “ఆామ్చుల 


కామిని సీతొంగి చూప్పు వారు వెర(గులరూప్పు 
దొమటి నికొపాతీరు తమ్మిదనారు 
శక: స వ్‌ ఆ శ ఆలయ లాల, 
ఆమని శ్రిదేంం బశ నంతరోనె కాడితివి 


వేమరు నాతని మూంద విల్టపీగవద్మూ || నీడ || 111 
దేవగాంధారి 
హరి నిన్ను. ఓలిచీని అదిగో వమ్మా 


తెరమఆం గ౧౮౧కనేల తియ్యునమూ పలది 
తాం 
యా 


చిత్తరు వతమువంటి చెలియా 


కొత్త మెజుంగం( టోరిన కోవులి 


మొత్తమి. కారిమిపతి మోము. చూడవమ్మూ ॥ హం 
బంగారుబొమ్మువంటి పడంతి 


అంగవించి పతితా మాంటాడవమ్మా 
అంగజు శరమువంటి అతివె। నీకు 
నంగతిన మెడి యాల నవ్వవమ్మూ | హరి 
ళ్‌ మ 
చంచుల చిగురువంటి జవ,ని 
గ! 
కొంచక (శ వేంకటేశుం గూడితివమ్మూ 
లో 
నాఖీంా 


మించుందమ్మిలోని యల మేలుమంగా 


యెంచి బుద్దరును మమ్ము నేలరమ్మా || హరి || 112 


శంకరాభరణం 


ఎన్నండు నెజంగమమ్మా యిటువంటి కొత్తలు 
కన్నె ముద్దరాలో కాక కాంతుని మోహనమో || వల్లి 


శ 
శ 


శృంగారసంక్తీర్త నలు రే 

హరి చెక్కుటద్దములయందు. దనరూపు చూచి 

పరసతి. దెచ్చెనంటాం బతి దూలరీని 

అరుదుగ దానే నవ్వి యాకె గందవొడి చల్లె 

సరివచ్చె నిదియంటా జంకించె బొమ్మలము! ॥ ఎన్నం || 
పతి కంరమున జంద్రాభరణము వెట్టి యే- 

సతి చంద్రవంకలంటా సాదించిని 

తతి దనచూపులందు. దామెరలై నిండితేను 

రతి నాకె వేశెనంంటా రమణుని దూతెను ॥ ఎన్నం || 
కాంతుని కాండిటం దనకమ్మువాస నంటితేను 

వింతవాస నేడదంటా వెరగందెను 

యింతట నా శ్రీవేంక టేశుం డన్నీ6 దెలుపగా 

చెంత నలమేలుముంగి చేకొని తా నమ్మెను | ఎన్న. |॥|113| 

వమఖారి 

రారాంపు అిశనేల రావే నివు 

సారెకుం ఎతి విలువ జలమ్లూా నీకు ॥ పల్లవి || 
వేడుకలు దైవాతె వెన్నెల నవ్వులు నాతె 

యేదకేడ. పతిమాంట లియ్యికొనచే 

కూడుళు కావలె నొండె కోపమే కాఎళె నొండె 

నీడనుండే యెండ దాంక$ నీవు. జెల్టునా ॥ రారా, ॥| 
మొక్కిన చేతుల రాసె మొవమోటములు వాస 

యిక్కున విభునిచేంత కెయ్యకొనవే 

చుక్కు చైయుండుట వొండె మత్సర మైయిండు చొండె 


వెక్కసాలు. వినయ్యాలు. వెలయించః జెల్లనా || రారా || 


కీ వొమ్ములను లేదా. “బొవలైవువుి కాపలి (5. శ్రీ.) 


౪01 26- ౯10 


82 శ్రీ తొళ్లపాక లన్న మాచార్యుల 
చిత్తములు సరివచ్చె సెగ్గులెల్లా గురివిచ్చె 
యెత్తి శ్రీ, వేంక టేశుమే లియ్యకొనవే 
యుత్తల గూడితిరి మోరిద్దరును నొండొండె 


మత్తిలి తొల్లి టపొందు మరవంగ( జెల్టునా || రారాం1|114| 
తేకు 1620 పొడి 

చెక్కుచేయి నీవేలే చెలులతో. వెపనేలే 

చక్కృనివిభునితోనే జంట నుందు. గాక ॥ పల్లవి || 
వలచిన నీకు ని, వాసులునుం జెల్లనమె 

కొలందినా నవ్వు సేసుకొనుట గాక 

చెలిమినాటినమోద సెగ్గులును జెల్టున టు 

బలిమి నాతనికంటె. బెకొందు గాక | చెక్కు || 

6... 

మాట పట్టిచ్చినచోట మతకాలు చెల్లునటె 

వోటైనా నందాలు సేసుకొనుట గాక 

యటూటున సరసమాడి యెగుళలెంచిం జెల్లున మ 

కూటములే గురిసేసుకొను టింతే కాక ॥ చెక్కా || 
కాంగిటం గూడినవేళ కళవళ మింకనేలే 

వీ(గనిరతుల విజవీఎదు గొపి 


ఆ(గితి చీ వేంకటేశ నలమేలువుంగి నీవు 


లోంగనేలే యబున్నిటికి లోనాట గాక || చెక్కు | 115 | 
వసంతవరాళి 


మగవాందు తాను మానిని నేను 


తగవుల. చెల్లు నిందు తనమ జోళకేదే ॥ పల్లవి || 


శృంగారనంకీర్తవలు 83 


నిక్కి నిక్కి తాంజూచె నే నందుకు నవ్వితిని 

యెక్కు వైన. రమణుండు యేమనీనే 

వెక్కసవు నిమ్మవంట వేసె నేం బులకించితి 

తక్కిన సుద్దులేల తడవీనే తాను | మగ ॥| 
రమ్మని పేర బిలిచేరంతున నే నూశాంట 

యెమ్మెలకు విభుండు నన్నేమనీనే 

కమ్మరం దా నన్నసేసె కాయము నే మరచుంటి 

అమ్మరో యింకా నన్నాడ జోటేదే ॥ మగ || 


కందువం దాం గాంగిలించె కరంగితి నస్టై నేను 
యిందుకు ,శ్రీ,వేంకలేశు. డేమనీనే 
అంది తానె మోవి ఇచ్చె నలమేలువుంగ నేను 
ముందువెన కెంచిచూడ మొర గెందు. గలదా ||మగ|॥|116| 


భూపొళం 


అప్షు డెంత చొక్కితినో అది నా మతిం దలంచి 
ఇవ్లూడే వెరగందితి నింతలో వేగినది ॥ పల్లవి || 


కనకపుటందెలతో కలలోన నొకనతి 

ననువు నీ చేయి వట్టి నద్వినది 

మునువు నీ మోము చూచి ముచ్చటెల్లం దిరనస్టై 

మనస౫చ్చి నీతో నొక్కమా టాడినది ॥ అవు || 
వేలుగంటు చేసుకొని కేలు చాంచి నీ మీంద 

వలచేసె వలపుల నొరగినది 

పోలించి నీకుగా. బూనుకవదచ్చొకతెతో . 

ఆలరితనాన్థ వాదులడిచినది ॥ అవ్వు || 


శ్రీ తాళ్లపాక అన్నమాలాద్యల 
కొంగిలించి నీ మేను కరంగించి తాం గరం 


పొంగిన" మై సెముటల బరగినది 


దొంగక శ్రీవేంకట! తతి నదె నిక్కలాయ 


ఆంగి నీ వృరాన నాకె అలమేల్మంగలునది || అవ్హు||117|| 


ముధ్యమొవతి 
బొలేరా నీ గుణము అలిగిన వానివలె 


తేలించె నీ తవుకము తెలిసెంబో నాకును ॥ పల్లవి || 
నుద్దులు చెప్ప వదేర సొరిది నీమోవి మాంద 


అద్దిన కెంపులు రాంగీనని యంటానో 
అద్దొ కన్నుల జూచి ఆదరించ వదేర 


నిద్దుర కన్నుంగొనల నిండెనంటానో ॥ జాలే || 
దగ్గరి కూచుండవేర తగు వింతవాసనలు 


బగ్గన నా మాంద నిట్ట పారీనంటానో 
సేగ్గున. దలవంచేవు చెల్లంబో నీవిదియేర 
త లా 


అగ్గలవు మోము కళ లవి గనేనంటానో ॥ దొళలే || 
కాంగిలించవదియేర గక్కున నేం గూఢంగాను 


కొంగిన నీమేని. కొక గనేనంటానో 


వీగక శ్రీవేంకటాద్రి మభుండ కూడితి రతి 


మాంగిననే నలమేలుమంగ నంటానో || జాలే || 118 | 


సొళంగనాట 


పురుషులలో నెల్లా పురుషోత్తముండు వాండె 


తిరుతేరు మింద నేంగీ దేవదేవోత్తముండు ॥ పల్లవి || 


శృంగారసంకీర్త నలు 8ఫ్‌ 

చెక్కులు మెరవంగాను "సేసముత్యాలు రాలంగా 

యెక్కువైన తేరుమోంద నేంగీవాండె 

యిక్కువలు గరంగుచు యిరుమేల నొరగుచు 

చిక్కని నవ్వులు నవ్వీ చెలులతో నాండె ॥ వురు || 
నిమ్మపంట వేసుకొంటా నిక్కి నిక్కి చూచుకొంటా 

యెమ్మెలకు( దేరిమాంద నేంగ వాండె 

తమ్ములము సారెం జేసె తగవల్లెవాటు వేసి 

చెమ్మంజెమట గందాలం జెలరేంగీవాండె ॥ ప్పరు ॥| 
అలయుచు సాలయుచు నలమేలుమంగ. గూడి 

యెలమి దిరుతేరు పై నేయ వాండె 

బలిమి _శ్రీ,వేంకటాద్రిపతి యీ పెండ్లికొడుకు 

నిలువు. జక్కందనాన నిండుకొనీ వాండె! పురు || 119 | 


శంకరాభరణం 


వద్దు వద్దు మాతో వాదులు. బోదులు 


యు 
పాదు వోయ నింక. బోరాదా ॥ పల్లవి ॥| 
నా రా 

పట్టుకు పట్టుకు పయ్యద దొలంగీ 

అస్టై వుండి మాటలాడు నాతో 

నిట్ట చూపు చూచి నీవేల నవ్వేవు 

పాట్ల బొరుగున. బొద్దు వోదా | వద్దు || 
పిలవకు మమ్ము. బెను వేసటయ్యి 

నిలిచితే- జొలు నీ వెదుట 


86 ఇత్ర, తాళ్లపాక అన్నమాచార్యుల 
నిలిగి! నిలిగి నీవేల దూరేవు 
యెలమి నీకెవ్ప డిదే పనా ॥ వద్దు || 
నొక్కకు నాచెక్కు నునుగోరు నాంటీ 
మొక్కినంతెచాలు మున్ను నీవు 
యెక్కుడు ,శ్రీ,వేంకటశ కలసితి 
యిక్కువ మొణంగులు యింకనేలా | వద్దు | 120 | 


శేకు 1621 దేశాక్షి 


ఇందాంకా. బొడగాన మిటువంటివి 

ఇందిరారమణి భావ మిప్పుడే సొంపెక్కెను . || పల్లవి || 
మగువ నెమ్మోము తామరపువ్వు వికసించె 

తగు విభుండనే సూర్యోదయ వేళను 

నిగిడి నెన్నడుమనే నెమలియు. డజెలరేంగ 

మిగుల విభునికాంతి మేఘఫోదయమున. ॥ ఇందాం || 


నతి కనుంగవలనే చకోరములు నిక్కె 
అతనిన్న(న?) వ్యువెన్నెలలామని వేళ 
జతనాన పెరుందనే సైకతము నీరుపమ్టై 
రతి రమణుని కృపారస వేళను | ఇందాం | 


అంగన దేహవల్లి అంతయునుంబులకించె 
రంగగు శ్రీ, వేంకటేశురతి వేళను 
ముంగిట చెలి చమటముంగారు లవెముంచె 
అంగజసాములచేత* నలసినవేళను | ఇందాం |॥| 121 ॥ 


1 “నీల్రిగి నీలిగి (కా.శ్రీం) 
"బేలంగణ సాముల వంటి దుష్టనమానవము మొదలయిన చిళ్లిర దోషముల కీవాజ్యయమున 


వట్టీంపులేదు.. 


శృంగారనంకీర్త నలు 87 
మంగళకొసిక 
ఎక్కడ వరాకుసేసే వేంటి సుద్దులు చెప్పేవు 
చెక్కుచేయి దీసి యిజ్టై సేస చల్లరాదా ॥ వల్లవి || 
మించుమణీదంతములు మెరువంగ మాటలాడీ ' 
చెంచెలాక్షి' నీతోడ సారెసారెకు 
వంచిన మోవితేనె వడియంగా నవ్వు నవ్వీ 
యించుకంత చెలిదిక్కు యిటు చూకరాదా | ఎక్క || 
కమ్మ( దామెరలవంటి కరములు చాంచిచాంచి 
కొమ్మ నిన్ను సన్న సేసీ. గూరిమితోడ 
వుమ్మ పన్నీటి చెమట నుసురసురనుకొంటా 
దిమ్ము రేంచీ వలపులు దిష్టించరాదా ॥ ఎక్క || 
పచ్చని తీగెలవంటి బాహమూలముల నిన్ను 
వుచ్చి కాంగిలించి పట్టీ కోమలి నేండు 
ఇచ్చెరింగి (శ్రీవేంకటేశ కూడితివి ఇస్టై 
ముచ్చటసిగ్గికనేల మోము చూపరాదా || ఎక్క || 122 | 


ఆహారి. 


ఎక్కడౌతా నెణంగదు ఇంతి నీమీంది యాసల 
చెక్కులెల్లం బులకించె చేల్లంబో నీవలప్పు | పల్లవి || 
గుబ్బల వై వట్టుంచుకొంగు జొరుతెణంగదు* 


అబ్బురపడి మాటాడీ ౬ ప్పటి నీతో 


1 ంచలొక్షి 
3 కారుట-ఎఆంగదు. భావార్థంలో తి. ప్రత్యయం ఇట్లానే 'వీడుతి మొదలైనవి 


(కాశీ, 


88. శ్రీ తొళ్లపాక అన్నమాచామ్యల 
గొబ్బున నంపెంగలకొవ్పు వీడు తెరంగదు 
నిబ్బరొన నవ్వీ చెలి నిండెంబో నీవలవు | ఎక్క | 
చెమట కస్తూరి బొట్టు చెదరిన దెరందు 
తమకాన నిన్ను జూలీ తప్పక మోము 
జమళివడ్డాణము. జొరినది యెజంగదు 
కొమరె నీమాట విని కూడెంటో నీవలపు _ | ఎక్క | 


అందెలు. దిక్కుల గల్లురనే దది యెఆంగదు 
. దిక్కు ల్లు 
ఇందుముి కొంగిలించి ఇంప్పరతుల 
విందుగం. గూడితివి (శ్రీవేంకటేశ మానతిని 
ముందువెన కెళంగదు ముంచెంబో నీ వలపు ||ఎక్క||123| 


రామ(క్రియ 


మించి దేవాంగన 'లిస్టై మెచ్చేరమ్మ 

యెంచ నలమేలుమంగ యెంతదానవమ్మా ॥ పల్లవి || 
మాటలనే వూరడించి మచ్చికలం బొద్దు వుచ్చి 

. నీటునం బతిం దేలించ నేరుతువమ్మ. 

పాటలనే కరంగించి పంతములు మరిగించి 

చాటువ నాతని. గూడ జాణవమ్మా ॥ మించి || 


నగుతానే రప్పించి నటనల మెప్పించి 
తగుంబతి దక్కంగొన _దంటవమ్మా 
పగటుల (భ్రమయించి బడినుండే వలపించి 
చిగిరించం జేయం బతిచిత్తము వత్తువమ్మా || మించి | 


- శృంగారసంక్షీర్త నలు 80 


కాంగిటనే చొక్కించి కందువల 'మొక్కించి 
ఆంగి పతియురమెక్కే వప్పుడే యమ్మ 
పాంగిన శ్రీవేంక కైశు పట్టుపురాణివి నీవు 
నీంగని వేదుకతోచ నీవారమమ్మా | మించి ॥ 124 ॥ 


ముఖారి 


ఇంత చాలదా నాకు యిందరిలో రమణుండ 


సంతసాన నీకు పె-చ్కే సరసుండ విందుకు | పల్లవి | 
| రా 


చింతలన్నియును. బాసె సిగ్గు అన్నియును. దేరె 
ఇంతలోనే విభుండ నీ వీడకు రాంగా 
మంతనాలు సరివచ్చె మర్మములన్నియుంగొచ్చె 
దొంతులైన మాటలు నాతో నాడంగాను ॥ ఇంత || 


కపట మింతయు. బాసె కాంకలెల్ల చల్లనారిె 

ఇపుడు నా చెక్కు నొక్కి యెనయంగాను 

తపమెల్లా ఫలిఇంచె తలంపులు సరిగూడె 

అపురూపముగ నాతో నంది నవ్వంగాను | ఇంత || 
వలపులు దైవారె వాడికెలు తుదమీరె 

వెలయ నాపై చేయి వేయంగాను 

కలికి శ్రీవేంకటేశ కాయము లొక్కటి యాయ 

సొలపు రతుల నన్ను. జొక్కించంగాను || ఇంత | 125 || 


కాంబోది 
ఒయ్యనే దగ్గరరమ్మ వూడిగపుసతులు 
అయ్యో విసరరమ్మ అలశున్నవాండు | పల్లవి. || 


00 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
మెఆయుంజెమటలతో మెత్తని పరపు మీంద 
వొజుగి పవ్వళించినాం డొత్తగిలి 
జంయుమాటలతోడ చాంచిన పాదములతో 
గుతీయైన సతులతో గోవిందరాజు | ఒయ్య || 


తెల్లని కన్నులతోడ తేనె గారేమోవితోడ 

చెల్లబడిం బవ్వళించె శేషునిమీంద 

వెల్లిగొను వూర్చులతో వెన్నెల నవ్వులతో 

కొల్లవలపులు చల్లీ గోవిందరాజు ॥ ఒయ్య | 
బొడ్డు వూవ కొడుకుతో వుక్కిటి నీడెము తోడ 

వొడ్డిన రతులలోన నోలలాడీని 

వెడ్డు వెట్టి కూడెను శ్రీవేంకటేశు. డింతులను 

గొడ్డువోని వరముల గోవిందరాజు | ఒయ్య ॥ 126 ॥ 


కేకు 1622 రామక్రియ 


ఏమీ. దక్నుం దడవము ఇదివో శ్రాను 

సామాన నుండిన నాతోం జలమా తాను ॥ పల్లవి || 
వొద్ద వచ్చికూచుండేది. వూరకైనా నవ్వేది 

వద్దన్నా మౌనం డిదేంటి వలపే తాను 

సుద్దులు చెప్పవచ్చేది చూపుల. దేలించేది 

చద్దికి వేండికి నాతో. జలమా తాను | ఏమీం | 
వువ్వులు వై జల్లేది బొమ్మల జంకించేది 

యెవ్వరి ముందరనైనా నిచేమే తాను 

రవ్వగాం బేరుకొనేది రమ్మని చేయివస్టేది 

జన్వనులతోడ నింతచలమా తాను ॥ ఏమీ. | 


శృంగారసంక్షీర్త నలు రే 
గక్కనం గాంగిలించేది కవ్టుర మియ్యవచ్చేది 
అక్కర నిన్నిటా జొణండౌనే తాను 
యెక్కువ ,శ్రీ/,వేంకటేశుం డివ్పు డిహ్టై నన్నుంగూడె 
జక్కవక్రుచము అంటీ. జలమా తాను |॥ ఏమీం ॥ 127 ॥ 


సామంతం 


తడవాయ నేము వచ్చి తతి వచ్చెం జెలియకు 
కడుదక్కె రావయ్య కాంతభాగ్యములు | పల్లవి || 


పూచెను జవ్వనము పొలింతి మైవులకల 
కాచెను నిమ్మపండ్వు ఘనకుచాల 
వాచవుల దొండపండు వడి. బండె. గెమ్మోవి 
చూచివత్తురావయ్య సుదతి భాగ్యములు | తడ || 


పలికె జిలుకలు పడంతి మాటలలోనె 

తొలంకెం జల్లని గాలి దొమ్మి వూర్చుల 

వలపుల కందువల వసంతకాలము వచ్చె 

తెలిసివత్తు రావయ్య తెరవ భాగ్యములు ॥ తడ || 
చెమటల కొలంకులు చెలిమేన దైవారె 

తమి నవ్వువెన్నెలలు దట్టమాయను 

అమర ,శ్రీ/వేంకకేశ అంగనం గూడితి విస్టై 

రమియింతు రావయ్య రమణి భొగ్యములు ॥తడ||128॥ 

బౌళి 


ఎంత చెప్పినా మానవు ఇది యేంటికే 
వింత'సేసి రమణుని వెంగెమాడ నేంటికే ॥ వల్లవి || 


రై శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెక్కునొక్కి నీవు బుద్ది చెన్పరాదా తొలుతనె 
ఇక్కడ నాతని తప్ప లెంచనేంటికె 
చక్కనిపతిని నీవు జంట వాయకుండరాదా 


నిక్కిచూచి నేండతని నిందలొడ నేంటికే ॥ ఎంత || 
ఆయమంటి మొదలనే ఆనవెట్టించుకోరాదా 
వాయితప్పి యివ్సు డింక వాదు లేంటికే 
చేయివేసి కాంగిటనే చిక్కించుకొనరాదా 

| ఎంత || 


బాయిటికి. దిసి వేరి పగచాటనే-టికే 
యెదుట శ్రీ/ వేంకటేశు నిన్నియు నడుగరాదా 
అదన నాతనిపై వేగంపనేంటికే 
వుదుటురతుల గూడి వొక్క బుద్దినుండరాదా 
అదివో వురమెక్కియు ననుమేంటికే | ఎంత | 129 ॥ 


ముఖారి 


వనిత నిన్నిటా నీవు వహించుకోక పోదు 


వెనక ముందరి కిదె విన్నపము సుమ్మీ ॥ పల్లవి || 


జన్వన భారమెల్లా నతికుచముల నిండె 
మువ్వంక విభుండ నీకు మోవక పోదు 
చివ్వన 'మోహరసాలు చెమటలై దైవారె 


వువ్విళ్లూరుచు నీకు నోలలాడవలసె ॥ వని || 


కామిని కోరికెలెల్లా కనుచూపవులై మెజసె 
దీమసాన నది నీవు .తీర్చక పోదు 
ఆమనిగుణాలు మోవియందు దేనెలై వుబ్బె 


నోమున నీవిది చవిగొనక పోదు ॥ వని || 


శృంగారనంక్తీర్త నలు 03 
పొంచిన తమకములు పులకముత్తెములాయ 
యెంచి నీమై నవి సింగారించక పోదు 


చంచుల శ్రీవేంకటేశ నతిం గూడితివి యిస్టై 
కంచవు పొత్తులు మీకు కలయంగం గలిగె || వని |॥| 130 ॥ 


సింధురామ క్రియ 


ఇందరు బుద్దులు చెప్పే దిందొంకానే 
కందువం గూడితి రిదె కాక లిందాంకానే ॥ పల్లవి || 


యేంటి కిక మాంటలు యెదురైతి రిద్దరు 

గాంటపుటలుకలు దగ్గరుదాంకానే 

నాంటెం దొల్లి మోహము నవ్వులం బొద్దు గడప 

చోటులేదు చలములు సో.కినందాంకానే ॥ ఇంద || 
వొద్దు వొద్లు కొసరులు వొక్క టైకి రిదరును 

యు యల స్త న్‌ యి 

సుద్దులెల్లా మేనులు సుక్కుదాంకొనే 

౧ గత 
కొద్దిమాలె కోరికెలు కొంకులుంగొసరు లిం 
పొద్దు లేదు పంతములు 'పొందినందాంకానే ॥ ఇంద || 


చాలు చాలు సిగ్గులు సమ్మతైతి రిద్దరును 
తేలింవులన్నియు మీలో తేరుదాంకానే 
ఆలరి ,శ్రీ/వేంక కేశ అల మేలుమంగానీవు 
వేళతోంగూడితిరి యీవేడుకౌదోంకానే | ఇంద |॥ 131 ॥ 


సౌళంగం 


నీ వెఆంగనివి లేవు నెఆజొణవు 
మోవితేనె కడునైతే మొగచాచౌనచ్యూ ॥ పల్లవి || 


న! శ్రీ తాళ్లపాక అన్నమౌచార్యుల 
టగ్గరి కూడుట కంటె తలపోంతలే ఇతవు 
'వెగ్గళమైతేం గాదు విడువవయ్యా 
సిగ్గుతో . నవ్వుటకంటే చిమ్ముందిట్టులే యితవు 
బక్కన నీకు మొక్కేము పదరకువయ్యా ॥ నీవె | 
యెనసివుందుటకంటే మయెరవెరవే యితవు 
వనిలేదు పెనంగక పదనయ్యా 
తనిసి మోటాదుకంటే దవ్వులమాంటే యితవు 
కొనకెక్కె వలవులు కొసరకువయ్యా | నీవె | 


కొంగిట నిద్రించుకంటి కాంకం బొరలు టితవు 
తోంగితిం. జెమటలచే తొలవయ్యా 
వీంగక శ్రీ/చేంకటాద్రి విభుండ కూడితి విస్టై 
దొంగ వింక వేడుకలు దక్కితి నోయయ్యా |నీవె[132 


కేకు 16382 శంకరాభరణం 


ఎంతైన మాన వివి యేమి సేతునే 
వింతల నాలోని గుట్టు వెళ్లవేసీబాయము . || వల్లవి | 


మననులోపలి మాట మతిలోనే దాంచితేను 

తనువునం జెమటలై దై వారీనే 

మునుకొన్నసిగ్గులెల్ల మోవివై నణంచితేను 

వెనక నవ్వు వెన్నెలై వెల్లి విరిసీనే ॥ ఎంతై | 
గక్కనం గోరికలెల్ల కాయములో దాంచితేను 

చిక్కుల వులక్షలై చిగిరించీనే 

మక్కువనా వలపులు మరుగునంబెట్టితేను 

చిక్కని నిట్బూరువులై చేగలు దేరీనే ॥ ఎంతై | 


శృంగారసంక్షీర్త నలు 035 
తమకములకు. గాక తలవంచుకొం పేను 
“జమళిం బరవశమై జాజు కొనీనే 
అమరి 'శ్రీ/వేంకటేశు. డంతలోనె కూడంగాను 
గములైన సంతసాలు కళలు మీరీనే | ఎంతై | 138 ॥ 
సాయంతం 


ఆసోదవుదాననన్నా నంటివిగాని 
పాసి వుండలేం జుమ్మీ పాయకుందు గాని ॥ పల్లవి || 
సార(చాల?)* నీతో మాటలాడి చాలించం జొల నేను 
తేలించి యొక్కమాంటే తీతుంగాని 
ఆలించి నీతోడి నవ్వు అలసియు మానలేదు 
కేలి. దలంచి తలంచి కేరుదుంాని ॥ ఆసో | 


తగిలి నీవద్దనుండి తనియె[య?) దు నా మనసు 
సొగిసి నీమోము సారె. జూతుంగాని 
బిగువుంగాంగిట నిన్ను బెనంగియు. దమివోదు 
అగప డప్పటప్పటి కప్పళింతుంగాని | ఆసో || 


గక్కన నీరతి. జొక్కి కంటికి నిద్దుర రాదు 
"పెక్కు రతిబంధములం ్రేరేంతుంగాని 
ఇక్కువ శ్రీ/వేంకటశ ఇట్ట యెంత గూడినాను 
అక్కరై నీమోవితేనె కొస గింతు. గొని | ఆసో | 134 ॥ 
ముఖారి 
అంత మమ్ము6 డెనకకు మందు కేమి 
ఇంత నీతో. జెప్పనేల ఇప్పు డందుకేమి ॥ పళ్లవి || 





* ప్రాసభంగము 


06 


శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 
వాములుగా బొంకనేర వట్టిపంతా లాడనేర 
అమాటే మజఆవకు మందుకేమే 
నీ మచ్చము. లెంచ రాము నిన్నుం దడనంగ రాము 
ఆముకొని మమ్ము నవ్వే వందుకేమి ॥ అంత || 


తప్పులు వట్టుంగనేల తారుకాణించంగ నేల 
అప్పుడే చెప్పేంగాని అందుకేమి 
రెప్పలెత్తి చూడవద్దు.రేసులు వుట్టించవద్దు 
చప్పం జేసేవు వలపు సారె నందుకేమి ॥ అంత || 


గ్ర కొంగువట్టి తియ్యలేదు కూరిమి గొసరలేదు 


అంగవించి కాంగిలించే వందుకేమి 
రంగగు 'శ్రీ/ వేంకటిశ రవ్వసేయ నింకనేల 
యెంగిలి సేసితి మోవి యింక నందుకేమి ||అంత||135॥ 


దేవగాంధారి 


పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను 

పొలసి యారగించే పొద్దాయ నివుడు ॥ పల్లవి | 
వెన్నలారగించంబోయి. వీదులలోం దిరిగీనో 

యెన్నరాని యమునలో యీందులాడీనో 

సన్నల సాందీపనితో చదువంగంబోయినాండో 

. చిన్నవాండాంకలి గొనె ఛెలులాల యిపుడు _ .|| పిలు| 


మగువల కాంగిళ్ల మచి నిద్దిరించీనో 
సొగిసి యావులం గాచే చోట నున్నాండో 
యెగువ నుట్టకెక్కి యింతులకుం జిక్కినాండో 
నగము. వేండికూరలు చల్లనాయ నిపుడు ॥ పిలు | 


శృంగారసంకీర్త నలు 07 
చెంది. నెమలి చుంగుల సింగారించుకొనీనో 
ఇందునే దేవరవలె ఇంటనున్నాండో 
అందపు శ్రీవేంకటేశు. డాడివచ్చె నిదె వీండె 
విందుల మాపొత్తుకు రా వేళాయ నివుడు |1పిలు|| 136] 


సొామంతం 


ఆకె నీకే తగు నమరుం బెండ్లికి 
పోంక ముడిచితిమి పాలంతికి నేము ॥ పల్లవి | 


కొండల వంటివి కోమలి కుచములు 
బండగు రాలురప్పలు. గావు 
దండనే నెమ్మోవు తామెరవంటిది . 
గుండుమూంకరేకులవలె.. గాదు ॥ ఆకె ॥| 


మెలుంతనెరిందురుము మేఘము వంటిది 
అలరు గాలిగొట్టుది గాదు 
చెలువవు నడుమిది సింహమువంటిది 
పాలసీ అడవింగాంపురమటు గాదు ॥ ఆకె | 


సతిమేను మెటుంగు చాయ వంటిది 
తతితో మెరిచటు దాంగదు . 
యితవగు శ్రీవేంకటేశ యీ చెలికీం 
బతివై కూడితిని పలుకెడగాదు ॥ ఆకె |॥| 137 ॥ 


శంకరాభరణం 


ఏమిగట్టుకొంటి .వింతి యేమనె నిన్ను 


తొమసించక నీ బాస తలంచుకోరాదా ॥ పల్లవి || 
౪0౫ 26- ౯11 


$08 శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 

యింటికి. బిలువవచ్చె యిటు నీవు రాకుండంగా 

వెంటనే కోపముమాని విచ్చేయరాదా 

నంటున నీ మోము చూచి నవ్వునవ్వెనిదె యాకె 

దంటతనమునం గొంత తలయెత్తరాదా ॥ ఏమి | 
కన్నులణ దప్పక చూవీం గాంత నీ వూరకుండంగో 

వన్ని నీవే యెదురేంగి 'పైకొనరాదా 

మిన్నక్రైనా నీ మొంద మెలపు మాటలు చల్లీ 

వున్నతి నీ వందుకెల్లా నుత్తరువీరాదా ॥ ఏమి ॥ 
గక్కన జలియ నిన్ను. గాంగిలించె ముందుముందె 

చెక్కునొక్కి యీచనవు చెల్లించరాదా 

మక్కువ శ్రీవేంకటేశ మంకుదేరి కూడె నాకె 

అక్కడ మొముచ్చటలే యాడుకొనరాదా ॥ఏమి॥138॥ 

రేకు 1624 ఆహిరి 

అంటినా తన్నేమైనా నావగింజంతైనా మాట 

కంటిచూవు తాం జూచె కన్నులలో నున్నవి (ది?) ||వల్లవి॥ 
ఆయలేవే తనమాట కందాలు! చెప్పంగవచ్చీ 

చాయ సేసుకొన్నం బోండు స్తాదించీని 

చేయారం దనమేనిచిన్న లివె చేనిపంట 

కోయిలకొలే” చెప్పీం గోప మేంటికనవే ॥ అంటి | 
పోనీవే తనుందానె ఫొగడీ. దన నిజము 

మౌనేనన్నాం బోనీండు మళ్లందీసీని 


కే*అర్జాలు' కావర్చునేమో,. వ్యంగ్యముగ_దెప్పటలో. “అందాలి కూడ సహజమే, 
* వైరుకోయగా మిగితన మొదళ్లకు కొయ్యలు, కొయ్యలకాళ్లు కోలెలు అని వేటికీ 


, వ్యతవోరముగందు.. నానిత్తోపాటు. ఇదొకటి. 


శృంగారనంక్షీర్త నలు 09. 
అనలేలే తనగుణ మదె గొండంటి మెత్తన 
నానంగానే కానవచ్చీ నయమైతేగోనక ॥ అంటి | 


కద్దులేనే తనకాంక కాంగిటనే చూవవచ్చి 
వొద్దన్నా మానండు నాపై వొళ్లు వేసీని 
వొద్దికె ,శ్రీ,వేంకకేశు. డొనగూడె తననేర్చు 
తిద్దనేల నీరుకొలంది. తామెర గాదా |॥| అంటి ॥| 139 ॥ 


రీతిగౌళ 


ఇతవైనవ్పుడే పతి యీడకు వచ్చీం గాని 
చతురుని నిందుకుంగా జంకించనోపనే ॥ పల్లవి || 


చనవుగల్లమాట చక్కనై యిన్నిటాం జెలులు 
మనసెనసిన పొందు మఆపుం గాదు 
ననుపులేనిచోట నగవులకై నాను 
'పెనంగితే. జలమెక్కు పిలువ నేనోవనే. ॥ ఇత || 


ముసిపి దీరనిచోట మోనమైనా నింవులే 
నుసరమయిన చోటి సుద్దులే చవి 
కసిగాటు మోహముతో కలగంప వలపులు 
పిసికితే బసురౌను పిలువ నే నోవనే | ఇత || 


చేరి సరసవు ' వేళల జేసినదెల్లా. జేంత 
వూరకే యిట్లు గొక నొకరీతి నైతేను 
పేరుకొని సారెసారెల బిలున నేనోపనే | ఇంత | 140 |' 


వ్‌ శ్ర శొళ్లపాక అన్నమాశార్యుల 
హీందోళశవసంతం 


సింగొరరసములోనం జీకాకులేలే 
అంగన నీవే నేను అనుమాన మేలే పల్లవి || 


మౌణికాల వెస్టైనంటి! మగున నీనోర నన్ను 

జొణనిష్టూరా లిన్నేసి చల్లందగదే 

ఆణిముత్యాల చిప్పళయంతలు (ల?) గన్నుల నన్ను 

రొణించు వేండిచూపవుల రమణి చూడకువే || సింగా || 
చల్లనిచందురువంటి నతి నీ మోమున నన్ను 

చల్లు వెడబొమ్ములను జంకించనేలే 

యెల్లగాం జీగురువంటి వివిగొ నీ కరములు 

వెళ్లవిరిగా. బట్టితే విదిలించనేలే ' ॥ సింగా || 


బంగారునోవరినంటివడంతి నీ కాంగిటిలో 
చెంగలింవు సిగ్గులనే చీంకటు లేలే 
రంగగు ,శ్రీ,వేంకటాద్రిరాయండం గూడితి నిన్ను 
ముంగురుల నీలాలముసుం గింకనేలే. || సింగా | 141 ॥ 


దేసాళం 

వట్టలువే చలమింత పైపై నీవు 
యెట్టయిన నీవు నేను యిద్దరము నొక్కటే | పల్లవి || 
2 మూడికొళ వెస్టెవంటిది. నోరు. “మాలికాల పెట్ట నోర”. పదముల మధ్య “మగువ 


నంలోధనము సూటిగ తేదు. అసాంత్రడాయకమైన సమానమును ఈ చాబ్మయమున క్రొత్తకొవు, 
8 “బంగారు నోవరినంటిది కొంగికియగుట ' సహజము, ఆ నోవరి 'నడతిలో అన్న 


బుంచినది. ఈ రెండు ,తొవుల యతఠి నిర్భంధము సాహిత్య- సమాన సంస్రదాయములను 
రేదిందనది కొలోలు. 


శృంగారసంకీర్త నలు 101 
చూడకువే వాండిచూవు చురుకనీ నా మనను 
ఆడకువే వేండిమాట ఆయమంటీని 
యేడనైనం గర్మఫల మెదిగికి. జేసినంత 
తోడనే మరలివచ్చు దోసమిది వలెనా ॥ పట్టు || 


దాంచకువే నీ గుణము తమకించీ విన్నదొంక 

కాంచకువే కుచయుగముల కాంకరేణంీని 

యేంచకు ముయికి ముఇ యేడనుండినాం. బోదు 

రేంచినదే వమ్ము సేసీ రిచ్చల యీమాయ ॥ పట్టు | 
నవ్వకువే నీవు నన్ను నాంగువారీ వలవులు 

దవ్వులం జేయి చాంచకువే తతి వచ్చెను 

యివ్వల నిన్ను ,శ్రీ,వేంకటేశుండ. గూడితి నిట్టై 

జవ్వనము నీకు నాకు సరియే యీతగవు || పట్టు | 142 ॥ 


ఆహిరినాట 


చలువకు వేండికిని సరి సరి యింతేకాక 
అలయించి మీంది పొందు అవియేలే నాకు ॥ వల్లవి || 


సిరిచినప్పుడు రాక బిగిసి వెనక వచ్చి 

యెలమి. బైకొనంగా నదేంటికే నాకు 

తొలుత రాళ్లవేసి తోడం బూవుల వేయంగ 

కలదా అందేమైన కానీవే తాను | చలు ॥ 
నవ్వినప్పుడు నవ్వక నాతో మర్నాండు వచ్చి 

ఇవ్వల సరసమౌడీ నేంటికే నాకు 

నెవ్వగా నీరువబ్టై తే నేయి చేతికివచ్చి మరి 

అవ్వల బన్నీరిచ్చితే అనువౌనా తాను | ఎలు || 


102 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
చూపులనే కరంగక సోశలం గాంగిటం గూడి 
యేవునం గరంగంా నదేంటికే నాకు 
వైవై శ్రీవేంకటాద్రి పతితో నే నొక్క బ్రతి 
కోపొన నేనంటి నింతే కొసరేలే యింకను _ | చలు॥143| 


లైరవి 
మేలు మేలే జవ్వని మెచ్చితి. బో నిన్నును 
తాలిమి. దెరిసెంగాక తారుకొణ లేంటికే ॥ పల్లవి || 


కప్పర మిచ్చె నంటివి కాంకరేంగె నంటివి 

యెప్పటి కెప్పటి మొంట యేది నిజమే 

రెవ్చలు మూసితివి రేసులు జేసితివి 

గుప్పిటి నీ వలపులు కొలందెంచంగలనా ॥ మేలు ॥| 
కాలు. దాకించితివి గక్కన మొక్కితివి 

యేల నీ కింత పగటు యేమందమే 

యీలీల నీకు గొణంగు యిందులోనే సణంయగ 

లేలే నీ సుద్దు లివి లెక్క వెట్టవసమా ॥ మేలు | 


చెఆంగూ బట్టితివి "సేసాం బెట్టితివి 
యెజీంగిన నీ చనవు నియ్య కొంటినే 
మెఅయ ,శ్రీ/వేంకటాద్రి మేంటిన్రై నిన్నుంగూడితి 
తజీ నీ చేంతకుండేంత తతివచ్చెం గదవే || మేలు | 144 ॥ 


శేకు 1625 పళవంజరం 


అందుకే తా నెగ్గువట్ట నంతేకొక 
పాఠదిన పతికి మీరే బుద్ది చెప్పరమ్మా ॥ వల్లవి || 


శృంగారసంకీర్త వలు 103 

కోపగించితినట వే కొంగవట్టి' తియ్యంగాను 

వోవనంటాం బెనంగితి నూరకే నేను 

వై పైం దిట్టితనటే వచ్చిమాట లాడంగొను 

కోవులం బెదవులనే గొణంగితిం గాక ॥ అందు | 
కైకోనటవే నేను గద్బితనాల నుండంగ 

ఆకడ నే నవ్వలి మోమైతిం గాక 

జోకం దాం బిలిచినట్టి చోటికి రానకే నేను 

యేకతానం దా నుండంగొ ఇంట నుంటింగొక |॥ అందు | 


కూడివుండన కే నేను గొబ్బున నుమ్మగించంా 
వాడుచు వాకిటికేంగ వంతనుంటిని - 
వేడుక శ్రీ వేంకటాద్రివిభుండు నన్నిటు గూడె 
పొడిపంతా లెజంగనా భ్రమసితిం గాక || అందు || 145 | 


పొడి 


ఓపమే చాలును యింతకోపమే నేము 

చేపట్టి యిద్దరి సరిసేసీ దాను ॥ వల్లవి || 
వడంతి మైకోపాన, వతి నేమైనా నందు 

అడరి నిష్టూ (షూ?) రి. జేయకురే నన్ను 

ముడికొం డిద్దరిమీంద మొైకమోటమే తనకు 

అడంచీనా యిద్దరినా దాడకేలే నేను ॥ ఓవ ॥| 


పట్టకురే నన్ను మీరు పలుమారు రమ్మనుచు 


అస్టై సవతివద్ద నాతం దున్నాండు 





కి శాంగువట్టి' వ్రాయనగాని తవ్వ 


104 


త్ర తాళ్లపాక అన్నమాచార్యుల 
ఇస్టై కల్లంగలిగిలే యెవ్వరిం గోపించలేడు 
అట్టిట్టు విభుని కెదురాడం దతి గాదు | ఓప ॥| 


అంత గలితే మీరు ఆకెను రాకుండంజేసి 
చెంతలం దోదుకరారే (శ్రీ, వేంకకేశు 
యింతలో నా ఇంట నుండె యీతండిదె నన్నుగూడె 
వింతసతులం గంటేను వేసటయ్య నాకు || ఓప ॥ 146 ॥ 


లైరవి 


పట్టివిడిచినమాట పడితాళించే నిదివో 
యిట నోరారుతువు నీ వెందరినెనా ॥ పల్లవి || 
లు చు రా 


చాలులేరా నేండె నాకు నరివచ్చె నామతికి 
కాలమందే నమ్మినట్టి కల్ల గలదు 
కోలగాచి పందెమాడి కోపగించం జాలంగాక 
వోలి నీవురాన సతి వున్న దది గాదా ॥ పట్టి || 


కద్దు లేరా నావొళ్లి కల్లలే నీ నేమి సేతు 
వొద్దం గాచుకుండకుంటు వూరకుందురా 
చద్దికి వేండికి వాదు చవిగాదనుచుంగాక 
.అద్దివో నీ వీపు మీంద నంగన గొదా ॥ పట్టి || 


తగులేరా నీకు నాకు తారుకాణించంగ. నేల 
మొగమోట నున్నదే నా మోనము గొదా 
నగుతా ,శ్రీ/వేంకటశ నన్ను. గూడితివి నేండు 
నిగిడి నీ శిరసుపై నేనే కాన | పట్టి | 147 ॥ 


శృంగారనంక్షీర్త నలు | 105 
పూర్వగౌళ 
ఆతనితలంపు గంటి రంత చాలదా నేండు 
చేతిచెక్కుతోడ వట్టి చింతన కేలమ్మా ॥ వల్లవి || 
వీడెమిచ్చె- జాలదా వేగించితే నేమాయ 
తోడ మాటలాడకుంఠే దోసమా యేమి 


వాడికొాయ సందడినే వలపింత చాలదా 


సూడుంబాడు పంతాలకు. జో టేదమ్మా ॥ ఆత || 


ఆఅలనైతి. జాలదా అలిగుంకే నేమాయ 

కాలుదొక్కని దొక్కటే కడమింతే పో 

వేలు వెట్టి యిమ్ముగొనె వెనకకే చాలదా 

నాలుక బెల్జ్హాలు చూప నాయము గాదమ్మా | ఆత || 
యింటికివచ్చెం జాలదా యేడ నున్న నేమాయ 

వాంటి మోవి పిప్పెయిన! దొక్కటె కాక 

అంటి పట్టి శ్రీ/వేంకటాద్రిపతి నన్నుంగాడె 

'వెంటం బాయలే మింక వెలితి లేదమ్మా | ఆత || 148] 

సాళంగనాట 

వేళలేదు పొద్దులేదు వేగిరించీని 

వోలవేసీ. జూపులనే- వూరకున్న మానండు ॥ పల్లవి || 
అంతేపో వోయమ్మ అదేమే వీండు 
. వింతవావి నామీంద వేసి నవ్వీని 

యెంతయినం బోనీండు యెంగిలిమోవి మాంటలు 

దొంతులు వేరుచవచ్చీ తొలమన్నా మానండు | వేళ | 


కేప్ట్పి + అయిన (కొశ్రీ.) 


106 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


పోపో అదేడమొంట పొద్దువోద కే 
రేపుమాపు రమ్మంటా రేసు చల్లీని 
వోపనన్నం బోనీండు వుంబడిపొత్తు చేతుల 
మోంపవచ్చీ నాకుచాల మొక్కినాను మానండు | వేళ | 


తగునే యేమని చెప్పె తానే వీండు 
మొగమోడితేనే చేయి ముంచి కూడెను 
నిగిడీ 'శ్రీ/ వేంకటా ద్రినిలయుండు నన్ను గూడి 
నగము సరసమాడి చాలునన్న మౌనండు || వేళ | 149 ॥ 


సౌరా్ట్రం 
కడు నిన్ను దూరనోప కానీవయ్యా 
కడమలీన్నియు. బాసెం గానీవయ్యా | వల్లవి || 


నీ కితవైతేంజాలు నీనెలంత లేమన్న 
కైకొనేవ) అందుకేమి కానీవయ్యా 
ఆకెకు నవు వలవు ఆకె నీకు వలవనీ 
కాకు సేయకుంటేంజాలుం. గానీవయ్యా ॥ కడు | 


యింటికి వచ్చిన మేలు యేడ నుండినా మేలు 

కంటిమి నీగుణ మెలాం గానీవయ్య 

నంటున నిష్టై నవ్వు నవ్వకుంట యాకెం జూపి 

కంటకొలాడకు చాలు గానీవయ్యా | కడు | 
మాంగినకోవము దీర మాటల బుద్జగించితి 

కాంగినకొశలు దారె. గౌనీవయ్యా 

పొంగి నాకు నసతమయి పరచిత్తము మానితి 

కొంగిన శ్రీ, వేంకటేశ కానీవయ్యా ॥ కరు ॥| 150 | 


శృంగారనంకీర్హనలు 
శేకు 1626 శం 


ఏమనిన మొమాట యెగ్గులౌనో తప్పులౌనో 
కామిని వొద్దనె ఇన్నీ గందువు రావయ్యా 

ముత్తెవు. జిన్పలలోన ముంగారు లవె ముంచె 

. పొత్తుల గొలి నువ్వు బువ్వునం బుస్టై 
నిత్తెమిది గాలిమాటో నీలిమాటో కానరాదు 
అత్తి చెలి ఆనతిచ్చీ ఆడకు రావయ్యా 


చెలంగు నద్దాల మీంద అిగురాకు లవె వుస్టై 
యి 
పులుగు జక్కవలపవై వూవులు వూచె 
వలరాజుమాయ లివో వలపు మిక్కుటమిదో 
తలంచుకొందువు చెలిదండకు రావయ్యా 


అందుకోలై దొండపంట నమృతరనము వుస్టై 
చిందంబోసె తింగెమీంద చిమ్ముంగళలు 
అందపు శ్రీవేంకటేశ అంగనంగూడితి విష్టై 
దిందుపడ సతి. గూడ దినము రావయ్యా 


బౌళి 
బాపు బాపు కృష్ణా బొలకృష్ణా 
బావురే నీ ప్రతాప భాగ్యము లివివో 
బొలుండవై. రేపల్లె బాలు నీ వారగించంగ 
పాల జలనిధి యెంత భయవడెనో 


అలించి తొదలునూట లాడనేరుచుకొనంగ 
యీలీల నసురనతు. లెంత (భ్రమసిరో 


107 


| పల్లది || 


| ఏమ | 


| ఏమ || 


ఏమ॥|151| 


| పల్లవి | 


1 -బాఫవు || 


108 


శ్రీ, శాళ్ళపాక అన్నమాచార్యుల 


తప్పుటడుగులు నీవు ధరమీందం బెట్టంగాను 
తప్పక బలీంద్రు. డేమి దలంచినాండో 
అప్పుడే దాంగిలిముచ్చు లందరితో నాడంగాను 
చెప్పేటివేద్ధాలు నిన్ను. జేరి యెంత నగునో | బావు॥ 


సందడి గోపికల చంకలెక్కి వున్ననాండు 
= చెంది నీ వురము మీంది (శ్రీసతి యేమనెనో 
విందుగ ,శ్రీ/వేంకటాద్రి విభుండనై యున్న నేండు 
కందు వై నదేవతలఘనత యెట్టుండునో | బావు||152| 


పొడీ 


మీంద మిక్కిలి పనులు మీ చిత్తము 
యీందితిని మోహజలధిప్తుడే నేనయ్యా ॥ పల్లవి || 


కన్నుల జూచినంతనే కరంగితిని | యింక 
నిన్ను నేము సోదించనేరమయ్య 
యెన్నిలేవు నాయాస లెంచంబోతేను | నీవు 
మన్నించినకొలదీ మాకు. జాలునయ్యా [మీద || 


నవ్వులు నవ్వినంతనే ననిచితిని | ఇంక-- 

నవ్వలిపనులు నిన్ను నడుగనయ్య 

యెవ్వ రేమిబుద్ది చెప్పే రిటమీందను | నీవు 

అవ్వలివ్వలినుం డెప్పుడైనా రావయ్యా ॥ మీద || 
ఇంటికి వచ్చినంతనే యెనసితిని 

వొంటి నిన్నుంబాసి వుండనోపనయ్యా 

నంటున శ్రీవేంకటేశ నన్నుగూడితి | నీ 

వంటి నన్ను జెక్కు నొక్కి తది చాలునయ్యా || మీంద|153| 


శృంగారనంక్రీర్తనలు 100 


వరాళి 


ఏమనా" - జేయవయ్య ఇయ్యకొనే నిం నేను 


నీ మనను నేం దెలియనేర కింతే కాక ॥ పల్లవి || 


కొమించి చేయివట్టుంగం గాదనేనా నేను 
యేమందురో మావారనే దిందుకే కాక 
దోమటి నానవెట్తంగం దోసేనా ఇట్లె నన్ను- 
యు లు 


నామని సిగ్గులు ముంచె అందుకింతే కాక ॥ ఏమ ॥ 


కొంగువట్టి తియ్యంగాను కోపగించేనా నిన్ను 
పొంగేటి సవతులచే పోరుకే కాక 
చెంగటం బిలువంగాను. చేరని నా గర్వమా 
అంగపు. జమట నిన్ను. నంటీనని కాక “| ఏమ || 
మించిన నీ కాంగి లిస్టె 'మెచ్చకున్న దాననా 
ఇంచుక పరవశమై యిందుకే కాక 
అంచెల 'శ్రీ/వేంకకేశ ఆదరించి కొడితివి 
మంచిదానం గానా వొక్కమాంట. కింతే కాక |ఏమ|154| 
సొమంతం 


కందమువో ఇంకమీంద కడమదొడమలెల్ల 


చెంది నావద్దనే వుంక. కెల్లదా సంతను | పల్లవి || 
తా నాడంగ నేనాడంగం దారుకాణ లీడనేల 
పోనీవే కడుంగడుం బొద్దు వోయను 
మేని మీంది గురుతులు మేనిమీందనుండంగాను 
॥ కంద | 


నానం బెట్ట నిజములు నవ్వరాదా ఇందుకు 


110 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


తా ముట్టంగ నే ముట్టంగం దడబాట్లీడ నేల 
యేమిసేసీ జేయనీవే ఇంతలో నేమి 
దోమటిం దనచేంతను దొంతులనే వుండంగాను 
యేమరించి కాంగిలించి నిది మేలుగాదా | కంద | 


వౌంగూడంగ నేగూడంగ తమకము లింకనేల 
చేగదేర రతులెల్లం జెప్పంగ నేల 
వీంగక 'శీ/ వేంకటాద్రి విభుం డిట్ట నన్నుం గూడ 
మూంగిన మోవితేనెల ముయికిముయి గొదా ||కంద[|155॥ 


లరీత 


ఏ మంద మీకెతోడ నిందుకే వెరగయ్యా 
యూమై పాదాలు గడుగ నిదియు నేమైనది. | పల్లవి ॥ 


ఇదివో కృష్ణుడు మా ఇంటిపాలు నేయింద్రాగి 

చెదర రుత్తకుండలు సేసి పోంగాను 

యెదుట యశోదం దెచ్చి యిబి (బ్బ?) చూపంబూతేను 

అదన నీరాళ్లు. గూరా ళ (ళ్ల?) న్నియుంబాలై నది ఏమం| 
అల్లవీది వొకలేను అమ్ముడుంబండ్లగంప 

కొల్లలాడీ(డె?) కృష్ణుండని కోరి చెప్పంగా 

చుల్లరవు టాగడాలు చూవంబోతే గంవనిండా 

'పెల్లుమాణికా లున్నవి బేలుపోయ మాంటా |] ఏమం | 
పంతవు శ్రీవేంకటాద్రి పతియైన కృమ్ణుడు 

యెంతటి మాయలవాండో యేమిమందులో 

అంతటిబాలుని వట్టియారడి. బెట్టితిమని 

చెంతల యశోద గూర చిన్నంబటోవవలసె _ ||ఏమం[156|| 


శృంగారసంకీర్తనలు [11 
రేకు 1627 గౌళ 


ఇందుకేంగాంగంటినమ్మ! యిట్టిదయ్యమును నీవు 

“దువ నిందుకు నాజ్ఞ గలదో లేదో ॥ పల్లవి || 
వెన్నలెల్ల తా మెసంగి వేళ్లు తా క్రిష్ణ డా ఇంటి- 

చిన్నికోడలిమూంతి నించి కే చమరె 

వెన్న మూంతి చూచి అత్త వేగమె కోడలి. గొహ్టై 

ఇన్నేసి ఆగడాలు యీతని వోయమ్మా ॥ ఇందు | 
వొకరింటి పెరుగు దా గొగి రుత్తబాన లెల్ల 

యెగ(క?)* సక్కేలకుం బొరుగింటం బెస్టైను 

వొకరొకరి మొత్తిరి హోరాహోరిగాంగాను 

కకపిక నవ్వుకొంటా కడనుండె నమ్మా | ఇందు || 
వొట్టుచు బాలునినోర వొకబానెండు జున్ను 

పెట్టి తురిగి వచ్చె వూపిరి వెళ్లదు 

యెట్టయిన నీవె సుమ్మీ యీపిన్నవానికిని 

పట్టీశ్రీ, వేంకటపతి బలువుండో యమ్మా ॥ఇ0దు॥1571 

పొడీ 

'మోంవోకు రమ్మలాల ముందెరింగి కృష్ణుండు 

ఆసలో నవ్వే రెవ్వరి నంత పచ్చి "సీసెనో ॥ పల్లవి || 





ఇందుకే అను అవధారణము వై ద్రుతమునకు_ న్రసక్తీలేదు. “ఇందుకేనా. అనియుం- 
డవచ్చువేమో, వీరేనా బలరామకృష్ణులు. భాగ. దశమస్కంధం ప్రయోగం వలె కావచ్చు లేక 


“ఇందుకు(గా” అనియైన కావచ్చు. 
వ ఓ 
ప్రానభంగము. 
నే పట్ట + ఈ ,శ్రీ,వేంకటపల, 
* థృళ్షుడు” దగ్గరమండి ఈ రెండవపాదము. వై చరణముల అర్థముతో అంత సులా 
లే న్‌ 


భాన్వ్యయముకొదు. 


112 


శ్రీ 


యేకతానం జెవిలోన యెవ్వరికిం జెప్పరాని! 
వైకొని బూతు లాడీని బాలుండావీండు 
న శై వి, 
వోకాంతపండ్డాని. వొడి గొప్పై వున్నదంటా 
చేకొని చేచాంచీని శిశువా వీండు ॥ మోస | 


లొళ్ల పొకో అన్నమాచార్యుల 


ముంచి ముద్దువెళ్టునంటా మోవి నేమో సేయవచ్చె 

పంచనుండేదుష్ట్రుగాక పడుచా వీడు 

అంచెల నప్పలప్పలని వచ్చి కొంగిలించి 

చంచుల మేనెల్ల గీరె నన్నమా వీండు ॥ మోన | 
చలిగోనీనని వచ్చి నరి నాపయ్యద గప్పి (ప్ప?) 

చెలంగి కోకెల్లాం దీసె చిరుతా వీండు 

తెలసీ శ్రీ/ వేంకటాద్రి క్రిష్ణండు ఇందరి నిమ్టై 

కలగొానె మూలమూల కతకారి వీడు|॥! మోస |॥ 158 | 


సాళంగల 


కావలసినపనులు కొకమానీనా నీవు 
కావరాన ముకుందాట కాలుగుచ్చేవేలరా ॥ పల్లవి || 


కానీ కానీ నీవేమన్నా. గాదనరా | యిఘ్టై 
ఆనించక పీలువవద్దంటి మింతేరా 
మేనవావి నీకు నాకు మెరసెం దొల్లె | నేండె 
నానంబెట్టి సెలవుల నవ్వవలెనటరా | కావ | 


 (నప్పరాని' అను ధాతుజ విశేషణము “బూళులితో సమసింపవలసియున్నది. సమౌస- 


మధ్యమున “వై కొని వదముతో వ్యచధానము ఇట్టే న్వతంత్ర నమౌాన పద్ధతు లక్కడక్కడ 


గలవు, 


శాంత. ఒకకాంత? 


శృంగారనంకీర్తనలు 113 


ఆయనాయ నిందరిలో ఆరడేలరా | నీవు 
చాయలకు మొక్కంగానే చాలునంటిరా 
పోయినపొద్దులు వోయం బొందకుండేమా | నీవు 


చేయి మించి ఇంతలోనే చెనకనేంటికిరా | కొవ || 


కంటింగంటి నీమాట కల్ల గాదురా | నీవే 
ఇంటికి వచ్చితి వన్నీ నియ్యకొంటిరా 
నంటున శ్రీ/వేంక టేశ నన్ను. గూడితి 1 ఇంక 
బంట (టు?) పంతమా ఇది ప్రతిన లేంటికిరాకావ159|॥ 


గుజరి 
మ 


అవ్వలిమో మిదియేల అలుక లింకా నేల 


జవ్వని మీందం ద్రియము చల్లంగదవయ్యా ॥ పల్లవి || 


చెవి నీవై చింతకు చెక్కిటిచేయే సాక్షి 
కలవిరహానకు మెయికాంకే సాక్షి 
నెలకొన్నయాసలకు నిట్ట చూపులే సాక్షి 
తెలుసుకొందువుగాని (దిష్టింపవయ్యా ॥ అవ్వ ॥| 
నిండుంగాంతాళమునకు నిట్టూర్చులే సాక్షి 
యు జ 
దండి తమకమునకు తబ్బిబ్బు సాక్షి 
చండిపడ్త ' కోరికెకు జొగరములే; సాక్షి 
నే | 
వుండ వెల్లా నింకనేల వొకటి గావయ్యా 


కాంగిటికి లాచుటకు. గదిసియుండుటే 'సోక్షీ 


| అవ్వ |. 


మాంగినమనసునకు మనసే సాక 
పొంగిన శ్రీవేంకటేశ వడంతం గూడితి విస్టై 
నాంగువారీ వేడుకలు నవ్వు నవ్వవయ్యా 

౪% 26- ౯122 


॥అవ్వ1601] 


న! 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
దేవగాంధారి 
బలిమిసేయక నీవు పదవమ్మా 
చెలియ నా మన విది చేకొనవమ్మా 
ననువు లేనిచోట నవ్వుకం లెను 
జుని(గి వాదులడుంచుట సుఖము 


మనసురానిశోట మాటలాడుట కంఠ 
మునుపనే తనలోన మోనమే సుఖము. 


(ప్రేమలేనిపతి. బిలుచుటకం పెను 
సోమర్రై. వేగించుట సుఖము 
కొమించనిరతి. గరంగుటకంటి 
ఆమారు కంబము నలముట సుఖము 


వాల్లమి సరి/గూచుందుటకంట 
చల్లంగ దొలంగగుట నమ సుఖము 


యెల్లగ శ్రీ, వేంకటేశుండు నన్ను. గూడి 


కొల్లగ నిదియే కోరుట సుఖము 


నాదరామ క్రియ 
అన్నియు నే నెణుంగుదు నందుకేమి 


॥ పల్లవి || 


| బలి || 


॥ బలి || 


॥ బలి | 161 ॥ 


నన్న సేసీ యాకె నిన్ను జిక్కం జూడరాడా || పల్లవి || 


కవ్చరమిచ్చి యాకి ల్రైకొనంగ రాదా 


అప్పుడే నా మోము చూచే వందుకేమి 


చెప్పియంపినది యేమో చెలియి(య?) మాటలు విను 
యెవ్పడు నీవద్ద నుండు దెందు వొయ్యే నేను | అన్ని | 


శృంగారనంకీర్త నలు 110 

మొక్కులు మొక్కీ ఆకెముచ్చట దేరుచరాదా 

యెక్కుడు నాతో నవ్వే విందుకేమి 

దిక్కులనే కోపగించి తిట్టీ నిన్నదిగో 

అక్కడి దీవెన బొందు అలిగేనా నేను | అన్ని | 
కొంగిలించి ఆకి నిబ్బై కరంగించరాదొ 

ఆంగి నన్ను. గూడితివి అందుకేమి 

మూంగుచు. గామలాప్పరమునం! గంచిరాయండవై 

చేంగదేర నేలితివి శ్రీవేంకకేశుండా | అన్ని | 162 ॥ 


రేకు 1628 ముఖారి 

చాలుంబో యీ పొందే చవులు నీకును 

ఆలించి యేమి సేసినా ఆయము సోంశ్రీని ॥ పల్లవి || 
అచ్చవు. గుట్టున నుండవయ్య నీవు | నీతో 

'పాచ్చి నిజమాడరాదు యీకాలము 

ఇచ్చకము. లాడువారే ఇతవు నీకు | నిన్ను 

బచ్చిగా నేమన్నాను. పనురు వేసీని | చాలు || 
అంటిముట్టి సరసా లేలయ్యా నీవు 

యింటిచెట్టు మందు గాదు యూకాలము 


వెంటందిరుగొడువారే వేడుక నీకు | నిన్ను 

దంటనై నేనేమన్నాందగవు దప్పీని | చాలు | 
అలయించేవు రతి నేలయ్యా నీవు 

యెలమిం గొంగిలే చాలు నీ కొలము 

బలిమి శ్రీ, వేంకటేశ వట్టి గూడితివి నన్ను 

తొలంగి నిన్నేమన్నాను దోసనము వల్చీని | చాలు || 163 | 


కీ శం కమలాపురం కడవజిల్లాకు చెందినది. (కా,క్రీ.) 


116 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
రామ[క్రియ 
ఆడంబోతే పచ్చి దోంచీ నంతే చాలు 
యీిడ నాకుందెలియుట కింగితమే చాలు ॥ వళ్లవి || 


చెప్పరానిమాంటలకు సెలనినవ్వే గురుతు 

అప్పటి నిన్నడీగేనా అంతే చాలు 

వువతిల్లే కూరిమికి వుస్సురనుకే గురుతు 

ముప్పీరి. గొసరకుమీ మొదలిదే చాలు | ఆడ || 
పక్కన రమ్మనుటకు సవ్వళించుకు గురుతు 

యెక్కుడు. సుద్దుల శ్రేమి యింతేచాలు 

చిక్కి నాకు వేంగుటకు ' చిరుంచెమ టే. గురుతు 

నిక్కి చూడకుమీ ఇంక నేలవ్రాంతే చాలు ॥ ఆడ | 
దిమ్మురతిం జొక్కుటకు తేలగింపవులే గురుతు 

కమ్మర నలయించేనాకాంగిలే 

నెమ్మది ,శ్రీ,వేంకటాద్రినిలియుండనైన నన్ను 

వుమ్మడి. గూడితివి యీ వొడంబాట్‌ చాలు |॥|ఆడ||164| 


సామంతం 
ఇంకొనా నేనూ యిస్సీ రోంత |" తన- 
వంశలాడేవాధిపొందు. వదలకుమనవే' ॥ పల్లవి || 
అవ్హుడే నేనాడనా ఆడక్సు నే రానని 
యివ్వుడే పిలువనంవె యిదేమో కాక 
చెవ్ప్చరమ్మ. చెలులు చిల్లులాయం జిత్తము 
తవ్పనివొంకనివాండు తాందానే కదనే. | ఇంకా || 


న 


ఇలృంగారవంకీర్త నలు 117 
కంటా నే నవ్వనా కాంతా. దాను. గూడుండంగ 
ఇంటికి. దానేల వచ్చె నిదేమో కాక 
అంటకురమ్మ మీరు ఆయనాయ దగవులు 
తుంటరి తన బాసలు తొల్లిటివే కదవే ॥ ఇంకా || 


దగ్గరితే మొక్కనా తనతో నే మొకమోడి 
యెగ్గుదీర బుజ్జగించీ యిదేమో కాక 
అగ్గమై ,శ్రీ/వేంకటేశు. డంతలోనె నన్ను. గూడె 
సిగ్గరి పెండ్లికొడుకు చేలువుండే కదవే | ఇంకా || 165 | 


శంకరాభరణం 


మూల నున్నవారి నీవు ముంగిట వేసితి | నీవే 
నాలికాండ. నేము నీతో నవ్వవచ్చితిమా ॥ పల్లవి || 


యెగ్గువప్టేవాండవు ఇంటికి రమ్మననేల 
బగ్గన నీయంత నీవే బదుకరాదా 
సిగ్గువడేవాండవు చేయి మావై. జాంచనేల 
కగ్గి దవ్వుల నుండంగం గాదు గూడ దంటిమూ | మూల || 


అంతకోపగాండవు ఆయము లంటగనేల 

కొంత దొరతనముతో. గూచుండరాదా 

పంతమాడేవాండవు బడిబడి రానేల 

కొంతపు నీకు బత్తి గొట్టానం బెట్టితిమా ॥ మూల | 
కొంగిలించేవాండవు కొంకలు సేయంగనేల 

నీగని మంచితనమే నెరప రాదా 

దాంగక శ్రీ/ వేంకటేశ దక్కం గూడితివి నన్ను . 

పాంగినరతుల నిన్ను. బచ్చిగా నాడితిమా | మూల||166| 


118 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
వేళావళ 


తనసంది నాసంది. దలపోంతలా 
వెనకముందు మరి వినుకొనేంగాక్షా ॥ పల్లవి || 


వద్దనేనా నేనూ వడి దా విచ్చేసితేను 
గద్దరిమా కోవమెంత కటు కటా 
అద్దలించంగలమా ఆతనితో బలిమా 
తిద్దరాని తనమేలు తెలిసేంగాక | తన || 


యెదురాడేనా నేను యేమని తాంజెప్పినాను 
గదరుకోంజోటేది కటకటా 
పదరేటిదాననా వతియౌత గాననా 
అదనైన యందాంకా నాలకించేంగాక ॥ తన || 


వొల్ల ననేనా నేను వూరకే తాంగూడంగాను 
కల్ల దొం జేసెనంటినా కటకటా 
యిల్లిదె ,శ్రీ/వేంకటిశు. డిదె నన్నుం గొంగిలించె 


ణి 


ల్లించె దనచనవు చెప్పుకొనే గాక | తన | 167 ॥ 
నాదరామ క్రియ 
చేతనైనపాటిసేవ సేయం గలదాన నింతే 
ఆతల నీచిత్ర మెళ్లో అది నే నెణంగను ॥ పిళ్లవి || 
నిద్దిరించేవో కొంత నీ కన్ను లెజ్టనున్నవి 
వొద్దనే మంచమూ నదె వోవరీ నదె 


తిద్దుకొనేవో కస్తూరి తిరుమణి చేదరెను 
అద్దమిదె మొకనుదె అవ్వల యెజంగను | చేత ॥ 


శృంగారనంక్రీర్త నలు 119 

జలకమాడేవో నీవు సాఠె మేను చెమరించె 

కొల నదె తడియొత్తు. గోకలూ నవె 

వలెనో విడెము నీకు వాడి మోవి తెల్లంబారె 

కలయడవ మదివో కడమ యెజంగను ॥ చేత | 
వినరుకొనేవో నీవు అసురుసు రయ్యేవు 

వసనైననుర టిదె బయలూ నదె 

పొనంగ ,శ్రీ/వేంకటేశ పొందితివి నన్ను నిసై 

పాసంగితి నెసంగితి బూటకా లెఆంగగు |॥| చేత |॥ 168 ॥ 


కేకు 1629 వరాళి 
వేళలేదు పొద్దులేదు వేగిరించే వింతలోన 
నీలాగు లెజుంగరు నిందలాడేరు ॥ పల్లవి || 


చెక్కులు నొక్కకుమీ చేతిగోరు నాటుంజేసు 

యెక్కువ మావారు చూచి యేడదనేరు 

పక్కన నవ్వకుమీ వడంతు లింద రున్నారు 

చక్కంగా నిందరిలోన సందేహించేరు | వేళ | 
మించి వై నొరగకుమీ మేనితావు లంటుం జేసు 

అంచెల. జుట్టాలు పక్కా లాడుకొ'నేరు 

మంచానకు! దియ్యకుమీ మరి తురుము చ (చె?) దరి 

చుంచుల మాయత్తవారు చొప్పువట్టరు ॥ వేళ | 
బెట్టిమాట లాడకుమీ సీమ్మట రచ్చాం జేసు 

పొట్టు. బొరుగువారెల్లం బొంచు వినేరు 

గట్టేగా (శ్రీవేంకటేశ కాంగిటం గూడితి విస్టై 

వట్టి నీ మాయ కిందరు భ్రమశున్నారు! | వేళ 169| 


శ భ్రమసి+ ఉన్నారు. (కా.శ్రీ.) 


120 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ఆహిరి 
బలుగుండెదానంగొన బదికేం గొని 
మలసి నివ్వెరగ్లైతి మనసు నీదనవే ॥ పళ్లవి || 


యెడమాటం గొంత వొద్దు యెదురుండి కొంతవొద్దు 
కడపితిం దను నేం గలసేనంటా 
అడియొనలే నిండె అంతటా. దా రాడాయ 
వడలేను విరహానం (బ్రాయము నీదనవే | బలు || 


తను. దలపోసి కొంత తనరూపు వాసి కొంత 
'పెనంగితి నన్ను. దాం బిలిచినంటా 
వినుకలే ఘనమాయ విడెమూ. దా నంపండాయ 
దిన మొక్కయేండాయ దేహము నీదనవే | బలు || 


కలలోనం గూడి కొంత కమ్మలు నడపి కొంత 
నిలిపీతి దీమసము నీవే నేనంటా 
పలికి ,శ్రీ,వేంకటాద్రిపతి దా విచ్చేసి కూడె 
చలంగితి నంతసాన చిత్తము నీ దనవే | బలు |॥ 170 ॥ 


లలిత 


తారుకాణ నివి ఇట్టై తవ్పదు గాక 
తారి తారి తమకానం దమకీంచే. గాక ॥ పల్లవి || 


తరుణి విలువంటోయి. తానుసించి రాదాయ 
వరుసెరింగి నావతి వచ్చీనో కాక 
అరిది నాయెడమక న్నదరీ నేం డివు డిస్టై 
సొరిది నాప్రాలేశు. జూచేనో కాక ॥ తారు | 


శ్చంగారసంకీర్తనలు 12] 


మక్కువం బతిం దలంచి మర్మములు గలంగె నే- 

నక్కడం బతికి. దలంవైతినో కాక 

ఇక్కు వై నదంతపుటింటిలో నే చవ్చుడయ్యి 

వుక్కుమిరి యీడనే తా నున్నాండోకాక |॥ తారు ॥ 
పరగం బరపువై నాపతి కాంిటిలోం గూడె 

గరిమ నిందాంక కలగంటినో కాక 

యిరవై శ్రీ/వేంకళేశు. డితం. డెంతమాయలాండు 


సరసములే నాతో జరపెనో కాక ॥ తారు ॥ 171 |॥ 
శంకరాభరణం 
నీళ్లడిచితే నేండేల రెండయీ(య్యి?) 
నోళ్లు మాలోనే నొడిగితిమి ॥ వల్లు || 


దావగుమేనులే దవ్వుల నున్నవి 
చూపవు లొండొరుల సోంకీనవి 
మావుదాంకా నేము మాటల నెడాడి! 
'వైపై నూరకె బడలితిమి | నీళ్ల ॥ 


'పెనంగేవంతాలే బిగిసివున్నవి 
మనసులు రెండు మాొంగినవి 
పనిమాలి నేమే బాసలుసేయుచు 
తనివోక తిక్ట్రే దప్పిగొంటిమి | నీళ్ల ॥ 


కందువ మోహాలే కొంగిళ్ల నున్నవి 
అంది మోవికింపు లంటినవి 





క డ్ర+ఆడి=ఎడాడిదూరముచేసి మాటలాడి. *మాటలన్‌” అనుదానికి 'ఎడాడి లోని 
“అడితో అన్వయము కొలోలు, 


122 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
యెందును మోొగుట్టు యెజంగ మైతిమి 
చెందితివి చెలి 'శ్రీ/ వేంకటేశా 


శ్రీరాగం 


ఘనుండా నీమన "సెంతగట్టో కొక 
నినుజూచి వెరగంది నేననేంగాక 


నిట్టూర్చుగాలిచేత నిలువం గలదా యింతి 
నెట్టనం జనుంగొండలే నిలిపెంగాక 
వుట్టిపడుమదనాగ్ని కోరువంగలదా మేన 
బట్టిండెమటయేరులే చల్లార్చెంగాక 


తుజుము చీంకటి ముంచె దూరంగలదా యింతి 
నెజయ 'మోముచందుండు 'నెగడెంగొక 
తటి. బులకవాములు తరుణి మోయంగలదా 
పిజీందిబండి గలుగ బీరమెక్కెం గాక 


వలవనేనా వె ఏ. వనిత యేమైనంగాదా 
బలిమధరామృతాన బతికెంగాక 
నెలవె 'శ్రీ/ వేంకటేశ నీవిల్నై సతి. గూడంగ 
నా యు 


| వీళ్ల | 172 


| పల్లవి 
ణు 


| ఘను 


| ఘను 


తెలిసి నీవురము పై దిరమాయం గాక| ఘనుం | 173 


నాదరామశ్రియ 
పొజీ పొటీ జగడాలు వనిలేదయ్యా 


మొజీతే మాందటిమాంట మాకు జెప్పేనయ్యా॥ వల్లవి 


యిస్బై కోవగింతుగాని యింటికి రాకుండలేవు 
వొట్టులు సత్యాలు నీకు నొమ్మవయ్యా 


శృంగారసంకీర్త నలు 123 
వట్టిసటలే కాక వావిచడ మందుగద్దా 
బెట్టి నిన్ను. దిలువంగం బెనంగకునయ్యా ॥ పాణి | 


వెంగేనం దిట్టుదుగాని వేండుకొనకుండ లేవు 

చెంగటి బొమ్మలజంకె చెల్లదయ్యా 

అంగవించితే నీళ్లడచితే రెండౌన 

కొంగువట్టి తియ్యంగాను గుట్టు నీకేలయ్యా | పాటి | 
గరిమె మెఆతుగొని కొంగిలించకుండలేవు 

పారపొచ్చా లిశ నీకు. బొనగదయ్యా 

ఇరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిష్ట 

తెరమఆం గింకనేల తెలిసితినయ్యా || పాటి | 174 ॥ 


కేకు 1630 ముఖారి 


ఏమని విన్నవించేము ఇంతిభావ మిదినొ 
నీ మనసుకొలం దింక నెలంతకుం బ్రియుండా || పల్లవి || 


గందాన బొట్టవెట్టంగం గొంతకు నిట్టూర్చు రేంగె 
పొందగుగొలికి నది వుట్టినిల్లంటా 
విందుగొం దామెరిచ్చితే విరహ సూర్యుండు మించె 
అందులో. జుట్టురికము లమరునంటాను ॥ ఏమ || 
కలికి మేఘవన్నె గప్పితే. జెముటవాన 
గలిగె నదియే తమకాలమంటాను 
బలిమి జిగురుపొన్ను వరచితేం బులకలు 
వెలి బూచె నసంతవువేళ వచ్చెననుచు | ఏమ || 


కే2క్క 


శ్రీ. తాళ్లపాక అన్నమాచార్యుల 

కాంత చంద్రశాల కేంగ కన్నుంగలువలు విచ్చె 

పొంతనే వొండొకటికి. బొందౌనంటా 

ఇంతలో ,శ్రీ/వేంకటుశ యిటు నీవు గూడంగాను 

సంతసాలు దైవారి చవులాయ నివియె || వీమ | 175 ॥ 

రొమ క్రియ 

ఏడనేడ నెవ్వతెచే యేమిచేంతః బడితివో 

నీడలు యెండలు నాతో నీవు నడపకురా ॥ పల్లవి! 
అక్కరై మాటలాడేవు అనురునురు ననేవు, 

యెక్కడ నున్నది చిత్త మిది యేమిరా 

పక్కన నవ్వునవ్వేవు పరాకు సేనుకొనేవు 

కక్కనపునీవలపు కానరాదురా ॥ ఏడ || 
దగ్గరి విడెమిచ్చేవు తలయు వంచుకొ నేవు 

యెగ్గుసిగ్గు ననుమానా లెంతగద్దురా 


వొగ్గి కళలు చూపేవు వూరకైన వాడేవు 
దిగ్గన నీవిధమేదో తెలియంగరాదురా ॥ ఏడ | 


కొంగీటనే కలసేవు కన్నులును మూసేవు 
నీంగని నీ పొందులకు నిజమేదిరా 
పాంగిన్నశ్రీ, వేంకటేశ బ్రమఇంచి కూడితివి 
వీంగవు రతుల నింక వివరించరాదురా | ఏడ |॥| 176 ॥ 
పొడీ 


అంగడిం బడేను వాదు అతినకు నీకు. బోదు 
బంగిలినటలు మొతో: బొలు రారాదా ॥ వల్లవి || 


శృంగారనంకీర్త నలు 125 
వెన్నెల సెలవిం గారీ వేడుకలు ధైవారీ 
యెన్నేవు చెలియకోస మిందులో నేది 
కన్నులనే కప్పురాలు కరముల నుప్పరాలు 
వన్నె కెక్కీ. జెలియందు' వడంబడనేంటికి _ | అంగ ॥ 


మేనిపై ౧ గమ్మనితావి మించీ తేనెలు మోవి 
యీ నెలంత్త నీ మొంద నీరసమేది 
మోనముతోడి గుట్టు ముదితకు వటిరటు 
యు యు ఓ 
కానంబడి వుండంగాను. గడ మేలెంచేవు ॥ అంగ ॥ 


మాటలోనివెరగు మరునియింటిపొరుగు 
చాటువ నింతికి నబ్బె చల మిందేది 
పాటించి శ్రీవేంకటేశ పై వైం గూడితివింక 
యేంటికి వట్టి సుద్దులు యియ్యకోలు మాకు | అంగ॥177| 


గుండ క్రియ 


నీకునీవే పదరేవు నేనేమాననను . 
కైకొని యేరా నీవు కన్నులు మూసేవు ॥ వల్లవి || 


చేరలంతలుకన్నుల చేరి జంకించితినో 

కోరి నిన్ను. బెదవుల గొణంగితినో 

కేరి సెలవుల నవ్వి కేరడమాడితినో 

యేరా సిగ్గుపడేవు 'యింతలోనే నీవు ॥ నీకు || 
జక్కవ చన్నుల నిన్ను సారె. నొరసితినో 

వెక్కనపు మాంటలు వెంగెములాడితినో 

మక్కువ నీమేనిమీందిమచ్చము వట్టితినో 

తక్కక యేరా నీవు తలవంచేవిపుడు ॥ నీకు || 


126 


శ్రీ తొళ్లపాక అన్నమాచార్యుల 
కాంగిలించి నీమేన ఘాతలు సేసితినో 
తోంగినరతుల సరిదూంగనైతినో 
దాంగక (శ్రీవేంకటేశ తగ నన్ను. గూడితివి 
మౌంగుచు నేరా నీవు మజచేవు మేను || నీకు | 178 ॥ 


లైరవి 


చల్లంగా బతుకవయ్య సమ్మతైనపాపే చాలు 

వొల్లకున్నా బుద్దిచెప్పే వొడంబాటు లేలా ॥ పల్లవి || 
తొలుత రానికోపాన దూరితింగాక నిన్ను 

వలపుగలంతేకాక వచ్చేనా నీవు 

తలంచి తలంచి నీకే తగ వొప్పగింతుంగాక 

అలయించి నిన్నుందెచ్చేయంత బలిమేలా ॥ చల్లం || 


తత్తరించి కొంగువట్టి తమి రేంచితి. గాక నీ- 

చిత్తము వచ్చినంగాక సేసేవా నీవు 

పొత్తులకూటమి నీకే వుణ్యము గట్టుదులగాక 

బత్తి గొట్టాన బెట్టటి వంతము నాకేలా | చల్లం || 
యెదుట నుండంగా నిన్ను ఇన్నియు నవ్వితి నేను 

అదనై నందాంకంగాక అంటేవా నీవు 

ఇదినో ,శ్రీ/వేంకటిశ ఇప్పుడే కలసితివి 

ముదమైన రతి చాలు మొక్కలములేలా || చల్లం || 179 | 


వరాళి 


వద్దు వద్దు మాతోడ వైతాళాలు 
ల ఒు 


వొద్ద నిన్ను. కెనకితే వొల్లననంగలవా ॥ పల్లవి || 


శృంగారనంక్షీర్తనలు 127 


అసము దించని మాంట లాడితే నాడుదుగాని 
పిసికి పిసికి వాట్లు వెటుకోకురా 
స. క. 
పసురు వేసీ మోవి పలచనిచిగురాకు 
కసిగాటు సేసితేను కాదనంగంగలవా ॥ వద్దు || 


చెల్లినదొరతనాలు సేసెతే జేతువుగాని 

కెల్టురేంగి నీవు కోపగించుకోకురా 

ముల్లు ముంటనే తిరీ ముసలమే.టికి నే-- 

నిల్లిదె కాలుదొక్కితే నెదురాడంగలవా ॥ వద్దు | 

లా వ యి 
గుట్టునం గౌంగిట నన్ను( గూడితేం గూడుదుగాని 

నట్లుకొట్తి నీవంత నవ్వవద్దురా 

లు న్‌ యి 

ఇ శ్రీ వేంకటేశ యేలితివి రతులను 


పట్టి కళదాంకించితే భావించంగలవా || వద్దు | 180 ॥ 
రేకు 163811. మౌళవి 


ఆరగించి కూచున్నా డల్లవాండి 

చేరువనే చూడరె లక్ష్మీనారసింహాండు! ॥ పల్లవి || 
ఇందిరను. దొడమీంద నిడుకొని కొలువిచ్చి 

అందపునవ్వులు చల్లీ నల్లవాండె 

చెందినమాణికముల శేషునిపడ గెమీంద 

చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహండు ॥ ఆర ॥ 


బంగారు మేడలోన పచ్చలగద్దియలమీంద 
అంగనలయాట చూచీ నల్లవాండె 





1 శేకులో అంతటా “సింప్వాండు' అనియే 


శ్రీ తాళ్లిపాక అన్నమాచార్యుల 
రంగగుసామ్ములతోడ రాజసపువిభవాల 
చెంగట నున్నాడు లక్ష్మీనారసింహండు 
'పెండెపు. బాదము చొంచి పెనచి వొకపాదము 


అండనే పూజలుగొనీ నల్లవాండె 
రా 
కొండల, శ్రీ, వేంకటాద్రి గోరి యహోబలమున 


| ఆర 


మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహండు | ఆర || 181 


రామకక్రియ 

వేంరమా కోనతిరువెంగలేశ | నిండెం 
దేగపు వలప్పు కోనతిరు వెంగలేశ 

కాయ మెల్లం బులకించె గక్కన నీచేయి నాపై 
చేయంగానే కోనతిరు వెంగలేశ 
బాయిటనే ఇదె నా గుబ్బల వై పయ్యదకొంగు 
తీయకుమీ యంత కోనతిరువెంగళేశ 

కొట్లన నీవు నవ్వితే కొప్పువిరులు పైరాలె 
వెల్లదిరి. గోనతిరు దెంగలేశ 
చెళ్లెనీకు నామేనం కేసినచేంతలు తేట- 
తెల్లమూయ నిదె కోనతిరు వెంగలేశ 

భావించి కూడిత్‌ విష్ణ పంతములు వచ్చె మాకు 
వేవేలు- గోనతిరు వెంగలేశ 
శ్రీ/వేంకటాద్రి మీంద చిత్తమెల్లో గంటి నిదె 


| పల్లవి 
ఠా 


॥ వేంగి 


| వేంగి 


దేవుండ విన్నిటాం గోనతిరువెంగళేశ || వేగ | 182 


శృంగారనంక్రీర్తనలు 120 
సామంతం 

అవ్హుడే యెగ్గులు వట్టీ నలిగితినా 

తప్పకుండా మెదల సూత్రపు బొమ్మనా || పల్లవి || 
యేమన్న నూరకుందాన! నింక నేమి గావలెనే 

దోమటిం దా నవ్వితే నే తోడు నవ్వేదా 

తా మాటలాడెనంటా దగ్గరి నే మాటలాడ 

కోమలమయిన పెద్ద కొండ సెలనా ॥ అవు || 


తలవంచుకున్నదాన తనతో నేం గోపమేదే 
నిలిచి తా. జూచెనంటా నిక్కి చూచేదా 
అలసి తాం చేయివేసె అస్టై నేనూంజేయివేయ 
బలిమి. బంతాలతోడ పందమాడేనా ॥ అప్పు ॥| 


ఆంగి తనకొమరాంక నల్ట్టి వుండ(గ తాను 
కాంగిలించినప్పుడే నేంగాంగిలించేదా 
చేంగదేరం గూడె నిటై _శ్రీ,వేంకటేశ్వరుండు 
యేంగించె (చ?) వెంట నే యింత తోదునీడనా| అప్పు 183] 


బౌళి 


ఎనసుమ్మీ యింక నీకు నౌభలేశ 
మోనమేల మాంటలాడు. మొక్కే నౌభలేశ | పల్లవి || 


కాయమెల్లం జెమరించె కడుబడలితి విదె 
ఆయనాయం జాలు. గోవ మౌభలేశ 





ఖ్‌ * ఈరకున్న + దాన (శ్రీ) 
404 2- ని. 


శ్రీ 


తాళ్లపోక అన్నమాచార్యుల 
ఆయములు గరంగించి అండకు వచ్చితి నేను 


మాయలేల నవ్వరాదా మాతో నౌభలేశ ॥ ఆన || 


మెజుంగుమోవి వాడె మిక్కిలి బుసకొస్ట్రేవు 

అటీముజఖీ మజ పేల యౌభలేశ 

గుఆిగా నీకొనగోరు గుబ్బలు సోంకించితి నీ- 

మఅపులు చెల్లవిక మాను మౌభళేశ ॥ ఆన || 
కలసితి మిద్దరము కన్నులనె కెంపుదేరె 

అలయకు మింక నీవు కాభలేశ 

తలపోంతలు మనకు తారుకాణ లివె వచ్చె 

బలిమి ,శ్రీ/వేంకటాద్రిపతి యౌభళేశ | అన || 184 ॥ 


సొమంతం 


సంగడిడాణతనాల సటకొడ 
అంగడివలపు చల్లే వడ్డమాడనోపరా ॥ పల్లవి || 
కన్నులనే నవ్వినవ్వి కడుంగొప్పు దువ్విదువ్వి 
వెన్నెలలాయలు సేయ వస్తివా వోరి 
చన్ను అంటకుమీయంకే చాంచేవు మానానకు 
ఇన్నేసి నేరకుండితే నెట్టు బతికేవురా ॥ సంగ | 
చెక్కులిటు. నొక్కి నొక్కి చేతులు వై వేసివేసి 
మక్కువనీచేంత లిందు మాపే (నే?) వా వోరి 
తొక్కకుమీ పాదమంటే దొరసె వావి యనేవు 
యెక్కువమాంటలు దయ్య మిచ్చెంగా వోరి ॥ నంగ || 


శృంగారసంకీర్తనలు 131 


పానుపు పై 6 జేరిచేరి వైం గొంగు వేసి వేసి 
వూనిన కళలు రేంచి పొందేవా వోరి 
మోనాన నే నుండుముంట మొక్కుమొక్కి కూడితివి 
కొనీలే శ్రీ/వేంక లేశ క్రైవసమైతివిరా | సంగ | 185 || 


దేసాళం 


కుందనపవుంబిల్లంగోవి గోపీనాథా! |'మౌపైం 
జిందేవు మోహరసాలు చిన్నిగోపీనాథ 

కొలనిలోపలిమాతో గోపీనాథా | యేల 
కులికి నవ్వు నవ్వేవు గోపీనాథా 
కొలువు మొక్కు మొక్కేము గోపీనాథా | నీ-' 
చలము చెల్లితే. జాలు జాణ గోపీనాథా ॥ కుంద | 


గొబ్బన మాచీరలిమ్ము గోపీనాథా | మౌ 
గుబ్బలపై( గొంక శే గోపీనాథా 
గుబ్బతిల్లీ. దమకమే గోపీనాథా | నీ- 
కబ్చితి మేమైనం జేయవయ్య గోపీనాథా 


॥ వలళ్లవి || 


| కుంద || 


కుష్పవడె మౌసిగ్గు గోపీనాథా | మా- 
కొప్పు జారె ముడువుగగా గోపీనాథా 
వొప్పుగ శ్రీ/వేంకటాద్రినుండి వచ్చి కూడితివి 
అన్ప తొండామారేగుళ్ల ఆదిగోపీనాథా || కుంద || 186 1 


1/నోనాథ్‌ అనుటయే లయ. కనుకూలమేమో? ఈ పాటలో తర్వాతి పాటలోను_ 


అంళటా ఇంతే, 


132 శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
శేకు 1682. లలిత 
కొనకెక్కె వలవులు గోపీనాథ | మన- 
మనసొక్కటాయ నింక మదనగోపీనాథా ॥ పల్లవి || 
కొమ్మరుపదారువేల గోపీనాథా! | నీకుం 
సుమ్మెలాయ మోమెల్ల గోపీనాథా 
కుమ్మరింవురాగ్గాల గోపీనాథా | అంత 
చిమ్మకు నీపంతములు చిన్నిగోపీనాథా ॥ కొన ॥ 
కోరినకోరికె. చెల్లె గోపీనాథా | యింకాం 
గూరిమేల కొసరేవు గోపీనాథా 
గోరు సోంకనీయకుమీ . గోపీనాథా | సమ-- 
తారుకాణలాయ నిన్నీ. దగు గోపీనాథా ॥ కొన ॥ 
కొండుకపాయాలు నరి గోపీనాథా | యిశ 
గుండెనట్టి వుండరాదా గోపీనాథా 
కొండల శ్రీవేంకటాద్రి గోపీనాథా | పొందు 
తొండమారేళ్ల గూడె దొర గోపీనాథా || కొన |॥ 187 ॥ 


సామంతం 


వీమని వొడంబరచే వెట్టు సేసేనో కాని 

సోమరి వలవులలో సుడిగొనున్నాండు ॥ పల్లవి || 
దంతవు వెన్నెలలతో. దగ నీవు మాటలాడం 

గొంతవు నీ చూవులైతేం గొచ్చిపారీని 


క (ఏదారువేల కొమ్మల గోపీనాథ అనుట సహజము. *గోపీనాథిలోని “నో యశిస్టా 
మము. కావున. “కొమ్ములు ముందుబడినారు. “కొమ్ములు ్రాయనగాని తప్పూ (కా..శ్రీ.) 


శృంగారనంకీర్తనలు 13 
యింతలో నీ చక్కందన మిటు దారామోనం జూపె 
పంతవు నీ రమణుండు భ్రమసి వున్నాండు | ఏమ ॥ 
"సెలవి నవ్వుల నీవు సేమంతులు చల్లంగాను 

'మొలకచన్నులు పైపై మొనలెత్తీని 

మెలుపు నీ సొమ్ములెల్లా మృదువులో వాండి చూవె 

వెలినేమీననలేక వెరగ్టైయున్నాండు | ఏమ || 
కందువకాంగిట నీవు కలసి మెలంగం గొను 

ముందరనే నీ తురుము ముడి వీడీని 

చెంది వురుషోత్తమాన ,శ్రీ,వేంకటేశ్వరుండు 

అందునిందు వచ్చి కూడి యలసివున్నాండు  |॥ఏమ॥188॥ 


శంకరాభరణం 

ఇంతి సేసినమేలు కిదియా | నీవు 

వంతుకు వంతే వైపౌం గాక ॥ పల్లవి || 
వెన్నెలరేకులు వెదచల్లీనదె 

కన్నుల నీపయింగలికి 

సన్నపు బొమ్మల జంకెన చీకటి 

వన్ని 'నీ వేంటికి. బతి' చల్లేవు ॥ ఇంతి || 
తామెరచేతులం. దగం బూజించీ 

నామనిసన్నల నతివ 

'వేమరు సిగ్గుల వెడమంచవుడే 

గోమున. బతిగాం గురియించేవు ॥ ఇంతి || 


ఈ 'వతి “వ్రతికి వికృతి. ఈ పాటంతటా అంతే. 


క్రశ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
నెలంతకుచంబుల నిమ్మనండు లవె 
చలంగి కొనుకిచ్చెను నీకు 
బలిమి శ్రీ, వేంకటవతి విటు చేకొని 
వలచనికెమ్మోవి పతి యిచ్చితివి' | ఇంతి | 189 ॥ 


ముఖారి 
పొత్తులముగండుగన వూనుకవచ్చితి నేను 
బత్తి సేయ వద్దంటినా వట్టుకునుంటింగాక ॥ వల్లవి || 
సాలసి కన్నుల బతి జూడంగా వద్దంటినా 


అలిగి వుష్పతించవద్దంటి గొక 
మలయుచు నీవు మంచిమాటాడవద్దంటినా 


వలవనినేరా లెంచవద్దంటింగాక ॥ పాత్తు || 
కడ లేక పొందుసేయంగా నే వద్దంటినా 

వడివెట్టి పెనంగంగ వద్దంటీం గాక 

చిడుముడి. గొలువులు సేయంగా వొద్దంటినా 

వడదాంక వెంటం దిప్పవద్దంటి. గొక ॥ పొత్తు | 


కాంత యీతనికొంగిటం గలయవొద్దంటినా 
వంతల గుబ్బల నొత్తవద్దంటిం గాక 
యింతల్లో 'శ్రీ/ వేంకటేశం డీతం డిజ్బ నన్నుంగూడె 
వంతు వద్దంటినా జోలి వద్దంటింగాక | పొత్తు ॥ 190 ॥ 


లభి 


నిజములే వచరించు. నెమ్మది నిన్నాళ్లు. దొను 
భజన నన్నియు నేడు బట్ట బయలాయనే || వల్లవి || 


శ్చంగారపంక్షీర్తనలు 


పొద్దు వోయినందాంకా పొలంతితో మాటలాడి 
నిద్దిరించి వుండినది నే నెటంగనే 
సుద్దులు చెప్పేనంటా చూచి మేలుకొలిపితే 
ఇద్దరు నన్ను. జూచి తామేల సిగ్గువడేరే 


చిడుముడి నిందాంకా చెలికి సింగారించి 
బడలి తానున్నది భావించనే 
వడిం దలుపు దెఆచి వద్దికి నే వచ్చితేను 
తడవి తమలోందాము తలలువంచేరే 
యింపుల శ్రీవేంకటేశు. డీవనితరతిం గూడి 
సొంపుమొగచా టైనది చూడనైతినే 
జంవులేక నే వచ్చి సరింగాంగిలించుకొంకు 
ముంపులం జూచి తామేల మొనసి నవ్వేరే 


కాంబోది 


మగండు. చెప్పినపని మగువకు డేయవలె 
తగవులన్నియు నేయు తలంచుకో నీవే 


ఇవ్పుడేల లోంగేవు యింతిం దోడుకరమ్మని 
అప్పణగొ నీవు నాతో నానతియ్యవా 
చెప్పుట మరచితివో చింతతో. బరాక్రైతివో 
తప్పులేదు నావల్ల తలంచుకో నీవే 


వెజగులేల వడేవు విడె మూపె కిమ్మని 
జసి కొలువులోన నన్న సేయవా 
మఖీ దొరతనమో మగువల మొరంగేవో 
తఆతీ 'యఆంగనా నేను తలంచుకో నీవే 


135 


| నిజ || 


॥ నిజ || 


నిజ 191] 


॥ పల్లవి || 


మగల 


| మగం || 


క్షే 36 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తెలుపుమనే వాకె. దెరవేయుమనెనని 
పలుకంగ సిగ్గువడి భావించుకోవా 
యిల నేలితివి మమ్ము నిద్దరి నీజాడలెట్టో 
తలర శ్రీ, వేంకళేశ తలంచుకో నీవే | మగ | 192 | 
రేకు' 1633. రామక్రీయ 
ఎడసిన నొకనకీ యెనసిన నొకసకి 
పడంతికి నెటువంటిభాగ్యమో కాని ॥ వల్లవి || 
చింతాజలధి. బాసి చేరె నిను. జెలి యంపే 
వంతచెమటజలధి వచ్చె నొకటి 
చెంతల నీ విరహపు చీంకటి. బాసె నంటే 


కాంతకు తురుముచీంకటి ముంచుకొనెను ॥ ఎడ | 


కొండలంత కోరికెలు గొచ్చి నిను. గూడెనంటే 
అండనే చనుంగొండ లడ్డమాయను 
వెండివలె దేహమెల్లా వెల్లంబారి మానెనంటే 


వెండి కంటెం దెల్లనాయం వెలందికి కన్నులు |॥| ఎడ || 
ళా 


మరునమ్ముల కంతలు మాని నిను. బొందెనంటే 
సిరులవులకలచే చిల్లులాయను 


సరుగ శ్రీవేంకటేశ సతిం గూడితివి నేండు 
ఇరవై తొల్లిటివెల్లా నియ్యకోలే ఆయను | ఎడ | 193 ॥ 
శంకరాభరణం 
నవ్వువచ్చీ మాక్రైతే నాంటకవునిన్ను జూచి 


రవ్వలాయ నీ కతలు రాగారాగాను ॥ వళ్లవి || 


| 
ఈ రేకు అక్కడక్కడ. చిల్లులు వడినది. అక్షరములు వెడలేదు. 


శృంగారసంకీర్తనలు 137 


రమణుండు వచ్చెనంట రాగము కన్నుల నుబ్బె 
కొమరె పాయపు సిగ్గే కొసరీంగాని 
కమలాక్షి నీ గుట్టు కంటిమి నేమింతలోనే 
చెమరించె చెక్కు లింకా జెప్పవేమే మాకు | నవ్వు || 


పతి యెలుంగు వింటేనే పచ్చి దోంచెః గళలెల 

కతకారి మోనమేలో కదిమీ నిన్ను 

సతి నీ వలపు మా యిచ్చటనె వెల్లవిరాయ 

ఇతవై మై పులకించె నేల దాంచే విపుడు ॥ నవ్వు ॥ 
అతండు దగ్గరితేనే ఆడితివి సరసము 

కాతరాన నీకుచాలే కప్పేవుగాని 

యేతరి (శ్రీవేంకటేశు. డిస్టై నిన్నుంగూడె 

యీతల నివ్వెరగైతి వెంతనేరుపరివే | నవ్వు | 194 | 


పొడి 


'కూడి సుఖించుటకంటు కూడుదమనేదే ఇంపు 

తాొదుపడి వుందుకంటే తరితిపే ఇంపు ॥ పల్లవి | 
దగ్గరి వుండుటకంటే దవ్వుల నిను. దలంచి 

అగ్గలపురతి. శొక్కే ఆసలే ఇంపు 

సగ్గక పొనువుమీందా చలివాని వుండుకంటె 

సిగ్గుతోడం గొనచూపు చిమ్ముటే ఇంవు | కూడి | 
సరికి బేసికి నీతో సరసములాడుకంటె 

మరుగుచునుండే యెడమాటలే ఇంపు 


శ ద్రివ్యమూర్తియగు. వేంక టఓశ్వరునితో ప్రత్యక్ష కామసుఖము అనుభవించుటకు. వీలులే- 


దని అన్నమయ్య మనోభావమే ఈ పొటగా వేలువడినదేమో. 


138 


శ్రీ 


శొళ్లపొక అన్నమాతార్యుల 
సరుగ నీ మీందం జేయి చాంచి కాంకందిరుకంటె 


వరునం బూవుల చెండువాట్లు ఇంపు ॥ కూడి || 


అగపడ్డరతులచే నలసి నిద్రించుకంటె 
బిగువు గొంగిటిలోని ప్రియమే ఇంపు 
నిగిడి _శ్ర,వేంకటేశ నీవు నన్ను. గూడితివి 
పగటుల నుండుకంట పచ్చిసేయు టింపు ||కూడి195| 


, ముఖారి 

వింతవారివల్ల నైతే వెసనిన్నీ సమ్మతౌను 

చెంతల నావల్లనైతే చిత్త మెట్టువచ్చునో ॥ పల్లవి || 
తప్పకుండా నీ వొళ్లి తగవులే నెర సేవు 

చెన్చరాదా నీమాట చెలులతోను 

అప్పుడే వారి తెలిపే రౌంగాములెల్లా నీకు 

చిప్పిల నే నేమనినా చిత్తాన నెట్టుండునో ॥ వింత | 
వోపికతో నీక్షునీవే వూరకే మెచ్చుకొనేవు 

చూపరాదా నీ సేంత సుదతులకు 

రూపించేరు వారే న్నీనేరువులెల్లా నొక్కమాంయే 

దీపించ నే నేర్పరచితే నేమందువో ॥ వింత || 
నిలువంబెప్టేవు నీ నిజములే పలుమారు 

తెలువఠాదా నీవొద్దితెణవలకు 

యెలమి ,శ్రీవేంకటశ యేఠితివి నన్ను నిట్ట 

వెలయ నేం గొనరితే వేదు కెంతవుట్టునో  ||॥వింత॥|196| 


శృంగారనంక్షీర్తనలు 
నొదరామక్రియ 
ఊరకేల ్రమసేవు వొగినేల పొగడేవు 
నేరమా నేమందరము నీకే తెలిసీని 
కతలు తొల్లె భూమిం గలవె కావా నే. డా 
నతి నీతోం జెప్పంగానే చవులాయను 
గతులైన చూపులు కన్నుల సాజమే కాదా 
తతి నావె చూడంగొా నీవతి నాటీంగొాక 


అందరిచ్చేకొనుకలు అరచేతిలో వేకానా 
ఇందుముఖి యియ్యంగా నీ కింపాయంగాక 
చిందేటి నవ్వు లింతులసెలవులవే కావా 
చెంది యావె నవ్వంగా నీ కందమాయంగాక 

వింతమొక్కులు లోకులవినోదములే కావా 
యింతి మొక్కంగా రతికెక్కెంగాక 
ఇంతలోన 'శీ/వేంకటశ నన్ను నేరితివి 
చెంత నాపెం గూడంగా నచ్చెరువాయంగొక 


గుజ్జరి 
సారె సారె మమ్మునేల సాకిరివెష్టవు నీవు 
ఆరజముగొ నిన్ను నౌంగాదనంగలమా 
చెప్పేటి మాటలెల్లాను చెవులొగ్గి వింటగాక 
తిప్పిచెప్పి నీ గుణాలు తిద్దంగలమా 
అప్పటవ్పటికి యిచ్చలాడ నోవుదుముగొక 
చొప్పులెత్తి నిన్నింతేసి సోదించంగలమా 


139 


॥ పల్లవి || 


| ఈర || 


| ఊర || 


॥ఊర|| 1971 


| వళ్లవి || 


॥ సారె | 


140. శ్రీ లాళ్లపొక అన్నమాచార్యుల 


సూటిగా నీ సేసేచేంత చూడంగల మింతేకొక 
పొటికి బేటికి నిన్ను సాగించేమా 
యీటువెట్టి వొకమాటు యొచ్చరించు టింతే కొక 


.గౌంటమైన నీ మనను కరంగించంగలమౌా ॥ సారె 
నంటున నీ వునికికి నవ్వులు తగవుగాక 


అంటిముట్టి యేమైనా నిన్నాడంగలమా 
ఇంటిలో శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి 
జంటలమిమ్మిద్దరి 'మెచ్చక మొనంగలమా 


॥సార198 
కేకు 1634. 


ఆహీరి 
వనిత నీకు. గడవారము గాము 


వొనరిన వలపులు వొక్కసరే సుమ్మీ || పల్లవి 
వంచిన నా కనుంగలువలకు చుట్టము నేండు 


అంచెల నీమోముచంద్రు. డదియే సుమ్మీ 
యించుకంత అనుమాన మింకనేల నీకునాకు 
కంచపు పొత్తులు మోవిం గలనుంజుమ్మీ ॥ వని 
నెలంత నీ నడపు నెమలికి చుట్టుము 
మెలుపు నా నీలవర్షమేమే సుమ్మీ 
పలుకుల చిలుకలు పడంతి నీకును నాకు. 
కులము పొంగెన నొక్క గూంటివాయ సుమ్మీ | వని | 
వనిత నా జవ్వన వసంతునికి చుట్టము 
దినము నీ బాహలనే తీంగెలే సుమ్మీ 
యెనసితి (శ్రీవేంకటేశు. డను నే నిదె 


తనువులుందనువులు తారుకొణ సుమ్మీ | వని | 199. 


శృంగారనంకీర్త నలు 141 
రామక్రీయ 

ఎండమావి నీరుసేసే వేమే నీవు 

తరడనుంటేంగాక దవ్వులైతే నవిగావా ॥ పళ్లివి || 
అతండు నిన్ను బిలివీనదిగదె | నాకుం . 

బతింగాంజిలుకలే పలికీ బోవే 

తతి నిందుకే యతండు తా నవ్వీనే | అస 

వెతకితే నందు మారువెన్నెలలు గావా . | ఎండ | 
తవ్పకచూదీం గదె తగ నతండు | నా- 

ముప్పిరి. జూవుల మారు మొల్లలే పోవే 

చెప్పి చేయిచాంచి నన్న సేసీయదే 

చిస్పిలు నాచేతి మారు చిగుళ్లు. గావా ॥ ఎండ ॥ 
అయీం గౌంగిట నిన్ను నాతండే కదే | నేం 

గలసినట్టే తీగెలు కలసీం బోవె 

బలిమి ,శ్రీ/వేంకటాద్రిపతి నిన్ను. జొక్కించె 

నిలువున జొక్కించేనానేరువులే కావా ॥ఎండ|॥200|॥ 

వరాళి. 

నెలంత నేమిచెప్పేవు నిన్నే చెప్పవలెం గాక 

తిలకించి ఇటువలె దిద్దుకొన వశమా ॥ వల్లవి | 
కన్నులనే మాటలాడి కవ్పరాన వేసె షు 

కన్నెల దెచ్చి యింతకల్కిగాం జేసితివి 

సన్నల చాయలనే చల్లె, వలవులు నీపై 

పిన్ననాండివి వెన్నతోంబెట్టెంచితివేమో | నెలం | 


కేశ2 


త్ర తాళ్లపాక అన్నమాచార్యుల 

వేలనే మెచ్చులు మెచ్చి విరులు నీపై (పైం?) గుప్పె 

బాలందెచ్చి యింతనేరుపరిం జేసితి 

వాలిక చూపులు నీపై వంచె నొక్కమాక నేడు 

పోలికలు నాండె నూరిపోసితివేమో | నెలం| 
పిడికిట విడెమిచ్చి బిగువు. జన్నుల నొత్తీ 

పడుచు. దెచ్చిం దిట్టంగా. గదుం జేసితి 

అడరి ,శ్రీ/వేంకటేశ అబ్బ నన్నుం గూడితివి 

బెడంగుటాస మొలవం బెట్టితివేమో | నెల. | 201 | 


ఖైరవి 

విరహతాపముచేత విసిగె నిందాంకాను 

యిరవై మొక్కులు మొక్కీ నిదివో నీ దేవుండు | పల్లవి | 
చెంపలం జెమటంగారీ సెలవుల సిగ్గు లూరీ 

గుంపవుగట్టి మూంవుమీందం గొప్పుజారీని 

'పెంపుడుంజిలుక చేత పీటమీందంగూచున్నది 

ఇంవుతోడం జిత్తగించు ఇదివో నీ దేవుడు ॥ విర | 
'మోమునం గళలు మూలణీ ముక్కున నిట్టూర్చు రేంగీ 

నేమరు. జన్ను లరాన విజ్ఞవీంగీని 

తామెరపువ్వు ధరించి దండనె కాచుకున్నది 

యేమని మాటాడవయ్య ఇదివో నీ దేవుడు _ || విర | 
కాయ మెల్లా. బులకించీ కాంగిలిరతికి. బొంచీ 

తీయని కమ్మోవిమీంద తేనెలు మించీ 

పాయపు శ్రీ, వేంకటేశ పానువుపై నిన్నుంగూడె 

యీయెడ నలమేల్మంగ ఇదివో నీ దేవుండు ॥|విర20] 


శృంగారనంక్షీర్తనలు కత 
పొడి 


వెలయ నానతీనయ్యా వినే నేను 
తలపోంతలో నీకు. దమకము గలదో ॥ పల్లవి || 


పంచనున్న నీ సతితో పంతాలు నే నాడంగొను 
మంచి మాటలెల్లా నీవు మాతో నాడేవు 
పొంచి ఎవ్వరైనా నిన్నుం బొగడంగవలశో 
నించి నీదయ నాపై నిజొలకు. గలదో ॥ వెల ॥ 


చాయలకు నీ ఇంతితో చలము సొదించంాను 
"సేయరాని వినయాలు సేసేవు నీవు 
నాయగాండవుగనక నమ్మించవలయశో 
యీయెడ నిజ్బ నీవు నన్నేలుకొనేవిధమో ॥ వెల || 


అలమేల్మంగ నీచెలి ఆపెకు నే మొక్కంగాను 
సులభుండవై నాకు సొమ్ములిచ్చేవు 
యెలమి శ్రీ,వేంక లశ యెవ్వరైనాం జెప్పేరో 
వలెనని నీవు నాకు వలచిన తెరంగో | వెల | 203 ॥ 


బలి 


ఎంత బాసలు సేసినా యెవ్వరును నమ్మరు 

చెంత నీ మచ్చము ఆపెచేత నుంది గనక ॥ వల్లవి || 
నీ వేలి వుంగరము నెలంత దాం బెట్టుకొని 

వావి చెప్పీ నీకుందాను వదినంటాను 

కావిరి నీవిక లోనుగాక వుండినాను నీ 

దేవులనే ఆడుదురు తెఆన లిందరును ॥ ఎంత | 


కకత శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

గద్దించి నీ మెడనున్న కంఠమాల దాం బెట్టుక 
నుద్దులెల్లా. జెప్పీని చుట్టమనంటా 
బద్దుగాదనుచు నొడంబరచి ' యేమిచెప్పినా 
అద్దుక నీ పొందుదని ఆడుదురు సతులు 

కడియాలు నీ చేతివి గక్కనం దాం బెట్టుకొని 
అడియొలాలు చెప్పీని ఆల నంటాను 
అడరి ,శ్రీ,వేంకటిశ అలమేలుమంగను 
జడియ గూొడితి వాకెసవతెందు' రింతులు 


| ఎంత || 


॥ ఎంత||204|| 


3 గేళ్సు 1635, బౌళి 
వదరంగవచ్చుంగాని వంతమియ్యరాదు మరి 
పొదిగి ఇంతేసి నీకు బుద్ది చెప్పవలెనా 

అలుగం బోతే నీకే ఆదరించవలసీని 
బలిమి చెల్లదు నీకు. బక్కన మాతో 
తలవంచుకొంటేను తమకించ వలసీని 

తెలిసినదే తేటతెల్లమిగావలెనా 
వుల్లసాన నవ్వంబోతే వొడం బరచవలసీ 


కల్లగా దివృటియట్టు గాదు మీందను 
వొల్లక బిగియంబోతే నుస్పురనవలసీని 


యెళ్లవారు. జూడంగాను ఇంతేసి వలెనా 


॥ పల్లవి || 


| పద ॥ 


॥ పద | 


కీఖశైననతి + అందురు. 
తశ శేకులో కుడి శ్రక్కన శ్రీంది భాగములో రెండు వైవుల. రేకులు బిగించి అతి 


శివారు. అక్షరములకు భంగములేదు. మొదటనే రేకు వీఠియుండుటచే చేసినవని కావచ్చు 
ఇది. దీనివలన ఈ రేకులో ఐదు పొటకే చెక్కినారు. 


శ్చృంగారనంకీర్త నలు కేత్తీక్‌ 


కాలు దొక్కంబోతేను కడు మొక్కవలసీని 
చాలు. జాలు నింకనేల చలపాదాలు! 
యేల యింక ,శ్రీ/వేంకటశ నన్ను. గూడితివి 
మేలు మేలు సారెసారె మేలమాడవలెనా || పద || 205 || 


ముఖారి 


నీమన సీంకా రాదు నే నేమి సేతురా 
యేమాట కేమాట ఇంతేల దూరులు ॥ పల్లవి || 


అంటినా నిన్నేమైన నందరిలోం బచ్చిసేసి 
కంటకములాడితినా కపటాలెత్తి 
వెంట వెంట నీ గుట్టు వెల్లవిరి సేసితినా 
ఇంటిలోన నున్నదాన నింక నేలదూరులు | నీమ || 


రమ్మంటినా నిన్ను రమణివద్ద నుండంగ 
సొమ్మల మోవికెంపులు చూడంబోతినా 
నెమ్మది నీ యానలలో నేందప్పువట్టితినా 
వుమ్మడినే వున్నదాన నూరకేల దూరును | నీమ ॥| 


యాడ నన్ను. గూడి చిత్త మేడ నున్నదంటినా 
వాడుమోము తెల్లం బారవద్దంటినా , 


యీడులేక శ్రీ/ వేంకటిశ కూడితివి నన్ను 
వేడుకతో నున్నదాన వేయేల దూరుదు | నీమ | 206 ॥ 





పేళ్వలము, చలపాది, చలపాదితనము,” సహజములే. *“చలపొదము అపురూపమే, 


అస్టైనగాని “చళపొదాలి రూవము. ఏర్పడదు. 
౪0% 26- ౯14 


146 


శ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 
దేసాళం 


వూజ లందరు. జేసేదే వుష్పయాగము 
ఆజి నర్జునుండు చేసినది పుష్పయాగము 


మొదల ,శ్రీ,నతిచేతి మోహనకమలమే 

పొదల నీకెపుడును పుషృయాగము 
గుదిగొన మిమ్మిద్దరిం గూడించే మరువిరులు 
పొదిగి పూజించిన పుష్పయాగము 


మాలాకారు. డిచ్చిన! మధురలో పూదండ 
పోలింప నీకు నదె పుష్పయాగము 
కేలితో నారదు. డొసగిన పుష్పయాగము 
భూలోకమున నీకుం బుష్టయాగము 
తొరలి అలమేల్మంగతురుమువిరులే నీకు 
పొరసి నీవురము పై పుష్పయాగము 
సిరులతో మునులెల్ల 'శ్రీ/వేంకటాద్రీశ నీకు 


॥ వల్లవి || 


| పూజ || 


| పూజ || 


పొరిం బొరిం జేసేరు వుష్పయాగము | వూజ |॥ 207 ॥ 


రామక్రియ 
ఎంత అట్టు సేసుకొనే విందుకు. గాను 
వింతలుగా నన్ను నెట్టు వేండుకొనేవు 
అట్టె యాడనుండితేనే- అలిగిన జొడలా 
బెట్టిమాంట లాడితేనే పెనుంగోవమా 


| వల్లవి || 


క4ఇచ్చిని అను ధాతుజ విశేషణము 'వూదండితో సమపించి _ “ఇచ్చిన వూదండి 


శివలసియుండెను. సనూసమధ్యములో *“మధురవో” అనువ్యస్తవదము శొరబడినది. ఇట్టి అహ 


వాజ సమాసములు ఈ వాబ్మయములో కొల్లలు. 


శృంగారసంకీర్త నలు క్షత? 


పొట్టు బొరుగున నుంటే పొంచులు వినుటలా 
యిట్టు నట్టు వట్టి దూరు లేల దూరేవు ॥ ఎంత || 


తప్పక చూచితేనే తగం జొప్పు వెదకుటా 
నెప్పున నెందుంటివంటే నేరమెంచుటా 
యిప్పుడు లోన నుండితే యెలయించిన చందమా 
వువ్పతించి మమ్మునేల వోవలు సేసేవు | ఎంత || 


"సెలవుల నవ్వితేను చేరి యెగసక్కెమా 
కలువల వేసితేను కాంతాళమా 
అలమేలుమంగ నేను అల్టై శ్రీ/ వేంకటేశ 
యెలమి నన్ను. గూడితి వేల సాదించేవు . |ఎంత||208| 


నాదరామక్రియ 
తప్పితారినపనికి తగ నేమి సేయవచ్చు 
చిప్పిల నేం గంటినంటా సిగ్గువడనేంటికి ॥ పల్లవి || 


చెక్కుపై చెమట' చెలి చేతం దీసివేసితేను 
మిక్కుటమై. సంగడి నీమేన నిండెను 
అక్కజపు గందవొడి యందు వైంజల్లుకోవయ్య 
చొక్కవు సతులు నీపై చొప్పులెత్తకుండాను | తప్పి ॥ 


కొవు వేము. గాంగాను కొమ్మ విదలించితేను 
వుష్పతిల్లి విరులు నీవొళ్లి వై రాలె 
దువ్పటి మఆంగుగాను తోడనే కప్పుకోవయ్య 
ముప్పిరి. గాంతలు నిన్ను. దప్పులెంచకుండాను || తప్పి || 


కేశ్షరి శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


నిన్ను నలమేలుమంగ నెమ్మది గాంగిలించితే 
చన్నుల మీంది కుంకుమ చాలా నంఘెను 
యిన్నిటా ,శ్రీ,వేంకటశ యేలితివి నన్ను నిళ్టై 
వన్నీరు చల్గుకోవయ్యా కన్నె లాడకుండాను | తప్పి॥209| 


శేకు 1686 శ్రీరాగం 

ఉమ్మడినే వుండినట్టే వుండనియ్యరా 

కమ్మి యేమైనం బైండికత వో నా పొందులు || పల్లవి || 
మట్టులేక నీవు నన్ను మాటలాడించకురా 

గట్టీ వజ్రపుదంతాలగని మానోరు 

చెట్టముట్టి నీవు నన్ను జెమరింపించకురా 

వెట్టయయిన వలపులవెల్లి వో నామేను | ఉమ్మ || 
మాటలాడి నీవు నన్ను మరిగిరపించకురా 

కొటుక కన్నుల గీము గందు నామోము 

ఆంటదానం బెనంగి నన్నలయింపించకురా 


గౌంటపు టెట్టని గోళ్లగాతలు నాచేతులు ॥ ఉమ్మ | 


బచ్చెనరతుల నన్ను (భమయింపించకురా 
మచ్చుల పాయములోని మంవు నామతి 
ఇచ్చట శ్రీవేంకటేశ యిటు నన్నుల గూడితివి 
నిచ్చ కల్యాణమునకు నెలవు నా పంతము || ఉమ్మ॥210]| 


పొడీ 


ఇంక నేలే కొసరు ఇదె అసురుసురు 
సంకెదేరె. తనకిన్నీ సరివచ్చె ననవే ॥ పలవి || 


శృంగారనంక్షీర్తనలు 140 


పనిలేనిపిలుపు బయలీంతవలపు 

వొనర నెంతసేసినా వొల్లనొల్ల నే 

మనసుముట్టునిమాంట మాయామృగము వేం 

తనకె ఇన్నియుం జెల్లు తతి వచ్చె ననవే ॥ ఇంక | 
వచ్చి వెచ్చి నవ్వులు పసలేని రవ్వలు 

తచ్చి వేసీ నా మీందం దనిసితినే 

నిచ్చ నిచ్చ ఆసలు నెరులపై సేసలు 

అచ్చుపడెం దన కిన్నీ నడ్డము లేదనవే ॥ ఇంక || 


చెల్లుబడియానలు చమటలసోనలు 
కల్లగాదు యిందుకు నేం గరంగితినే 
యిల్లిదె శ్రీ/వేంకటేశుం డింతలోనె నన్నుంగూడె 
'మొల్లమాయ రతులివి మొక్కితి నే ననవే. | ఇంక|211| 


గౌళ 


అందువల్ల. గానవచ్చీ నన్నివేడుకలు నీకు 
సందుసుడి మోహమెల్లా చవిగొనరాదా ॥ పల్లవి || 


సవతుల నిద్దరిని సరి బెనంగు మనేవు 
యివల నీ కందువంక నేమివచ్చెను 
జవళి నొకరొకరిసత్వ చూడవలసితే 
“తివిరి నీ కాగిట సోదించి చూడరాదా ॥ అందు | 


పొలంతుల మిద్దరిని పూంచి పందేలాడించేవు 
యెలమి నీ కందువంక నేమి వచ్చెను 
నెలకొని వారివారి నేర్చు(ర్చు?) చూడవలసితే 
కలదెల్లా యేకతానం గనుంగొనరాదా ॥ అందు ॥| 


150 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ఇంతుల నిద్దరి నొరయించేవు శ్రీ, వేంక కేశ 
ఇంతసేయంగా నీకు నేమి వచ్చెను 
పంతాన నన్నేలితివి బత్తి వారిపయి. గలితే 
అంతలోనే నీవు పెండ్లాడి చూడరాదా | అందు ॥ 212 | 


పామంతం 


ఏమీ ననం బనలేదు యియ్యకొనుపటే మేలు 
కామించినవాండవు కలయంగ నేరవా | పల్లవి || 


గట్టిగొ నీవు సేసిన కల్లలైనా నిజముగా 
షా 
నెట్టున నిలువంబెట్టునేరవా నీవు 
దిట్టువై వాడలోసతి. దెచ్చుకొన్నవాండవు 
చుట్టురికాలు కలయ జూపి చెప్పనేరవా ॥ ఏమీ || 


వచ్చి వచ్చి యావె నెరవాదిం జేసినవాండవు 

నిచ్చలును. గొనియాడ నేరవా నీవు 

కచ్చు పెట్టి వల పొడింగట్టు కొన్నవాండవు 

దిచ్చరివై మమ్ము నమ(మ్మ?) తించంజేయనేరవా | ఏమీ | 
వుక్కట నన్నిటా నీవు బోగెంచినవాండవు 

నెక్కొని ప్రియము చెవ్పనేరవా నీవు 

"యిక్కువ ,శ్రీ/వేంకకేశ యేలితివి నన్ను నేండు 

గక్కన నామోము చూచి కడు నవ్వనేరవా ॥|ఏమీ|॥213|॥ 


హిందోళం 


తానేల దూరీని దంటదాన నంటాను 
మోనాన నుండితేను ముమ్మాటికి మొక్కనా || వల్లవి 


శ్చంగారసంకీర్త నలు 1ేర్‌1 


చలములు సారె సారె సాదించ వద్దు గాక 

తలంపుకొలంది నుంటే తగదనేనా 

బలిమింబెనంగితేను పంతమాడుకొందు. గాక 

పిలిచి లాచించితేను ప్రియములు చెప్పనా ॥ లానే || 
ఆయములు ముట్టి ముట్టి అలఇంచవద్దు గాక 

చాయ సేసుక వుంటేను నమ్మతించనా 

రాయడి. జన్ను లంటితే రవ్వగా జంకింతుంగాక 

నాయములు నడపితే ననువుతో నవ్వనా ॥ లానే || 
బాసలెల్లాం. జేసి చేసి ్రమయించవద్దు గాక్ష 

ఆనయిచ్చి కూడితేను అట్టే మెచ్చనా 

"సేనవెట్టి కూడినాండు శ్రీ/వేంకటిశ (రుండు 

వేసరక వుండితేను వేడుక చెల్లించనా || తానే | 214 ॥ 


ఆహిరి 
ఏరాలి. బొగడంగా యేమీ ననము గొక 
మీ రింతేసిజాణలు మీకే తెలుసునే ॥ వల్లవి || 


జక్కవలు చన్నులట చందురుండు మోనుట 
వక్కణించి సింగారము వర్షించేదేమే 
ముక్కు నంవంగివువ్వట మొగి గొవ్ప తేంటులట 
మిక్కిలితగవరులు మీకే తెలుసులే | ఏరా || 
కరికుంభజగనట ఘన సింహమధ్యయట 
ఇరవుగా. నెరి గిది యెట్టు వోల్చేరే 
నరిగురు లురులట చకోరాలు కన్నులట 
మెరమెచ్చుమాటలు మీకే తెలుసులే | వీరా ॥ 


152 శీ తాళ్లపాక అన్నమాచార్యుల 
చేతులు తామరలట చెమట లేమంచట 
యేతులకు బురుణించ నింత యేంటికే 


యీతల శ్రీ/వేంక టేశుం డింతలోనె నన్ను నేలె 


మీతరుణి బాగులెల్లా మీకే తెలుసులే 


రేకు 1637 శంకరాభరణం 


ఎంతనేర్చెనే యీ కలికి 
ఇంతులకేంటికే ఇంతేసి పగటు 


చలములు నెరపుచు సవతుల దూరుచు 
సలిగెల. బొరలీ జవరాలు 


॥ ఏరా ॥ 


చెలువుని సాలయుచు చేతులు చాంప్పుచు 


కెలపుల నగవుల గెరలీని 


సొటికి. బెనంగుచు సణంగులు రాల్చుచు 
నీటున మురిసీ నెరజాణ 


మాటల గునియుచు మదమున మొరయుచు 


జూటుందనంబున.జూచీని 
మంతనమాడుచు మలయుచు నవు; 
పంతములాడీ పసలాండి 
యింతలో శ్రీ/వేంకటిశుండు నన్నేలె 
ర 
పొంతనుండి నను. బొగడీని 


నాదరామ క్రియ 


చిత్తగించవయ్య నీకు సిగ్గులు వడంగనేల 
కొత్తగాను తనలోనికోరి కెంతగలదో 


| ఎంత || 


215 


పల్లవి 
యా 


ఎంత 


ఎంత 


216 


పల్లవి 
క 


శృంగారసంకీర్తనలు 153 


వాలుకచూపులు నీపై వంచి మాటలాడీం జెలి 
తాలిమిలేని మనసుతమి యెట్టిదో 
వేళగాచి విన్నవించీ వేసర దెంతైనాఎ 
వాలాయించి నీయెడకు వల పెటువంటిదో ॥ చిత్త || 


చన్ను లౌరయంగను నీ సంగడి. గూచుండీం దాను 
నన్నల నీతోడిరతిచవి యెట్టిదో 
తన్నుందానె నవ్వునవ్వీ తనియందెంతై నాను 
యిన్నిటా నీమీందటియేంకట యేలాగుదో | చిత్త | 


గక్కనం. బాదాలొత్తుతా కాంగిలించీ నీ దేవుండు 
వెక్కసమైన తన వేడు కెట్టిదో 
యిక్కువ శ్రీ,వేంకకేశ యీకెను మన్నించితివి 
మొక్కుతానే నెంచి మెచ్చీ ముదము బొందినదో ||చిత్త|21'7| 


వరాళి 


అమరం జెప్పే వప్పటి అందరితోడా నీవు 

తిమురుచు నీ సుద్దులు తేట పడకున్నవా ॥ పల్లవి || 
అందెలరవళితోడ ఆపె వెంటరాంాను 

విందువలె నా చప్పుడు వినకున్నారా 

కందువ సామ్ముల మాణికములు వెలుంగంగాను 

అందులో చీంకటితప్పు అణంచంగ వచ్చునా | అమ ॥| 


కోవిలకూతలతోడ కోరి యాపె మాటాడంగా 
ఆవల పొరుగువారు ఆలకించరా 
వావిలి పుష్పకోమలి వాసనలు నీండుకోంగా 
మూవంకల నీచేంతలు మూసి ఢొాంచవశమా | అమ || 


శ్రీ 


తాళ్లపొక్ష అన్నమాచార్యుల 
గుట్టున నీవద్దనె కొలువై ఆపె. వుండంగా 
చుట్టురిక మందరును చూడకున్నారా 
ఇట్టె శ్రీ, వేంకటిశ యేలితివి నన్ను నేండు 


అట్టు తొల్లిటాపె పొందాఆఅడి కెక్కం దగదా ॥|అమ॥218॥ 


సౌళంగనాట 

ఎవ్వరికిం జెప్పేవే యీ సుద్దులు 

నవ్వు వచ్చీ నిన్ను. జూచి నాకు నాకే యివుడు || పల్లవి || 
"చనవరిదానవు సముకానం బతికి నీ- 

మనవులు చెప్పేవు మాటిమాటికి 

వనిగల దానవు పాదాలు వట్టుకొని 

"పెనంగే వాతనితోను పెద్దరికమునను ॥ ఎవ్వ | 
సందుసుడిదా,:వు చప్పన వుప్పన చేసి 

విందులు చెప్పవచ్చేవు విభునికిని 

పొందుగలదానవు వపూసుకవాసుకవచ్చి! 

గందము వూసేవు మేన కడు బత్తితోను | ఎవ్వ || 
చుట్టరికవు దానవు సొలసి కాంగిలించేవు 

యిస్టై నీవు శ్రీ/వేంకటిశ్వరుని 

వట్టూడిగపుదానవు* వడి నన్ను నీతండేలే 

మట్టుమీరి మెచ్చేవు మాకు నితవరివి || ఎవ్వ | 219 ॥ 


కే వూనుక + ఫాసుకు 
కట్టి + ఊడిగవుదానవు 


శృంగారసంకీర్హ నలు " 155 
హీందోళవసంతం 


జణయుచు మీ వలవు సరిబేసులాయ నేండు 

గుఆిగాం బెం (బెం?) జెమటలు *9సీ మేనులను |1పల్లవి॥ 
కొంకక నీ వూందినట్టి కొనగోరుతాంకులకు 

జంకెన చూపులు నీపె. జల్లీ. డెలి 

కా రా 
కొంకపు పయ్యదకొంగు పారలందిసినందుకు 
మంకుల వొట్లువెట్లి మారుకొనీని | జఆ || 
౬ ల 


నంగడిం జన్నులమీంద చాంచిన నీపాదాలకు 
ముంగిటి సిగ్గులు వై వై ముంచీం జెలి 
ముంగురులు వట్టి తిసి మోవి చవిగొన్నందుకు 
'కెంగేలు గీలించి గిలిగించిని | జఅ || 


శ్రీ) వేంకటేశ కాంగిట చిమ్మి రేంగిన యందుకు 
నీ వదనాన బాగాలు నించీ. జెలి 
చేవమీర నింతలోనె చేరినన్ను నేలితివి 
భావించి మెచ్చి మెచ్చి పంతమాడీని | జజ, | 220 


మేంచబౌళి 


వట్టి విచారములేల వాజలు దిరుగనేల 
చుట్టమవయ్యేవుండి సూదువట్టురాదా ॥ పల్లవి 


యింతితోడ నవ్వినవాండ వింటికి. రారాదా 
చెంతలనే యీడ రచ్చ సేయంగ నేల 
వంతగాండ వైతేంగన పడంతులనెల్టా. గూర్చి 
కు యణ 
చింతదీర తగవులు చెప్పించుకోరాదా ॥ వట్టి || 


156 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
'మోము 'చూచినవాండవు మొగి. గూచుండంగరాదా 
సాము లేమిసేసేవు సటలకును 
నేమముగలితేం్శన నెలంతలం గూడ పెట్టి 
కామ శాస్త్రములు చూచి గతి గనరాదా ॥ వట్టి || 
'మోవి యిచ్చినవాండవు ముచ్చటాడరాదా 
శ్రీ/వేంకటిశ యేల సిగ్గు వడేవు 
కావర మెక్కి తేంగన 'కాంతలను మందడిగి 
భావములో కసమెల్లా బాపుకొనరాదా |] వట్టి | 221 | 


1కు 1638 బౌళి 


చెప్పకుండితే. బోదింక చెలికత్తైెలము. నేము 

కప్పి అన్నిటి కాపెనే కాంగిలించరాదా ॥ పల్లవి || 
తవిలి ఇంతులతోడ తారుకాణకు వచ్చేవు 

వువిద నీ ఇంటిలోన నున్నది లేదా 

వివరించి నిజములే వేమారు నెరపేవు 

అవల నీ మేన నున్న దాపె సొమ్ముగాదా ॥| చెప్ప ॥ 
వోపుదునంటా నీవు వొట్లు వెట్టుకొ నేవు 

మాపుదాంకా నాపెతోడ మాటలాడవా 

పైపై నిస మాతో బాసలు సేసేవు గాక 

యేపొద్దు నావె చింత నీయెదలోనంగాదా | చెప్ప | 
పలుమారు యీ నేమమే వచారించవచ్చేవు 

యెలమి యీమోవి ఆపె యెంగిలి గొదా 

నెలవై శ్రీవేంకటేశ నేం డీకెగూడ్మి-౧ 

అలరి యీపొందు లాపె అన్సునతే కః 2౨2 || 


శృంగారనంకీర్త నలు 157 


లరిత 


మేలయ్యా నీభాగ్యము మెచ్చితి నేను 


పోలించి మిమ్ము. జూచి పొగడేరు సతులు ॥ వల్లవి || 


కొండలు(ల?) వంటి చన్నులు కొమ్మకుం గలిగితేను 
నిండు. గళలు దేరీనీ నెమ్మోమునను 
దండి వేం మాపెకును తగు సంతోసము నీకు 


వొండొరుల కెటువలె నొనగూర్చె దైవము | మేల || 


తిపులతో నాకె మోవి తేనేలు గారంగాను 
వోపికెతో మిక్కిలి నోరూరీ నూకు 
రూపమెల్లా నాపెకు రుచులెల్లా నీకును 
యేపున నిద్దరికిని యెట్టు గూర్చె దైవము | మేల || 
'పెంపుడరంటులవంటి పెందొడ లాపెకుంగల్తే 
ముంవునం బులక లెట్టు మొలచె నీమై 
సంవద లాపెకు నాకు సమరతి నీకును 
ఇంపుతో ,శ్రీ/వేంకటుశ యెట్టు గూర్చె దైవము మేల||223|| 


పొడి 


నాకేల వెరచేవు నడుమ నీవు 


నీ కిచ్చకురాల నింతే నిన్ను మారేనా ॥ పల్లవి || 
సారె జారేపచ్చడము చక్కంగప్పవచ్చితింగా- 
కీరితి నీమేనం జొప్పులెత్తంగవచ్చితినా 
గోర దిద్దంగ నామము కూరిమి. జూచితి గాక 
“| నాకే ॥ 


పోరి నొసలి లత్తుకబొట్లు చూచితినా 


158 


త్లీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆకుమడిచి నీమోవి కంది నే నిచ్చితింగాక 
రేకగా మోవనికెంపులు. రేంగంగ నిచ్చితినా 
పైకొని నీ చెమటలు పయ్యద నొత్తితింగాక 
కూ ఖాత 
కాకుసేసి నిన్ను చను. గవల నొత్తితినా ॥ నాకే || 


కందువ నీచెవిలో నేకతము లాడితింగాక 
నిందలు గడించి నేండు నీతో నాడితినా 
యిందునె శ్రీ, వేంకటిశ యేలితివి నన్ను నిట్ట 
అందాలు సేసితిగాక యాఆడి సేసితినా! నాకే | 224 | 


రామ[క్రియ 
తొల్లిటి నాకంటిను దొడ్డదా తాను 
పల్లదాలు నేర్చితేనే బలిమి గలిగీనా | పల్లవి ॥ 
క. న. 


రమణునియెదుటనే రాజసముచూపీని 
తిమురుచు నిందుంగాని తేటపడదా 
తమకించి మురిసీని తా నిన్నాళ్లదేకాదా 
కొమరె వయసైతే నెక్కుడుగర్య మెక్కెనా | తొల్లి ॥ 


మగండు లినంగానే మాట లెన్ని యాడీనే 
పగ టిందుంగాని యేరుపడదాయనా 
నగీ నూరకయైనా నాతులలో నెల్లాను 
మిగులా వలచితేనే మేర మీరవలెనా ॥ తొల్లి || 


'శ్రీ/ వేంక టేశువద్దనే చేంత లెన్ని సేసీనే 
గ 
కావర మిందునంగాని కానిపించదా 
యీవేళం దన్నుంగూడి యీతండే నన్ను నేలె 
వావి చెప్పీ దీనివల్ల వన్నె వచ్చెనా | తొల్లి | 225 | 


శ్చృంగారసంకీర్త నలు 
శంకరాభరణం 


నే మేమనేము నిన్ను నీకేల సిగ్గువడ 
దీమసాన మిరిద్దరు.. దెలువుకోరే ॥ 


చెలపల చెవుటలు చెక్కుల పులకలు 
వలపుకొలందింగాక వచ్చీనపే 
మలకలమాట లాడి మాతోనేల మొరంగేవు 
అలవాండే నీ విభుండు ఆడుకోంగదే || 


కనుంగొన చూపులును కడలేనియాసలును 
ననుపు కొలందింగాక నాట్‌నటే 
మనసుమర్మాలు చెప్పి మమ్మేల నమ్మించేవు 
పనివడి మగనికే బాస లీయంగదవే || 
నయగారి సేంతలును నవ్వుల సాలవులును 
ప్రియము కొలందింగాక. పెరిగీనటే 
నియతాన నీవు గూడి నేండు నన్నేలించితివి 
క్రియ ,శ్రీవేంకటేశుకే కెరలించవే | నేమే | 


నాదరామ[కియ 


తను. దడవితేనే తడవంగ వలెం గాక 
చనవిచ్చి మిగులాను సొదించీ తాను || 


అందరు. సతులు మాటలాడుకోలా నీతండు 
మందలించి నందుసుడిమా టాడీందాను 
పాందుగా. గొమ్మలు వంచి పువ్వులు గోయంగాను 
మందెమేళమునను వేమరు నవ్వీందాను || 


159 


నేమే 


నేమే 


226 


తను. 


|| 


160 శ్రీ తాళ్లపాక అన్నవాచార్యుల 


చెలు లొక్కరొకరే సెంగారించు కొనంగాను 
అలరుచువచ్చి విర లందిచ్చీందాను 
పొలయుచు నేండు వనభోజనాలు సేయంగాను 
అలమి పొత్తుల నుండి ఆరగించిందాను | తనుం 


మేరమీరి. చెలులెల్లా మేడమిాంద నుండంాను 
కోరి వరుస వెట్టుక కూడీందాను 
యీరీతి 'శ్రీ/ వేంకటిశుం డీమెయింటికి రాంగా 
పేరుకొని సేసలెల్లాం బెట్టేందాను | తనుం | 227 


కేకు 1629 లరిత 


నే మంత నేరుతుమూ నేరువులు తనతోను 
గామిడి సతులయందే కనుంగొను మనవే ॥ పల్లవి 


బలిమి! జేసేపనులు పంతగత్తెలకుంగాక 

కలుపుకోలు గలుగుకొంతలకేలే 

చలము సాదించేది మచ్చరవు వారికింగాక 

సులభులై యుండిన చుట్టాలకేలే | నేమం 
రా రాంపుందనములు రవ్వలవారికింగాక 

సారె నోజగలిగిన సత్తులకేలే 

బీరములు నెరపేది బేసబెల్లులకుంగాక 

'మేరతో. బెండ్డ్లాడిన మేనవారికేలే | నేమం 


అలయించి కూడేది గయ్యాళి మేంట్లుకుంగాక 
వలచిన గుట్టుతోడి వనితకేలే 
లీ 
యెలమి (శ్రీవేంకటేశు. డీతండిహ్టై నన్ను నేలె 
సొలపులు మావంటి సుదతులకేలే. | నేమం | 228 


శృంగారనంక్తీర్తనలు 161 
మంగళకౌసిక 


ఏమయ్య చూచినవారు ఇందరును నగరా 
నీ మనసు గరంగితే నిండుకుండ రాదా ॥ పల్లవి ॥ 


చెప్పరాని విన్నపాలు సేనుకొంటి నల్లనాండె 

అప్పటి నేమిటికాడే వా మాటలు 

చిస్పిలుండెమటలతో చేతులెత్తి మొక్కితిని 

ఇప్పుడేల చేయిచాంచే వింకా నీవు | ఏమ ॥| 
ఇవల నీసేవసేసి ఇన్నిటా మండాడుకొంటి 

అవియేల తలంచేవు ఆసుద్దులు 

చివురు. జేతులను నీ చెక్కు నొక్కి వేడుకాంటి 

జవళి నేమిటికి నాసలంబెట్టు వివుడు | ఏమ ॥ 


ముట్టుకుమనుచు నీతమ్ములము నేం జవిగొంటి 
అట్టే విడువరాదా 'ఆకతలు 
నెట్టున శ్రీ/వేంకటిశ నేండు నన్నుం గూడితివి 
చూట్టుమ నయితి నెంత చొక్కులం బెట్టవు ||ఏమ|॥229| 


దేసాళ 
నీవెంత సేసినా నీకె నిన్ను మరీనా 
కావరించేవు మచ్చము గనేనంటా నీకెను ॥ పల్లవి || 
చలపట్టి నీవేల సాదించవచ్చేవు 
నలినాక్షి గోర నూందె నవ్వుతా నిన్ను 
మలసి యంతేసి దిమ్మరితిట్టు దిస్ట్రేవు 


చలిగొనం బన్నీరు చల్లెనంటా నీపెను ॥ నీవెం | 
౪౫8 26 _515' ద్‌ - వల | | 


162 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 

పంతములాడంగ నేల పలుమారు నాకెతోను 

వింతవింతమాటలాడే వేడుకకును 

పొంతనుండి పూరక్రైనా బొమ్మల జంకించేవు 

దొంతింబెట్టి పాదముల దొక్కెనంటా నీవెను || నీవెం | 
వాసులేల నెరపేవు వడి నలమేల్మంగతో 

రేసువో. జుట్టరికమే వూసె నీకును 

అనవెట్టి శ్రీ, వేంకటాధిన కూడితి విష్టై 

"సేసకొవ్స వంచి బత్తి సేసెనంటా నీపెను! నీవెం | 230 ॥ 


పొడి 


పలుమారు మాకె(కు?) మాకె బాంతిపడే మింలేకాక 

తలంకేవే కోరికలు దక్కివున్న వివుడు ॥ పల్లవి || 
శిరసువై సేసెవెట్టి చేత విడెమిచ్చి చెలిం 

దెరవేసి రతికిని దిద్దుకొంటివి 

తొరలించి యెవ్వరు పాొందులు నీతో జేయకున్నా 

సిరులతో వెజచేవా చేతంజిక్కె వేడక | పలు | 
వక్కంబెట్టు కావెతోడ వచ్చిమూటలెల్లా నొడి 

చెక్కునొక్కి క్రైవశము సేసుకొంటివి 

తక్కించి యెవ్వతె నీకు దరితీవు “సేసినాను 

కక్కదలేవా నీకు కడు. దనివొందెను | పలు || 


మంచము పై నిడుకొని మనను రంజిల్లం జేసి 
'వెంచి యలమేలుమంగ. బెండ్లాడితివి 
యెంచి నన్ను. గూడితివి యిప్పుడే ,శ్రీ,వేంకటిశ 
పొంచేవా నీవలవులు కొల్లలాయ నెదుట | వలు | 231 ॥ 


శృంగారనంశీర్త నలు 163 


నాగవరాళి 


ఊరకుండితేం గనక వుడివోవు పాయము 

దూరి బుద్ది చెప్పి వతిం దోడితేంగదరే ॥ పల్లవి || 
బడి వాయుకుండితేనే భావములు గరంగును 

వొడలు సోంకితే. దమి వుట్టిపడును 

విడువక చూచితేనే వేడుకలు పెచ్చురేంగు 

చిడుముడి మాంటాడితే సిగ్గు గొంత చేరును | ఊర ॥ 
"సెలవుల నవ్వితేనే చేం(ఎం?)గరించు మోహము 

పిలిచి పేరుకొంటేనే ప్రియము వుట్టు 

వలపులు చల్లితేనే వాడికలు దైవారు 

చెలిమి సారెంజేసితే చేతికి లోనౌను | ఊర || 
సరసము లాడంగానే చవులు వెగ్గళమవును 

గరిమలం బెనంగితే కళలు నిండు 

యిరవై శ్రీ/వేంక టేశుం డింతలోనె నన్నుం గూడె 

తిరమై వుండితే మోమితేనెకు'నోరూరును | ఈర232| 

రామ(క్రియ 

ఇటమోంద నీవు మరి యేమిసే సేవు 

చిటుకన నేమే అక్కచెల్లెండ్ల మైతిమి ॥ పల్లవి || 
తతిగొని చెప్పేవు తగవులు నీకు నీవే 

యితవరివలెనే యీకెకు నాకు 

మతకారివాండవు నీ మర్మము నేనెజుంగుదు 

సతుల మిద్దరమును సంతమైతి మివుడు | ఇట || 


కే'మోవి తేనెకు వ్రాయనగాడి తప్ప. 


164 | శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
నెట్టుకొని సాక్రిర్రై నిలిచేవు నీవే వచ్చి 
చుట్టము వలెనే వుండి సొరిది మాకు 
గట్టువాయవాండవు నీ కతలు నే నెజటుంగుదు 
గుట్టున బానలు సేసుకొంటిమి నే నివుడు | ఇట 


యీవేళ పాందులు విడే లిచ్చేవు చేత నీవే 
(భావ మరంటోవలెనే పైవై నీవు 
శ్రీవేంకటేశ్వరుని చిత్తము. నేనెటుంగుదును 
యీవర నవతులమై యీడేరితిమివుడు | ఇట | 2383 


శేకు 1640 సామంతం 


ఎంత తమకవడేవు యింతలో నీవు 
వింతగా. జెనకి తెరవేయంగవలెనా | పల్లవి 


బలిమేల సేసేవు వయ్యదేల ముస్టేవు 
అలరి మాట గలితే నానతీరాదా 
పిలువంగా. వస్తి నింతే వెనంగినదానం గొను 
కలయ లోనికి. దీసీ గడె వెట్టవలెనా ॥ ఎంత 


సన్నలేల "సేసేవు సారఠెనేల నమ్మించేవు 
చెన్నుగా వలసినట్టు సేయంగరాదా 
మన్నించంగా _నవ్వే- నింతే ఘట్టుమారేదొనం గాను 
మిన్నక నావొడి వట్టి మేడ యెక్కవలా _ | ఎంత 


గోరనేల దూరేవు కొప్పేల దువ్వేవు 
' కూరిమి. బెండ్లాడితివి కూడంగరాదా 


1 ఆరంటివళె='పిల్లలు. పెట్టినట్లు” అని లక్ష్యార్థము. కొబోలు 


జా 


శృంగారసంకీర్తనలు 165 


యీరీతి (శ్రీ,వేంకటీశ యెడ సేటెదానం గాను 
చేరి పచ్చడము గప్పి చెక్కు నొక్కవలెనా ఎంత | 234 | 


ఆహిరినాట 


ఇందొంకా నోరిచితి ఇంత చాలదా 

కందువలెల్లా. దారుకాణించవనలెనా ॥ పల్లవి || 
కక్కస మేమిటిక్తే కడు నవ్వనోపనంటే 

వొక్కరీతి చాయ'సేసు కుండంగవద్దా 

తక్కరీండు తనచేంత తనమనసే యెరుంగు 

వెక్కసమై నేనే యింత విచ్చి చెప్పవలెనా | ఇందాం ॥ 


వేగిర మేమిటికే వెనకం బలిచేనంటే 

చేగదేరకుండా గుట్టు సేయంగవద్దా 

ఆగడీండు తనసుద్దులవి దలంచుకొమ్మను 

తిగెసాగ నందరిలో తెలుపంగ వలెనా ॥ ఇందాం || 
చలము లేమిటికే విచారించుకొ నేనంటే 

కొలందితో నందు కియ్యకొనవద్దా 

అలరి శ్రీవేంకటేశు. డంతల్లోం దా నన్ను. గూడె 

'మెలంగి యింతలోం దన్ను మెచ్చు మెచ్చవలెనా|| ఇందాం|235| 


శ్రీరాగం 
చెలులాల విభునికీ4 జెప్పరే బుద్ది 
చలపట్టి తను నింత సాదించవచ్చునా ॥ పల్లవి || 
మాటలు పాంకములాయ మనసు లొక్కటులాయ 
గౌంటవునేర్చు తనందే కానవచ్చెను 


166 శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 

వోటలేక తనతో నే నూశొనేటిదాననా 

యేంటికి. జెప్పే సుద్దు లెంతవడైనాము ॥ చెలు | 
"సేనలు కొప్పున నిండె సెలవుల నవ్వు నిండె 

ఆనలువెట్టుంగ తానే అన్నిటా జాణ 

వేసరక చేంతలు భావించి చూచేదాననా 

వోసరించి నను నెంత వొరసీ. దొ నివుడ ॥ చెలు ॥ 
కోరికలు దైవారె కూటములం దెల్లవారె 

సొరెకు వలపు తానే చవిసేసెను 

యీరీతి శ్రీ/ వేంకటేశుం డింతలోనె నన్ను నేలె 

"పేరడి నింకా నెంత వెనంగీ రతులకు || చెలు | 236 || 


కురంబి 


ఎట్టు మజఅవంగవచ్చు నిటువంటి నిసుద్దులు 
లు యలు 


చుట్టమవవైతివిగా సులభాన నివుడు | పల్లవి || 
నిగిడి నిన్ను జంకించి నే నాడినమాటలకు 

నగితివిగా' నీవు నాతోను 

జిగి నీబుజాలమొంద చేతులు చాంచినందుకు 

మొగము - చూచితిగా మోదముతో నేండు ॥ ఎట్లు ॥ 


ఇచ్చకముతో నీకు. జేయెత్తి మొక్కినయందుకు 
మెచ్చితివిగా నీవు మాందమాంద 
పచ్చిగా పానువుమొంద పాదములొత్తినందుకు 
కుచ్చితివిగా కాంగిటు గురుతుగా నన్నును ॥ ఎట్టు | 


కేఈ పొదము చాల చిన్నగా తోరుతున్నది 


శృంగారనంకీర్త నలు 
'నొక్కపై ఇందాంకా కొలవులు సేసినయమందుకు 
తొక్కితివిగా పాదము దోమటిగాను 
ఇక్కువ నన్నేలితివి ఇంతలో శ్రీవేంక టిశ 


చిక్కితివిగా నాపాల చెల్లుబడి నివటా | ఎట్టు 


ముఖారి 
బాపు బాపు మెచ్చితినే వడంతి నిన్ను 
రేపు మొపు నితనినే మరిగించుకొంి3వి 


"సేయరానివినయాలు సేసిసేసి రమణుని 
చాయకు. దెచ్చుకొంటివి జొణవౌదునే 
పాయకుండా. జెప్పరానిబాస సేఇంచుకొంటివి 
నీయంతటి దెవ్వతె నెలంతలలోనను 


కడలేనికతలును కారణాలు. జెప్పి పతి- 
నొడంబరుీకొంటివి వొద్దికాయనే 
జడియక సేవసేసి చన విప్పించుకొంటివి 
కడు. నీగుణములు పొగడ నెట్టు వచ్చునే 


వలుమారు మోవితేనెఫదనులు చూపి చూపి 
వెలయం గూడితివి శ్రీ/ వేంకటేశ్వరు 


16? 


॥ 237 ॥ 


॥ పల్లవి || 


| బాపు || 


| బాపు || 


యెలమితో నన్ను నేలె యీతండే అప్పటి నేండు 
బలిమి నీతో నెట్టు పచరించవచ్చునే || బావు | 238 ॥ 


కక్కటలో అచ్చుస్టానమైన *నోకున్సు “కొలువు లో హల్లైన 'వు కును యతి 


84ఒక్షంబరతుకొంటివి' వ్రాయనగాని తవ్వ. (కా. శ్రీ.) 


168 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
దేశాక్షి 


కడవారు చెప్పితేను కదువెంగెమై వుండు 
అడరి నీచేతులనే అంటి చూచుకోవయ్యా 


వనితచెవుల నున్న వజ్రాల కమ్మలవొత్తు- 
లొనర నీచెక్కులపై నున్నవి నేడు 
మునుకొన్నవలపుల ముద్రలవలె నున్నవి 


॥ పల్లవి || 


తనర నీకు నివే(దే?) యద్దము చూచుకోవయ్యా | కడ || 


కాంతనుదుట నున్నకస్తూరి వట్రువ బొట్టు 
అంతలోనే నీనొసల నంటివున్నది 
చెంత నీరతికి న్లీలచ్చెన! గురుతై వున్నది 
వింతగా గోర గీరి నీవే చూచుకోవయ్యా 


కలికికన్నుల నున్నకాటుకరేకలు నీ- 
పలచనికెమ్మోవి పాంగి వున్నవి 
అలరి 'శ్రీ/ వేంకటేశ ఆవె నన్ను. గూడితివి 
చలివాయ నీపెదవి చాంచి చూచుకోవయ్యా 


రేకు 1641 వరాళి 


నాతో నేమినవ్వేవు నడుమ నే వద్దనేనా 
కాతరాన, నియ్యరాదా కప్పురబాగాలు 


వేడుకకు వెలలేదు వేసాలకు గురిలేదు 
ఆడవయ్యా మాటలెల్లా ఆ పెతోడను 


కే క్రీఈగల యశ్షరములు బాగా చిలుమెక్కినవి. 


| కడ | 


కడ] 239] 


| పల్లవి || 


శృంగారసంకీర్తనలు 160 


వాడిక రట్లెఅంగదు వలపు సిగెజంగదు 
న్‌్‌ త 
చూడరాదా ఆపెమోము సూటిదప్పకుండాను || నాతో | 


పాయము తప్పించదు భావము కొంచమెంచదు 
'సేయవయ్యా ఆపెవద సేంతలెల్లాను 
య య 
కాయము తనివందదు గర్వము భయమందదు 
వేయరాదా పందె మాపె వేయుమన్నళ్టైల్లాను | నాతో | 


కోరిక చాయకు రాదు గుణము కొనితేరాదు 
చేరవయ్యా రతి కాపె చిత్తము రాను 
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిమ్బై 
'మేరమీరకుండరాదా మెచ్చినందాంకాను || నాతో | 240 | 


గౌళ 


ఇప్పటనుంటి మొటలేలరా వోరి 
కొప్పువట్టి తీసినంగా కోపము మానేది | వల్తవి || 
టు గా 


చెక్కులప్రై6 జేంతలెల్లా. జేసినయప్పుడుగా 
తక్కక నే నాడినపంతము వచ్చేది 
పిక్కటిల్లు నీమోవి పిప్పి సేసినప్పుడుగా 
చిక్కించి నామనసు నెండెరివి దీరేది ॥ ఇప్ప || 


సిగు వాపి ప్రియములు చెప్పించుకొన్నవ్పుడుగా 
తగ్గ కిందరిలో నాంటదాన నయ్యేది 
వొగ్గి చెప్పరానిపని కొడిగటించితేంగా 
౮ యు 
నిగ్గుల నా కోరికలు నెరవేరేది | ఇప్ప || 


170 


శ్ర/; తాళ్లపాక అన్నమాచార్యుల 
పాదాలపై యానకు లోంబరచినప్పుడుగా 
కాదనక నాచలము గానవచ్చేది 
యీదెన శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిటు 
మోదమున నేండుగదా మొక్కులు చెళ్లేది  ||ఇవ్చ||241| 


దేసాళం 
కన్నులవండుగ వై కానవచ్చె మీసుద్దులు 
అన్నిటాం గడమ లేదు అనుమానాలేలా ॥ వల్లవి.॥| 


వెలంది శిరనుమీందివిరులు నీపై రాలె 
అలరి నీ చెమటలు ఆమెపై. జిందె 
కలగంవలాయ మీ కందువైన వలపులు 
యెలమి నప్పటి మాంట లింకానేలా ॥ కన్ను || 


ముదితకరకఓడ ముంజేతం దగిలె నీకు 
అదె నీ కంటసరులు ఆపెపై నిండె 
యెదురుబడి మించె ఇద్దరి మీసింగారాలు! 
కొద దీరె మనసులం గొంచించనేలా కన్ను ॥ 


వువిదచన్నులు నీవురమువై వెలవెట్టై 
కవనీకరము* లాకెకాగిట కెక్కె 
యివల ,శ్రీ/వేంకటేశ యివ్పుడే నన్నేలితివి 
చవులాయ మీరతులు చాటి చెన్పనేలా || కన్ను | 242 ॥ 


కేయ్మీ యిద్దరి సింగారాలు" "అనుట సహజము. 


“(స్యులకవ్‌ అనుట సహజము. 


శృంగారనంకిర్త నలు 
శ్రీరాగం 
చొక్కులంబెట్టీ నేడు చూడవే తాను 
వక్కన నిందరిలోన బయట వేతునా 
తను నేమో అంటినంటా తారుకొాశించుమనీని 
వెనకటిసుద్ది వెల్లవిరి'సేతునా 
కొనచూవులంజూచితే కొంగువట్టి పెనంగీని 
వనువడ్డతనచేంత వచ్చి సేతునా 
వొడి" వట్టితినంటాను వూరకే సోదనిచ్చీని 
కడ్రలేనిదొర తన్ను కాకు సేతునా 
తడవి నవ్వితినంటా తగిలి యానవెట్టీని 
అడంకువ తనగుట్టు ఆరడింబెట్టుదునా 
అస్టై చేయి వట్టితేను అడియాలా లిచ్చీని 
యు ఇ 
రట్టుసేసి తన్ను రచ్చ నిస్టై వేతునా 


17 


|| పల్లవి || 


॥ నొక్కు ॥ 


॥ శొక్కు ॥ 


యెస్టో న 'శ్రీ/ వేంక టశుం డింతలో నన్నేలినాందు 
బెట్టి తనమోనవియంతా పిప్పిసేతునా || చొక్కు || 243 ॥ 


రామక్రియ . 
ఇందరు నీపెద్దరికో లెజుంగుదురే 
సందడి నరసమాడ చలమరి వౌదువే 
చెంతనుండి యంటిముట్టి "సేవలెల్దాం జేసేవు 
యెంతచనవరివే యీతనికిని 
బంతినుండి కూరలవలుచవులు చెప్పేవు 
కాంతునివై ఇంత బత్రిగలదాన వౌదువే 


॥ పల్లవి || 


॥ ఇంద || 


172 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 

వట్టివేసాలం బూసుక వాసుక వచ్చే వీతని- 

కట్టు నిట్టుం జుట్టుమవు నౌదువే నీవు 

బట్టబయలు నడుమం బలుమారు మురి'సేవు 

దిట్టువా గెలం బెండ్లి పేరటాల వౌదువే ఇంద || 
కందువం బాన్నుపై నుండి కాపురాలు సేసేవు 

చెంది దేవులతనము చెల్లునే నీకు 

ఇందునే శ్రీ/,వేంకకేశు. డేలె నను నీకతాన 

పందెమా డీతని నింతపనిగొంటి వౌదువే'. _ ||ఇంద॥244| 


సామంతం 


ఎటువంటి దొరతన మేమి నేరుచుకొంటివి 
తటుకన నీకు నీవే తగ వెంచవలదా ॥ పల్లవి || 


ఆరగించ రమ్మని ఆవి నిన్ను దిలువంగా 
చేరి నీసతికి విందు చెప్పుమనేవు 
నేరువుతో వలచిన నీకు. బ్రియ మింతేకాక 
యీరసపువనితలు ఇంత కోపంగలదా ఎటు || 


"వేదుకతో నప్పటిని విడెము నీకియ్యంగాను 

కూడా నున్నచెలి నందుకొమ్మ నేవు 

ఆడ నీవదినెయైతే ఆపె నీకు దొడ్దుగాక 

యీడుజోడు సవతులు యింత కోపంగలరా | ఎటు ॥ 
ఆకె నీకొగిటం గూడి అట్టె నిన్ను మెచ్చంగాను 

మేకొని నీ. దేవులనే మెచ్చుమనేవు 

యీకడ ,శ్రీ,వేంకటేశ యేలిథివి నన్ను నిజ 

యీకడాకడినతులు యింత కోపంగలరా || ఎటు || 245 | 


శృంగారనంకీర్తనలు 10 
శేకు 1642 లరిత 


చూడరమ్మ సతులాల సోబానం బొాడరమ్మ 
కూడున్నది పతిం జూడికుడనాచారి! ॥ పల్లవి || 


శ్రీ/మహాలక్ష్మియట సింగారాల కేమరుదు 
కాముని తల్లియట చక్కందనాల కేమరుదు 
సోముని తోంబుట్టువట సొంపు గళ కేమరుదు 
కోమలాంగి యీ చూడికుడుతనాచారి ॥ చూడ ॥| 


కలశాబ్దికూంతురట గంభీరాల 'కేమరుదు 
తలంవ లోకమాతయట దయ మరి యేమరుదు 
జలజనివాసియట చల్లందన మేవమరుదు 
కొలందిమీర యీ చూడికుడనాచారి | చూడ || 
అమరవందితయట అ్టై మహే మేవురుదు 
అమృతము చుట్టమట ఆనందాల కేమరుదు 
తమితో ,శ్రీ,వేంకలేశుం. దానె వచ్చి పెండ్డాడె 
కొమెరవయసు చూడికుడుతనాచారి | చూడ | 246 | 


బౌళి 


నమ్మితింగదవే నిన్ను నాకు జెల్లెలవంటాను 
కమ్మర నాతనితోడ కాకు సేతురటవే ॥ పల్లవి || 


వింటినే నా చెవులను విభునితో నీ వాడంగా 
అంటలేదనుచునేల ఆనవెస్ట్రేవే 





1 మూడికుడుత్త నాచ్చియార్‌. అని తమిళము. “ఆముక్తమాల్యద గోదాదేవిని స్తుతించే 


పంక్తీర్హన (కాశీం) 


క్షే7 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దంటవు నీవామాట తలంచుకొనవే నీవే 
నంటున నే నాడేనంటే నాకే సిగ్గయ్యాని 
ఇమ్టై కంటినే నాకన్నులెదుట- సన్న సేయంగా 
గట్టిగా నాకేల మతకము సేసేవే 
రట్టుడివి నీవే యాగుట్టు దెలుసుకో వే 
వొట్టి నే నడిగేనంటే వొగి నవ్వు వర్చీని 
నెలీ. బట్టుకొంటింగదే నీవు లేక లంపంగాను 
గుజిగాక యేల మజంగులు వెట్టవే 
యెటింగి (శ్రీ, వేంకటిశుండిద్దరి నేలినాండు 
మఠి చూచుకొనేనంటీ వెంగయ్యీ నాకు 


వరాళి 


వొద్దం గూచుండం గదవే వొడివట్టి తిసీని 
గద్దించి సొలతురా కాంతునితోను 


చెలువు. డేమిసేసినా చేతికి లోనౌట గాక 
చలము సొదింతురొా సారి సారెకు 
పిలిచి మాటాడితేను ప్రియము చెప్పుట గాక 
బఠిమి. బెనంగుదురా పంతముతోను 


*జఆఅశాతం డేమనినా నమ్మతించుట గాక 
కంకి. బెట్టదురా కాంతాళానను 
వజపు వైకి రమ్మంటే బత్తి సేయుదురు గాక 
వెజగుతో జంకింతురా. వేసటతోను 


జజసి+ఆతండేమనినా (కా.,శ్రీ.) 


| నమ్మి || 


| నమ్మి | 


నమ్మి 247 


| పల్లవి | 


| వొద్దం || 


| వొద్దం | 


శృంగారనంకీర్త నలు 175 
'శ్రీ/వేంకటిశు.. డేలితే చేకొని మెచ్చుట గాక 
యీవలిమోమోదడుదురా ఇంతసిగ్గుతో 
'వేవేగ నవ్వంగాను 'వేడుకపదుటగాక 
పూవులచెండునం గొని పొంచిపొంచి వేతురా ||వాద్దం248| 


కాంబోది 


ఇచ్చకురాల. దొలుతే యేంటికి లోంగే నేను 

నిచ్చ నాతో సరసము నేండుగాక యెన్నండే. || పల్లవి | 
వొత్తి గుబ్బలు విసికీ వొద్దన్నా మానండు 

చిత్తము వచ్చినయట్టు సేయుమనశవే 

హత్తి వలచినదాన నౌంగాదనంగరాదు 

తత్తరపునావయసు తన సొమ్ము గాదా | ఇచ్చ ॥ 
లవి మోవి పెప్పె సేసీ లావణ్య మెఅంగండు 

అలరి తా నాడినదే ఆట యనవే 

కులమునాలను తనకోరిక మానుపరాదు 

తలంప నాభావమెల్లా తనసొమ్ము గాదా | ఇచ్చ || 
మనసు గరంగించిని మట్టుతోడ నిలుపండు 

యెనసినా. డిం దనయిచ్చ యనవచే 

అనుగు శ్రీవేంకటేశు కడ్డ్లమాడంగరాదు 

తనర నాసంతోసము తనసొమ్ముగాదా || ఇచ్చ | 249 | 


కురంజి 


నేరుతువే అన్నిటాను నెపాననే వలపెంచ 
మేరమీరే వింతలోనే మెచ్చులాండి వౌదువే ॥ పల్లవి || 


క76 


శ్రీ 


తెరలోని కిట వచ్చి తిగెసాగ మాటలాడి 
వొరసేవే రమణుని వూరకే నీవు 
సిరిమించ నవ్వు నవ్వి చేతల నట్ట కదిసి 
సరమాడే* వప్పటి జాణవౌదువే ॥ నేరు || 


తాళ్ల, పాక అన్నమాచార్యుల 


చెంతలనే కూచుండి చేతులం బాదా లొత్తుతా 
మంతనాన యీతనిమర్మము లంటేవు 
కొంత మోవిసన్న చూపి గుబ్బలు మెయి సోంకించి 
దొంతింబెట్టేువు పొందులు దొరవౌదువే ॥ నేరు || 


వీడెము చేతికిచ్చితే వెసం బచ్చడము గప్పి 
కూడేవు శ్రీ/వేంకకేశుం గూరిమితోను 
యీడ నన్నేలె యీతండే యెజుకలు సేసుకొని 
జోడువాయ వెప్పుడును సుగుణవు నౌదువే || నేరు250] 


అహీరి 


చల్లంగా బతుకవయ్య జాణతనాలు నేర్తువు 
యెల్లచోట నింకం దప్పు లెంచేమా నిన్నును || పల్లవి | 
ళా యలు 


నేను. విన్నవినికికి నీవుండేవునికికి 
కానీలేరా అన్నీ౧ దారుకాణ వచ్చెను 
ఆనలేల పెస్టేువు అమరనేల చెప్పేవు 
దానికేమి. యెవ్వరైనా. దడవేరా నిన్నును | చల్లం || 


చేరి నావూహలకు చేసేటి నీ చేతలకు 
సారెకు నారా నేండు సరివచ్చెను 


క “సరసమాడే' వ్రాయనగానితప్పు, 


శృంగారసంకీర్త నలు 


యీరీతేల కిందుపడే విచ్చకాలేల సేసేవు 
నీరపమైతే నౌంగాక నిలిపేరా నిన్నును 


యిఘ్టై నేం గూడినందుకు యెన్నిక నీరతులకు 
గట్టాయరా నీగుణాలు కతలాయను 
నెట్టున శ్రీవేంకటేశ నీ వెంత వేండుకొ నేవు 
చుట్టుమవైతివి యింక సోదించేరా నిన్నును 


రేకు 1643 ముఖారి 


ఎఅ-గవచ్చెనే నేండు యెమ్మెలెల్లాను 
తజియాయ విభునిపాదము లొత్తంగదవే 


చలపాది తనమైతే సంగడి. గూచుండ నేల 
తలంపు మానలేనికాంతాళము గాక 
అలుకే నిజమైతే ఆసలు చూపంగనేల 


కలిగిన వలపుల గతులు గాక 


కోపమే కలిగితేను కొసరు మాటాడనేల 
రూపులేని కోరికలరుచులు గాక 
రాంపుల మచ్చరమైతే రమ్మని పిలువనేల 


ఆంపరాని తమకపుటలనుట గాక 


సిగ్గులే నిజమైతే సేవలు "సేయంగనేల 
అగ్గలవురతుల చయ్యాటము గాక 
లే 


యెగ్గులేక శ్రీవేంకటేశు. డిస్టై నిన్ను నేలె 


బగ్గన నిదెల్లా నీ భాగ్యమే కాక | ఎఆజం 


౪01 26- ౬16 


177 


ర 
॥ చల్లం 


| చల్లం||251| 


| ఎం 


| ఎఆ 


॥ 252 


176 


శ్రీ తాళ్లపాక ఎన్నమావార్యుల 


మాళవిగౌళ 


ఇందరయ్యా విడేలు మీ కిద్దరికిని 
పొందులు మఅవవద్దు ఫొసంగిన చోటను ॥ వల్లవి || 


ముచ్చటలాడంగవలె మొగము చూడంగవలె 

మచ్చరమేటికి నాలిమగనికిని 

కొచ్చి కొచ్చి నవ్వవలె. కూడి మాడి వుండవలె 

వొచ్చెము లెంచంగవొద్దు వొనరినచోటను ॥ ఇంద | 
కొంపురాలు 'సేయవలె కాయములు సోంకవల్నె 

తోపునూప్పు డేమిటికి దొరలకును 

యేపొద్దు. జెలంగవలె ఇంటిలో మెలంగవలె 

కోపాలొద్దు చుట్టాలై గురిలైనచోటను ॥ ఇంద ॥| 


రమ్మని పిలువవలె రతుల మెప్పించవలె 
దొమ్మి జగడములేల దొడ్డ్లవారికి 
“మ్ముల ,శ్రీచేంకటేశ యీకె నీవూంగూడితిరి 
కమ్మరం జెప్పంగ వద్దు కలసిన చోటను || ఇంద | 258 | 


భెరవి 
క. 
అవధరిరచవయ్యా ఆవె సేసే చేంతలు 
త్తినిరి చేతులు చాంచీ దిట్టయేతులాండి ॥ పల్లవి || 
చిక్కని నవ్వులు నవ్వి ఎగ్గులు పై( జిలికించి 
మొక్కీనిదె కొలువులో ముద్దరాలు 
వెక్ససపువూట లాడి వేడుకలు పచరించి 
[నవునూట € : చ 
అక్తసించి రతులకు స్రీభ్రకారివనిత ॥ అవ || 


శృంగారనంకీర్త నలు 1/0 
తేంటలచూపులు చూచి తిపులు పై బడనిచ్చి 

నాటించీ గోరు నీవై నాలికత్తె 

వొ-టముగా వై నొరగి వలుదచన్నుల నొత్తి 


గాంటవు. సన్నలు సేసీ గయ్యాళి మగువ ॥ అవ || 


దొంతరసాములు సేసి దోమటి మోవఏి దొడిగ 
వింతగా. గాంగిటం గూడీ వేసదా రీకె 
యింతలో 'శ్రీ/ వేంకటశ యేఠితివి నన్ను నిమ్టై 
రంతుసేసీ నిన్ను మెచ్చి రచనల తరుణి | అవ |' 254 ॥ 


వరాళి 


నాతో నేమిచెప్పేవు నాయము. లేమడిగేవు 
కాతరించితే సతులు కడు మీరకుందురా* * పల్లవి || 


వూడిగము. సేసేయట్టి వువిదలతో నవ్వితే 
యీడుజోడై నీ బుజ మెక్కకుందురా 
వాడలోన దిరిగాడేవారితో జూజమాడితే 
కూడినపందెము నిన్ను( గొనకుందురా ॥ నాతో | 


కొలువు 'సేసేవారితో కోరి సరసమాడితే 
అలరి మాటకు మాట ఆడకుందురా 
వెలుపలివారి. దెచ్చి వెస లోన నిడుకొంకు 
చలపట్టి నీతోడి*సరికి రాకుందురా ॥ నాతో | 


కడవారిచేత నీవు కొనికె లందుకొంటే 
సుడిగొని మోవి చవిచూడకుందురా 


పుయా రు 


తోడి కావచు సం 


180 


శ్ర 


కడంగి శ్రీ, వేంక కేశ కమ్మర నన్నేలితివి 
విడెమందుకొన్నవారు వియ్యమందకుందురా _ ॥నాతో॥255| 


తొళ్ల పాఠ అన్నమాచార్యుల 


సాళంగం 


చేయవే యతనివద్ద 'సేతలెల్లాను 
దాయనే నీతో నేను తప్ప లెంచేనటవే ॥ పల్లవి || 


చెలువుని సాలసేవు చేరి మాట లడిగేవు 

కలికితనాలు నీకు గలవే కదే 

పలుమారు నవ్వేవు పానుపు పై. గూచుండేవు 

చలమున యీవిద్యలు సాదించితివి గదే ॥ చేయ || 
కన్నుసన్నలు సేసేవు కాంపురాన మెప్పించేవు 

అన్నియు నీమేనికి నమరుం గదే 

వన్నెలు వెట్టుకొనేవు వద్దం గూచుండవచ్చేవు 

పన్నిలమాయలకు నేర్చరివి గదే | చేయ ॥| 
మోవితేనె లడిగేవు మొక్కులెల్లా మొక్కేవు 

రావాడిరతులకు రాజవు గదే 

యీవేళ 'శ్రీ/వేంకటేశుం డేలినాండు నన్ను నిబ్దై 

దేవుళ్లిందరికిని దేవరవు గదవే ॥ చేయ ॥| 256 ॥ 


సావమువరాశి 
ఇద్దరము సరిగాదా ఇదివో నీకు 
పెద్దరికా లెక్కించేవు ప్రియమా నీకు ॥ పల్లవి || 
మగువకు ననమిచ్చి మాటలెల్లా నాడీంచి 
తగవు. దిద్దవచ్చేవు తగునా నీకు 


శృంగారసంకీర్త నలు 18] 


యెగనక్కేల కిద్దరి నెదురుబడి నిలిపి 
జిగి. బంతాలు రేంచేవు చెల్లునా నీకు | ఇద్ద || 


వెంటం బెట్టుకొని వచ్చి వెలంది నెసకొలిపి 
జంటలు సేయవచ్చేవు చలమా నీకు 
దంటతనములు నేర్పి తారసిల్లం జేసి మమ్ము 
వొంటి సిగ్గువరచేవు వుచితమా నీకు | ఇద్ద || 


పానువుపై నాకెం బెట్టి బలిమి నన్ను. గూడేవు 
పూని శ్రీవేంకటేశ అబ్బురమా నీకు 
ఆనుకొని యిద్దరిని అక్కం డెల్లెండ్లం జేసి 
యు క ల. 
నాన బెట్టేవు వలవు నగవా నీకు ॥ ఇద్ద || 257 ॥| 


కు 1644 'మేఘరంబజి 


నెట్టన రెంటికి వచ్చు నీ జాడలు 
గట్టువాయతనమో కరుణించు విధమో ॥ పల్లవి || 


చితము రంజిల. జేసి చెక్కుల గస్తూరి వ్రాసి 
ల్‌ో. ళా అడి 
పత్తి యెంత బుజ్జగించే వాంటదొానిని 
ఇత్తల6 జేసినకల్ల యేమైనాం దొల్లి శలదో 
కొత్తలైన నీమంచిగుణ మిట్టిదో ॥ నెట్ట || 


భావము సోంకంబలికి పన్నీరు పైం జిలికి 
మూవంకలా( జొక్కించేవు ముద్దరాలిని 
ఆవల మర్మములు నీయందు నేమైనాంగలవో 
నీవొళ్లం గలిగిననేరు పిటువంటిదో ॥ నెట్ట || 


182 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
చేసిన సేవకు మెచ్చి చేతికి విడెమిచ్చి 
బాన ఇచ్చి కూడితివి పంతగత్తెను 
ఆనల శ్రీవేంకటేశ అది నీ వినోదమో 
వాసికి నిందరి నిష్ట వలసించేసాజమో || నెట్టు | 258 ॥ 


హీందోళం 


నెమ్మది నలుక దీర్చు నీవైనాను | ఆపె-. 
నిమ్మపండు చేత నంటు నీవైనాను ॥ పల్లవి | 


యెజింగియు చిత్తములో యేంటికో చింతించీ నీకె 
నెణవుగా నవ్వవయ్య నీవైనను 
తజి గందమిచ్చితే చేతనే పట్టుకవున్నది 
నెజవూంత వూయవయ్య నీవైనాను ॥ నెమ్మ | 


వొయ్యనే తలవంచుక వూరకే తా నున్నది 
నెయ్యపూమా టాడవయ్య నీవైనాను 
వయ్యదలోం దెచ్చినట్టిబాగా లఘ్బై వున్నవి 
నియ్యంత!- విడెమీవయ్య నీవైనాను ॥ నెమ్మ | 


యెలమిం బానువుమీంద ఇంత గుట్టుతో నున్నది 
నెలకొని కూడవయ్య నీవైనాను . 
కలసి ,శ్రీ,వేంకటేశ కాచుకున్నది సేసకు 
నిలువున బోయవయ్య నీవైనాను ॥ నెమ్మ |॥ 259; 


1 నీఅంతనియ్యంతి వింతడ్రికసంధి. *నీయంతకు. నీవే అని అర్ధము. 


శ్చంగారనంకీర్త నలు 183 
గౌళ 


అది లెస్స తెలుసుకో అప్పుడు విడువరాదు 

వెదకి నాపై. జేయివేసేవు నేండు ॥ పల్లవి || 
వోపుదువా ' ఆపెతోను వొడ్డాం బెట్టా మాటలాడ 

యీ పొద్దున మా ఇంటికి మెట్టు వచ్చితి 

ఆంపంగలవా కోప మాపవె నిన్ను జంకించితే 

చూపుల నన్ను దప్పకచూచేవు నీవు ॥ అది ॥| 
'సేయనోవుదువా ఆపె చేరి బాస సేయుమంటపే 

యీయెడ నా చనుంగవ యిళ్ళి అంటేవు 

ణు 
నాయానకు రాంగలవా నమ్మనంటే ఆపెతోను 
చేయిమీందుగా నాపై సేసలు వెట్టవు ॥ అది || 


నిలువంగనోపుదువా నేర మాపె యొంచితేను 
కొలందిమీరంగ నన్ను. గూడితివి 
యెలమి నాపెకు పంతమియ్యకుండ. గలవా | 
నఠి శ్రీ, వేంకలుశుండ నవ్వేవు నాతోను || అది | 260 ॥ 


రామక్రియ 
కానీలే అందుకేమి కద్దా వోయి 
వూని యాకె నీ యింట నున్నదని వింటిమి || పల్లవి || 


పోలించ నీ కాపెకును. బొందు గద్దని వింటిమి 
ఆలించి ఆమాట దోయవని వింటిమి 
యేలేనని నీవు బాసలిచ్చితివని వింటిమి 
గీలముతో విందొరగించితివని వింటిమి ॥ కానీ | 


కేరిడ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


 నంటున నాపెగోరు మేన నున్నదని వింటిమి 


అంటువాయని చుట్టుమవని వింటిమి. 
యింటిలో నేపొద్దు కాంగి లెడయవని వింటిమి 
దంటతనవు మీయేకతములెల్ల వింటిమి ॥ కానీ | 


"సీయరాని వినయాలు సేయుదువని వింటిమి 
ఆయాలు మోచినరతు లవి వింటిమి 
. యీయెడ 'శ్రీ/ వేంకటేశ యెనసితి విటు నన్ను 
చాయల నన్ను మన్నించే సంగతులు వింటిమి |కానీ261॥ 


వరాళి 
మనసులో గుబ్బతిల్లీ మర్మము లెల్లా 
కొనవేసీ చూపరాదు గురిలేని ఆస ॥ వల్లవి || 
చేరి నీమొము చూచితే సెలవుల నవ్వువచ్చీ 
వూరకే తలవంచుక వుండంగరాదు 
ఆరీతి నీవు దొరవు ఆంటదాన నే నింతే 
తారుకాణించంగరాదు తలంపులోవలపవు ॥ మన || 


,చెవి నీమాటలు వింటే సిగ్గులెల్లా. జిమ్మిరేంచీ 
తవిలి పరాకుసేయం దగవు గాదు 
యివల నీవు మగండ విటు నీకు నే నాలను 
రవళి నాడుకోరాదు రతులలో సుద్దులు ॥ మన || 


అంటి కాంగిలించుకొంపే ఆయములెల్లా గరంగు 
అంటిననాతమకము అణంచంజాల 
యింటిలోన 'శ్రీ/ వేంకటేశ నన్ను నేలితివి 
వెంట వెంట మౌాన్న్చరాదు వేవేలు వేడుకలు | మన॥262| 


శ్చృంగారసంకీర్త నలు 185 
శంకరాభరణం 


చిత్తగించు మిది చెలువుండవు 
మొత్తపు వలపులు ముంచీని ॥ వల్లవి || 


వుత్తడి. బోలినపొలంతి నీ రూపము 
చిత్తరువున వ్రాసీ నిదివో 
గుత్తపు గుబ్బల గురిగా మోపుచు 
బత్తులు చేసీ. బలుమరును న చిత్త || 


వలరాజు (ప్రతిమవంటిది నీపేరు 
చలముల( బలకల జదివీని 
అలరి వురంబున అచ్చుగా నొత్తుచు 
సులభాన మోహము చూపీని | చిత్త | 


చక్కెర బొమ్మయినసతి నీకాంగిలి 
గక్కన కణంజముగాం గట్టి 
యిక్కువ శ్రీ,వేంకటేశ నిన్నెనయుచు 
అక్కరదెలిపీ ననువుగను | చిత్త ॥ 263 ॥ 


శేకు 1645 రీతిగౌళ 


నామోము చూచి చూచి నన్నేమి బుదైెడిగేవు! 

కాముకునకు నీతి యెక్కడనైనాం గలదా ॥ పల్లవి || 
నెమ్మది నీతో నేను నేరుపుల మాటలాడి 

వుమ్మడి వుండే గాని వొరయనోవ 


పేబుద్ది + అడిగేవు = బుద్దెడి గేవు. 


186 


శ్రీ 


తాళ్లపాక అన్నమాచార్యుల 
కమ్మటి నీకు నిచ్చకపు. జేంతలెల్లాం జేసి 


సమ్మతి మొక్కేం గాని సాదించనోవ ॥ నామో ॥ 


అప్పటప్పటికి నీతో నంకెలకు నవ్వు నవ్వి 
కొప్పు దువ్వేంగాని కడుం 'గొసరనోప 
యెప్పుడు చూచినా నీకు యెవ్వతెనైనాం. దెచ్చి 
నెప్పున మెప్పించేంగాని నీరప మెంచనోవ ॥ నామో | 


వూడినట్లునే'కూడి కొలువులోపన నీచే 
వీడె మందుకొనేంగాని వెంగనకోప 
యీడనే శ్రీవేంకటేశ యేలితివి కడపలో 
పాడి నెరపేంగాని పంగించనోప, | నామో | 264 ]॥ 


బౌళి 


చూపవయ్యా నాకా పెను సోద్యమయ్యోని 
మోపుగట్టీ ఎనయాలు మోహమెంతగలదో ॥ పల్లవి || 


తెరమజంగున నుండి తియ్యని మాట లాడి 
తరితీవు సేసీని తా నెంతందో 
విరులు నీపై6 జల్లి వేడుక నవ్వులు నవ్వి 
తరవు వెట్టీ వలపు తగ నెంత నేర్చెనో ॥ చూవ ॥ 


పొనువు వై. బవళించి పదనుగా సన్న సేసి 
నానం బెట్టీ. దమకము. నను పెట్టిరో 
సోనలచూవులు చూచి చిక్కుల మొక్కులు మొక్కి 
సానంబట్టీం గొనగోళ్లు చల మెంతగలదో ॥ చూవ | 


కీ క్లూడినట్లవే' వ్రాయనగాని తన్ప (కొ.,శ్రీ.) 


శృంగారసంక్రీర్త నలు 187 


బలిమిగాం గాంగిలించి భావము గరంగంజేసి 
మొలపించీల బులకలు ముదమెట్టిదో 
అలమె 'శ్రీ/ వేంకటేశ అలమేలుమంగ యీకె 
వెలయించె నీకరుణ వినోద మెంతటిదో | చూప |॥ 265 |॥ 


పొడీ 


రమణుండ నేండు నీరపమాయను 
తమకించే విది మంచితగవాయను ॥ పల్లవి ॥| 


సారిది నీవు సేసినచొప్పు లెత్తి యాడంగాను 
విరులంగొని యాపెను వేసేవు నీవు 
మరిగి విన్న కతలు మర్మములు సోంకితేను 
మరునమ్ములు నడుమ మనికాయను | రమ ॥ 


తలకొన్న నీ కళలు తరుణి చూడంగాను 
జల జలం బన్నీరు చల్లేవు నీవు 
1చలరేంగినయాసలు చిమ్మి రేంగి మొలచితే 
చలపాది వెడమంచు సందడించెను ॥ రమ || 


కదిసిన నీ రతులు కొంత గడు మెచ్చంగాను 
. వొదిగి గందము మేనం బూసేవు నీవు 
పొది జవ్వనవన ముప్పొంగితే. శ్రీ వేంకటశ 
చెదరక వట్టినూకు చిగిరించెను ॥ రవము | 266 || 


నయము 
14వలరేంగిని యతి గమనించేది (కా.,శ్రీ.) 


188 . 


తాళ్ళపాక అన్నమాచార్యుల 


కొంబోది 


శ్రీ 


ఏటికి ననుమానము యెొందాంకొను 
కూటమిగలచోటికి సుట్టు సేయగలదు 


వరుసకు నావె నేండు వచ్చెలొ నీవద్దికి 
వెరవేది లోపలికి విచ్చేయరాదా 
పరగ నావై వలపు వండి పాల్లవోయీనా 
దొరపాటివానికి దోసమే లేదు . 


అసతో నీమోము చూవీ నదివో యీ జవరాలు 

"సేసవెటి పెండ్తాడి చేకొనరాదా 

యు ణా 

బాసలు నాకిచ్చితేనే పరిసిపోయీనా 

ఆసరి గోడెకానికి నంటుముట్టు లేదు 
పొరుగుపోరచి వచ్చి పొలసీ నీనేస్తగత్తె 

గరిమ నీ పచ్చడము గప్పంగరాడా 

యిరవై శ్రీ/ వేంకటేశ యెనసితి విటు "నన్ను 


| పల్లవి | 


ఏంటి || 


ఏంట ॥ 


సిరులుగలవానికి చింతించందగదు ॥ ఏటి | 267 |" 


ద్రావిళ భైరవి 


నీతలంపవు లీడేరె నెలంత నీకు దక్కె 
రాతిరి. బగలు నింత రవ్వలేలా 


ఆపెతో మాటలాడితి వందుకొంటివి కానికె 
వై పై. గొంకుదేరెను పలుకులేలా 
"మోపులుగా నవ్వితివి మొగము చూచితిని 
మావుదాంకా నింక వట్టిమాంటలేల 


॥ పల్లవి || 


॥ నీత ॥ 


శృంగారసంకీర్త నలు 189 


సతిం గొంగువట్టితివి సరసములాడితివి 
సతమాయను మనువు సాదించనేల 
యితవులు చేకొంటివి యింటి కిసై వచ్చితివి 
కతలెల్లా. జెప్పే నిన్ను. కాతరించనేల | నీత || 


కూటములు మెచ్చితివి కొమ్మ. బెండ్డాడితివి 
సూటికెక్కె వలవులు సుద్దు లింకేల 
యీటున ,శ్రీ,వేకటశ యే నలమేలుమంగను 
గాట్రాన నన్నేలితివి గరిసించనేలా | నీత | 268 | 


నాదరామ క్రియ 


అవుడే కానంగవచ్చి నౌంగాము. లెల్లాను 

చిప్పిలు జవ్వనము వై చేయివెట్టరాదా ॥ పల్లవి || 
చండి పోరి నీవు నాతో సాములేల సేసేవు 

వుండ. బట్టుదా నీకు నోజితోడను 

కండగర్వ మెంతే నీకు గలిగితేగనక యీ-- 

కొండలవంటి చన్నులు కుచ్చి యెత్తరాదా ॥ అవ్వు || 
గుట్టుతోడ నవ్వు నవ్వి గురులేల వేసేవు 

పట్టురాదా నీవొళ్లిపాయము 'నేండుం 

బట్టబయ లీందేనని పంతము నీకింత గ్గల్తే 

కిట్టి నా నడుము పిడికిటం బట్టురాదా | అప్పు || 


తలపోసి నన్ను ని్లై తమకించి కూడేవు 
నిలుపరాదా మనసు నీయంత నీకు 
యెలమి శ్రీ/వేంకటిశ యేలితివి నన్ను నిప్టై 
అలమేలుమంగ నేను అక్కున నించరాదా | అవు॥ 269] 


190 


కేకు 1646 


శ్రీ తొళ్లపాక అన్నమాచార్యుల 
సామంతం 


మన్నించు మామాటలు మగువను దయనేలు 


నన్నల రాంవుసేయకు జవరాలిని ॥ పల్లవి || 


చలపట్టి యెంచరాదు 'సడింబెట్టంగారాదు 
చెలరేంగి కడు మోహించినకాంతను 
అలఇంపించంగవద్దు ఆస చెరుచందగదు 


పీలువకే వచ్చినప్రియురాలిని ॥ మన్నిం | 


చిమ్మి రేంచం బాడిగాదు. సిగ్గువరుచ దోసము 
సమ్మతించి కాచుకున్న జలజాక్షిని 
పమ్మి నవ్వనీదగదు పైకొనకుండు టొచ్చము 


నెమ్మది సరసమాడే నేరుపరిసతిని ॥ మన్నిం | 


బాసియ్య నది నేరమి పరాకుసేయుట నీతి 
'సేసవెట్టి కూడిన మచ్చిక సతిని 
వాసితో వేంకటేశ వడి నలమేల్మంగను 


తాసువలెల గూడితివి తగిన యీయింతిని _ ||మన్నిం॥270| 


దేసాళం 
తప్పులు వట్టుంగనేల తరుణులను 


కప్పురము మోవి నిచ్చి కాంగిలింతురు ॥ పల్లవి || 


'పెనంగుచు రమణుడు ప్రీయములు చెప్పినాను 
చనవుగలసతులు జంకింతురు 
తనిసి తమతమపంతము లీడేరినమీ.౧ద 


వెనక నప్పటి మరి వేండుకొందురు | తప్పు || 


శృంగారనంకీర్తనలు 


యెడయక నాయకుండు ఇచ్చక మాడీనాను 
కడుపొందై నవారు కాంతాళి తురు 
తడయక రతులను తమకు లోనైనవేళ 
చిడుముడి. జేయరాని'సేవలెల్లా. జేతురు 


అనల శ్రీ,వేంకటేశ ఆయాలు నీ వెంతంటినా 
'సేసలు వెట్టినవారు చిమ్మి రేంతురు 
నీసరి నలమేల్మంగ నీవుర మెక్కి నమీంద 
వాసుల నంగరు వ్‌! వంతులకు వత్తురు 


ఆహిరినాట 


తగునా నీ కింత వేసిదంటతనాలు 
నగినంతలోనె యావలు వెట్టుండెల్డునా 


కలికి తనపతికి గందము కానుకంపితే 
బలిమి. దీసి యేల కంబానం బూసేవే 


వెలయ నప్పటి నావె విడెము వెట్టి యంపితే 


పలుమారు. జెలులకు పంచి వెట్టునేంటికే 


మంచివువ్వుదండ లాపె మగనికి నంపితేను 
కొంచకేల నీమంచముకోట. జుట్టవే 
మించుంగడియా లాకె మెలుంతచే నంపితేను 
పించెవు నీపాదమునం బెట్టువచ్చునటవే 


యెనసి 'శ్రీ/ వేంక లేశుం డిస్టై పాను 'వేయించితే 


మొనసి నీవేల పాదమున దొక్కేవే 
అనిశము నేలె నీత. డలమేలుమంగవు నిన్ను 


కేం 


| తప్పు || 


| తప్ప॥|271| 


॥ పల్లవి || 


| తగు || 


| తగు || 


తనిసి యాపెకు నింక దాంచవచ్చునటవే |॥ తగు | 272 | 


192 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శంకరాభరణం 


అన్నిటా జొణండ వైతే నౌదువుగాని 
కన్నచోటనెల్లాను కాంతను దూరకుఘీ ॥ పల్లవి | 


పంతములేలాడేవు. బయ లేలీదించేవు 
యింతేసికి నోపునా యీపె నీతోను 
చెంత మోము వంచుకొని సిగ్గువడి నున్న నింతే 
జంతల నాడినయట్టు సకీయ నాడకుమీ ॥ అన్ని] 


వేసాలేల 'సేసేవు వెగ్గళించేల నవ్వేవు 
గాసీంబెట్టిలే నోర్చునా కామిని గోల 
మూసినముత్తెమువలె మోనమున నున్న దింతే 
యీసడపువారివలె నీకె నెంచకుమీ ॥ అన్ని] 


జొగులేల 'సేసేవు చలమేల సాదించేవు 
యీగతి నలమేల్మంగ యిచ్చగించునా 
బాగుగా శ్రీవేంకటేశ బత్తితోం. గూడె నింతె 
భోగపు టింతులవలె పొలంతిం జేయకుమీ || అన్ని | 273 | 


సౌమంతం 


అంతటి బలువురాల వౌదువే నీవు 
| 
చెంత నుండి మచ్చికలు సేయించుకొంటివి | పల్లవి |. 


వలసినచోటికి వాసు లెంతురటవే 
పీలిసించుకొంటివి ప్రియునిచేత 
మలసే నీ పంతాలు మగనితోడనా 
యెలమిః జేతికి విడె మిప్పించుకొంటివి ॥ అంత | 


శ్చంగారసంకీర్త నలు 103 


ఆసపడి వున్నచోట అలయింతురటవే 
" బాస సేఇంచుకొంటివి పతిచేతను 
యీసట లీతరితీపు లిక్కడం జూపుదురా 
రాసికెక్క నింటికిని రప్పించుకొంటివి ॥ అంత 


వొక్క మైనచోటికి వొడ్డించుకొందురటవే 
చెక్కు నొక్కించుకొంటివి చెల్వునిచేత 
వెక్కసప్పునేర్చులు శ్రీవేంక టుశుకొరకా 
మిక్కిలి యీతనిచేత 'మెప్పించుకొంటివి అంత || 274 


ముఖారి 


ఇందాకా రాండంటా పతినేల దూరేవే 


కందువ నెదురుకొని కాంగిలించుకొనవే ॥ పల్లవి || 


పగవారికైనాను పంతములిచ్చుట మేలు 
మొగమోట మతిలోన ముంచుకొంటేను 
జగడములాడినాను నగుతా నుండుట మేలు 
వగటు. జుట్టురికము పాయరాకుండితేను ॥ ఇందా 


కడుంగోపివైనాను కనిపొగడుట మేలు 
వడి నందు. బనిగొనవలసితేను 
తడవవచ్చినం దానె తప్పించుకొనుట మేలు 
వొడంబాటు బాసలు వొనరి వుండితేను | ఇందాం 


వె*క్కసియైన దొరను వేండుకొనుపటే మేలు 
యెక్కడా సుకము తన కెడవైతేను 





1 వెక్క్ళనము+ ఇవ వెక్కసము. కలవాడు 
“౫ 26-౯7. 1చ్లే- 


1194 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
చక్కని శ్రీ/ వేంక టేశ్వరుండు నిన్నిదె కూడె 
మొక్కుటమేలు రతి ముచ్చసైతేను || ఇందా. | 275 ॥ 


రేకు 1647 మాళవి 


వాండు గదె ప్రీవ్లోాదవరదుండు 
నాండాడినమాటలకు నవ్వీని చూడరే ॥ పల్లవి || 


పంతములెల్లాం జెల్లించె ప్రహ్లాదవరదుండు 
రొ ళా క. 
వంతు కెక్కించెం బ్రవ్లోదవరదుండు 
బంతి విడేలు 'వెట్టైను పప్రహ్లాదవరదుండు 
ఇంతటి నారమణుని నేమని చెప్పుదునే ॥ వాడు || 


బలిమి జన్ను లంటి నీ ప్రహ్లాదవరదుండు 

వలవు నించె బ్రవ్లోాదవరదుండు 

సలుకుంంత మిాడేర్చె. బ్రహ్లాదవరదుండు 

అలరించె నిన్నిటా నేమని పాగడుదునే ॥వాంయడు | 
పన్నుగ శ్రీ/వేంకటాద్రి ప్రహ్లాదవరదుండు 

వన్నెగాం గూడెం బ్రవ్లోదవరదుండు 

పన్నినమాయ దెలివె ప్రహ్లాదవరదుండు 

యిన్నిటా., నీతనిసుద్దు లౌన్నెని నే మెత్తునే |॥|వాండు|276|| 


దేసాళం 
విరులదండలతోడి వి*ట్టలేశా నీవు 


యెరవులేనివాండవు యెవుడు విట్ణలేశా ॥ పల్లవి || 


14వ్రంవ్లోద” అనియే రేకులందంతటా కలదు 
2ృెన్ని+అని 
తెట్పర్థలేశా. అనియే. రేకులో కలదు. *విఠలా” అనియు వ్యవహారమున గలదు 


శృంగారనంకీర్త నలు 105 
విచ్చేయు మా ఇంటికి విట్టులేశా నీకు 
విచ్చనవిడాయ నిది విట్టులేశా 
విచ్చి చెప్పే నిటు నీకు విట్టలేశా నాకు- 
ం 
నిచ్చినబాస దప్పకు మింక విట్టలేశా | విరు ॥ 
థి 


వీడె మియ్యంగదవోయి విట్టలేశా! కడు- 
వేడుకకాండవు నీవు విట్టలేశా 
వీడుడోడాయ వలపు విట్టలేశా 
పాడి. బంతాలెల్లం జెల్లె బాపు విట్లలేశా | విరు ॥ 
గా యు ం 


విడిచేవు పోంకముడి విట్టలేశా! యెంత 
వెడమాయకాండవయ్య విట్టలేశా 


కడంగి వేంకటాద్రి. గలసెతివి 


శ్రీ 
అడియాలముగ నన్ను నౌర విట్టలేశా || విరు | 277 | 


రామక్రియ 
చూడం బిన్నవాండుగాని సుద్దులైతే వేవేలు 
వోడక వింతలుసేసీ వుద్దగిర' కృష్ణుండు | పల్లవి || 
"సెలవినవ్వులతోడ చెలులమోములు చూచి 
పలికీ ముద్దుమాటల(లు?) బాలకృష్ణుడు 
చలపాదిగొల్లెతల చనుంగొండలతోడుత 
తులందూచి. వలపులు దొంగాడు. గృమృండు | చూడ | 


తప్పుటడుగులతోడ తరుణల కెల్లాను 
చిప్పిల ముద్దులు వెట్ట చెన్నకృమ్ణుండు 





1 వుద్ధగిరి='ఉదయగిరి' కావచ్చు 


196 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముప్పిరియాసల బొంది ముదితలవొడిలోన 
వొప్పుగం జేతులు చూంచీ నుద్దగిరికృమ్ణుండు ॥ చూడ | 


గటి వెన్నముద్దతోడ కాంతలను మరిగించి 
టు యలు 
పట్టుపగలే కూడీ గోపాలకృమ్ణుడు 
ఇట్టై విజనగరాన యెమ్మెలెల్టాం జూపీని 
లు రా 
చిట్టకపు. జేంతల శ్రీ,వేంకటకృమ్ణుడు | చూడ | 278 ॥ 


బౌళి 


అదరిపాటు వచ్చి అప్పుడే నీవు 
పదిమారులును యేల పంతాలాడేవే ॥ పల్లవి || 


వలవు నిలుపలేక వద్దనున్న చెలులతో 
కలికితనాల నెంత కాంతాళించేవే 
బలువుండాతందు నీపై బత్తి చూచుకొంట గాక 
సొలసి మలసి యేమి సోదించేవే ॥ అద ॥| 


విరహ మాంపంగలేక విభని! మొగము చూచి 
మరులుకొలిపి' యేంటిమాట లాడేవే 
సరసు. డాతండిచ్చినచనవే చూచుట గాక 
తిరిగి తిరిగి యెంత తెలుపవచ్చేవే ॥ అద || 


ఎబునసు వారించలేక మచ్చిక శ్రీవేంక కుశుం 
బెనంగి కొంగిట నెంత దిగింయించేవే 
నను నిహ్టై యేలినాండు ననుపే చూచుటగాక 
పనివడి యింకా నెంత పచారించేనే | అద |॥ 279 ॥ 


క “విభుని వ్రాయనగాని తవ్ప' (కా్య్రీ.) 


శృంగారసంకీర్త నలు 107 
నాదరామ క్రియ 
బుద్ది చెప్పవయ్య నేను పూంచి వినేను 
గద్దరి. గా నెపుడు సిగ్గరిదాన నేను ॥ పల్లవి || 
ఆమగువకు నీవు అన్నిటా మోహింతు వంటి 
యేమనవలెను నానతీవయ్యా 
గొమిడిదానం గాన్ను కతలు నీవే నేరుప్పు 
కొమించి వచ్చిన వాసికత్తెనే నేను | బుద్ది || 


చాయల నాపెకు నీకు సరి. బొందుసేసితి 
'సేయవలసినపని చెప్పవయ్యా 
రాయడించేదానం గాను రచ్చలంబెట్టకు నీవే 
పాయముతోడిమానాపతిదాన నేను ॥ బుద్ది || 


కూడా నీతోనున్నా పెళూటములు చూచితి 

చూడవలసిన వింకాం జూపించవయ్యా 

వోడక భూపతిచెరు వొద్ది శ్రీ, వేంక కేశ సర 

జాడ నన్నేలితివి యిచ్చకురాల నేను | బుద్ది | 280 ॥ 

శుదనసంతం 
ఛా 

చెప్పవయ్య నాతోను చెలి నీకెంత. చుట్టమో 

తెప్పల భూపతిచెర్వు" తిరు వెంగళప్పండా ॥ వల్లవి || 
ముంచి తేనెలుగారే మోవినే మాటలాడీని 

అంచగమన యెవ్వతో అదె నీతోను 





క భూపతిచెర్వు2 నేరు. కోన్‌ +ఏరు. *కోన్‌' అనగా “వ్రభువు అని తమిళము. *ఏరి 
అనగా చెరువు. అదియే తెలుగులో "కోనేరు. దానికి సంస్కృతీకరణవే “భూపతచెర్వు” 
(ప్వామివుష్కరిణి) (గా.రా.).. ఇది వింత్యము (కొ.,శ్రీ.) 


198 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


చంచుల కనుందమ్ముల సారె సన్నలు "సేసేని 
యెంచరానివేడుకతో యిదె నీతోను ॥ చెప్ప | 


చిప్పిలంగ నోరూర సెలవుల నవ్వు నవ్వీ 
అప్పటిని నే డెవ్వతో అదె నీతోను 
వొప్పుగ శిరసు వంచి వూరకే సిగ్గులువడీ 
యిప్పు డిందరుం జూడంగ యిదె నీతోను | చెప్ప ॥ 


* మొగి జిమ్మి రేగ. చన్నుమొనల మోహము చల్లీ 
అగడుగ నెవ్వతో అదె నీతోను 
జిగి నన్ను. గూడితివి (శ్రీవేంక లేశుండ 
చిగరించ మొక్కి మెచ్చీ నిదె నీతోను | చెప్ప | 281 ॥ 


కేకు 1648 సౌళంగం 


ఏమిసేసు నాతండు యెందరికని వోపును 
నేమములు నేర్చకురే నెలంతలాల ॥ పల్లవి || 


అక్కడనుండి వచ్చి ఆ పరాకైవున్నాండేమో 
కక్కసించకురే వో కొంతలాల 
నెక్కాని యళలసి వచ్చి నిద్దురతో నున్నాడేమో 
వక్కన లేపకురే పడంతులాల | ఏమి || 


వలవు చవుల సోంకి వడిం జొక్కిచున్నాండేమో 
బలిమిసేయకురే భామలాల 
యెలమి నాపెకు బాన ఇచ్చి వచ్చినాండేమో 
చలము సాదింకురే జలజాక్సులాల ॥ ఏమి || 


శృంగారసంకీర్త నలు 100 
తగిలి వారిరూపులు తలంచుకొనీనో యేమో 
అగడు సేయకురే యంగనలాల 
జిగి (శ్రీ, వేంకటేశుండు సింగారవనములోన 
నగి కూడెం గోనేటిలో నన్ను నింతులాల| ఏమి | 282 | 


వరాళి 


ఎంతేసి నేరిచినాండు ఇటు చూడరే 


కాంతలాల దాంీ వీంపు గానరాంగా నీతండు || పల్లవి || 


చెక్కులపై వడిసేటి చెమటలు చూడరే 
చక్కనిమోములో సిగ్గు చల్లీ. జూడరే 
ర రా 
నెక్కొానంగ బుసకొ ఘే నేరుపులు చూడరే 
పక్కనం దన నిజము పచరించి నీతండు ॥ ఎంతే || 


కడలేనితన మేనికళలెల్లా. జూడరే 
అడియాలపుంబులక లటు చూడరే 
బెడిదమై జారిన పెనుందురుము చూడరే 
వొడంబరచి నన్ను వొద్దికతో నీతండు ॥ ఎంతే || 


తెల్లనికన్నుల మించుతేటతెలివి చూడరే 
తొల్లిటెమోవిపై గురుతులు చూడరే 
యిల్లిదె శ్రీ, వేంవకేకుం డిప్పుడు దా నన్ను గూడె 
కల్లలు నిజముసేసి కరంగించి నితండు | ఎంతే | 2838 ॥| 
బౌళి 
ఏల రట్టు సే సేవోయి యిదిగో ఆపె 


తాలిమి సెగ్గరిదాన దండనున్నదాపె ॥ పల్లవి || 


200 


శ్రీ 


తాళ్లపాక అన్నమాచార్యుల 
కోలుముందై మన మాడుకో నేటిమాటలెల్లాను 

ఆలకించి వినవచ్చె నదివో ఆపె 

వోలి సదమదములై వున్న మనపాందులెల్లా 

వొలిమితో. జూడవచ్చె పొరుగున నావె | ఏల 
యీరీతి నేకతమున ఇద్దరము నుండంగాను 

కేరడాన నవ్వవచ్చెం గెరలి యాపె 

సారె నొకరొకళము చనవులు మెరయంగా 


'మేరమీరం దానువచ్చె మిక్కిలి నాపె | ఏల 


యిత్తల నీవును నేను యెనయుచు నుండంగాను 
పొత్తులుగలయ వచ్చి పొదిగి యాపె 
బత్తితో శ్రీవేంకటేశ పైకొన్న మేనవారము 
కొత్తవావి చెప్ప వచ్చెం గొసరి యాపె |] ఏల || 284 


గౌళ 
ఏమి సేతునయ్యా నీ విందరికి సముండవు 
ఆముకొని నిను. జూపి అందరి దూరీని ॥ పల్లవి 


యెట్టకేలకు. దనతో యెన్నండో నవ్వితివంటా 
వట్టిసలిగె. బొరలీ వంతుకు నాపె 
గుట్టున నొకకడ నీకొలువు "సేసితినంటా 
బట్టబయలు గర్వించి పరచీ సవతుల న్య ఏమి 


+ తెరమఆంగున నీవు ద్రిష్టించి చూచితివంటా 


దొరతనాల మురిసీ. దోడనె యాపె 
ఇరవెజంగక నీవేమో మాటాడితివంటా 
బెరసి పెచ్చు వెరిగీ ప్రియురాండ్లతోను ॥ ఏమి 


|| 


శ్చంగారసంకీర్త నలు 201 


వూరకే యెప్పుడో పాదా లొత్తించుకొంటివంటా 
తేరకె వేసాలుసేసీ దిక్కుల నాపె 
గారవించి నేండు 'శ్రీ/వేంకటిశ నన్నేలితివి 
దూరంజూచి నీ పట్టపుతొయ్యలులం దాను] ఏమి | 285 


సాళంగనాట 


ఇదివో నీ భాగ్యము లిన్నిటా మెరసెనమ్మ 
సదరాన నిటువంటి జన్మము గావలదా | పల్లవి 


చెంతనుండి యాతండు నీ చెప్పినట్టు సేయంగాను 
పంతాలాడుకొననేలే పడంతి 
యింతటి సవతు లింద కియ్యకొని వుండంగాను 
సంతతము నీకుంగల చలము లీడేరెనే || ఇది 


సారెకు నాతండు నీ చనవు చెల్లించంగాను 

యీరీతి నెమ్మెలు చూప నింకా నేలే 

నేరుపున సరివారు నీకింద నడవంగాను 

కూరిమితో నీవుగోరే కోరికె ప(ఫ?) లించెనే || ఇది 
కుచ్చి (శ్రీ, వేంకటిశు. డక్కున ని న్నుంచకుండంగా 

ఇచ్చకొలంది నవ్వేవు యింతేసి యేలే 

వొచ్చము లే కింతులెల్లా వూడిగాలు సేయంగాను 

తచ్చి నీవు పట్టిన వ్రతములు చేకూరెనే || ఇది | 226 


ముఖారి 


ఏమిగా. జొచినాండే ఇప్పుడు నన్ను 
వేమారు తను నంత వేసరించేదాననా ॥ పల్లవి 


202 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొప్పు దువ్వి న న్నితండు కొసరి వేండుకొనీని 

అప్పటిమాటలకు నే నలిగేనట్‌ 

తప్పకచూచి నన్ను తగ నవ్వు నవ్వించీ 

తప్పు లెంచి నే దనతో తమకించేదాననా ఏమి | 
'వెనంగి నావొడివట్టే ప్రియములు చెప్పీం దాను 

లు 

వెనకటి సేంతలకు విసిగే నటే 

కనుసన్న "సేసి నన్ను కమ్మటిం జొక్కించీని 

మనసు సోదించి తనమర్మాలెత్తే దాననా ॥ వీమి ॥ 
చేతులు చాంచి నన్నుం జెనకి కాంగిట నించీ 

రాోతిటి పంతములకు రావాడేనటే 

యీతల శ్రీవేంక టిశుం డీతండిస్టై నన్నునేల 

యేతులకు నేం దనతో యెొదురాడేదాననా॥ ఏమి || 287 | 


రేకు 16409 పొడీ 


అన్నిటా జాగాండు దాను అదెఅంగండా 
కన్నెపాయపుమదము కారుకొనె ననరే ॥ పల్లవి || 


చెలులచే నేనింకా. జెప్పిపంపవలెనా 
తలంపులోపలిమాట తా నెజంగండా 
చెలప చెమట నిండె చెక్కులునుంబులకించె 
కొలందిలేని వలపు గుబ్బతిల్లీ ననరే | అన్ని ॥ 


కరాత్రి”. శబ్దము. “రాతిరి కాగా దొని కడపటి వర్ణమునకు జౌవవిభక్తికముగు “టి 


ఆదేశముగా వచ్చినది కాబోలు, ఇది అపురూపము. 
& రావు+ఆడేను. రావుడారాజనము, గాంభీర్యము. ఇత్యాది అర్హములతో నేటికి వ్యవ 


హారమునగలదు. రావైన మొగము ఇత్యాది వ్యవహారము సువ్రసిద్ద మే. 


శృంగారసంకీర్తనలు 


జిగి. గడితాన వ్రాసి చేతి కియ్యవలెనా 
త్‌గం జేసేపనులెల్టా తా నెజంగండా 


నిగిడె నివ్వెరగులు నిట్టూర్పు లివె రేంె 


చిగిరింపుందమకము చిమ్మి రేంచీ ననరే 


యితవై నరతులెల్లా యెచ్చరించవలెనా 
తతి నాప్రియములెల్టా తా నెఅంగండా 


203 


॥ అన్ని || 


సతమాయం గూటము లిచ్చటందా ,శ్రీ,వేంకటశుం- 


డతి సంతోషము శాకు నలవడె ననరే॥ అన్ని | 288 | 


కాంబోది 


ఊరకుండంగద రే వువిదలాలా 
మేరతోడివారికి మితిమారవచ్చునా 


సలి గెగలవారికి సరసములాడవచ్చు 
బలిమిగలవారికి పై కొనగవచ్చు 
వలపుగలవారికి వాడికలు చూపవచ్చు 
అలవోకవారి కెల్లా ఆయా అంటవచ్చునా 


చుట్టురికపువారికి సుద్దులు చెప్పంగవచ్చు 
లు యి 
దిట్టతనపువారికి దీకొనవచ్చు 
నెట్టుకొన్నవారికి నేరుపులు చూపవచ్చు 
కీట్టుంగడవారికెల్లా. గాంతాళించవచ్చునా 
ళు ణు 


తగులుగలవారికి తమకము లెంచవచ్చు 
సొగిసినవారికి సొలయవచ్చు 





కీకడ+కడవకట్టగడ. అరసున్న విచార్యము. 


॥ పల్లవి || 


|'ఊర || 


| ఊర || 


204 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అగపడి శ్రీ, వేంకటాధిపత్తి నన్ను నేలె 
వెగమైనవారికెల్లా వేసరించ వచ్చునా | ఊర | 289 


సౌళంగం 


వేళైనదాశా మా విడిదికింటోయివచ్చే 
డాలుమార సిగ్గులు వడంగనేల యింకను ॥ పల్లవి || 


కొలువులో నుండి చెలి కొసరి మాటాడంగాను 

కలకల నవ్వు నవ్వి కాంగిలించేవు 

తిలకించి యిద్దరును తెర వేసుకొనరాదా 

వలవనిజోలి యీడ వద్దు వద్దు ఇంకను ॥ వేళై॥ 
యేకతాన నుండి యాపె యెగసక్కేలు "సేయంగా 

దాకొని తొడలపై బాదాలు చొంచేవు 

లోకులు మెచ్చంగ మేడలోనికైనం బదరాదా! 

కెకొని పూరకుండం దగవు గాదు ఇంకను ॥ వేైై | 


గక్కన శ్రీవేంకటేశ కాంత నిన్ను. గూడంగాను 
ఇక్కడ నన్నేలితివి ఇంతలోననే 
మక్కువ మీకు గలితే మా యింటికి రారాదా 
పిక్కటిల్లీ వలపులు పెనంగకు మింకను || వేవై | 290 | 


రామక్రియ 
ఇద్దరును నొకసైతి రికనేంటికి 


బుద్దులు బోదించంబోతే వొసంగీనా ఇపుడు ॥ పల్లవి || 


క “స్య. ధాతువు రూపమైన *వది పై “రాదా అను ఘటకక్రియ. చేర్చుట వింత. 


“పోరాదా' వలె ఇది. 


శృంగారసంక్తీర్తనలు 205 


చేయెత్తి నీకు మొక్కె చెలియ కానుకలిచ్చె 

చేయరాని విన్నపాలు సేసె నీతోను 

నాయకుండ నీవాకెను నమ్మించితి వన్నిటాను 

నాయములు చెప్పంబోతే నవ్వు రాదా ఇంకను | ఇద్ద | 
చేరి యాపె కూచుండె చిత్తము రా సేవసేసె 

కూరిమి వేండుకొంటాం జెక్కులు నొక్కెను 

నేరిపితి వీకతలు నీసొమ్ము సేసుకొంటివి 

కారణా లడుగంబోతే కడమ యేదింకను | ఇద్ద || 


సేసెవెస్టై నీవై నాకె చెలరేంగి విడి మిచ్చె 
ఆసతో శీ/ వేంకటేశ అక్కునం జేర్చె 
వాసులెంచి నీవు నన్ను వలెనని కూడితిని 
రాసికూటా లెంచంబోతే రవ్వగాదా ఇంకను _ ||ఇద్ద|291| 


కాంబోది 


చెక్కుచేయిం దియ్యరాదు సిగ్గులువడక పోదు 
ఇక్కువ నా తడంబాటు నేమిసేతునే ॥ పల్లవి || 


మొక్కంగా వీడినకొప్పు ముడుచుకొనంగంబోతే 

పక్కనం జన్నులమీందిపయ్యద జారె 

దక్కెల దనపంతము తలంచినప్టై ఆయ 

యెక్కువనా తమకము నేమిసేతునే ॥ చెక్కు | 
ముత్తా గట్టినవీడె మెట్టు చక్కంబెట్టంబోతే 

పాటించి బాహుమూలాలు బయటంబడె 

సూటింబడం దననేర్చు చూచిన చూపు లీడేరె 

యీటులేనినావలపు నేమి సేతునే ॥ చెక్కు | 


206 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
వారయంగా వదలిన వొడ్డాణము పట్టంబోతే 


మురిపెపునాపోకముడి వీడెను 
సరుస శ్రీవేంకటేశు సరసము నెరవేరె 


యిరవైన పరవశ మేమిసేతునే ॥ చెక్కు | 292 | 


శంకరాభరణం 


చూడవయ్య నీ సుదతివిలాసము 
'వేడుకకాండవు విభుండవు నీవు 


వున్నమవెన్నెల పోగులువోసీ 
సన్నపు నవ్వుల జవరాలు 
వన్నెలం గుంకుమ వసంతమాడీ 


యిన్నిటా గళలతో యీ మెఆటుంగుంబోండి 


పాటించి తుమ్మిదపౌంజులు దీర్చీ 
కాటుక కన్నుల కలికి 
సూటి జక్కవల జోడలరించీ 
నాటకవు గతుల నాభిసరసి 


అంగజు రథమున హంసలు (ల?) నిలిపీ 
కంగులేని ఘనగజగమనా 
యింగితపు ,శ్రీ,వేంకటిశ నిన్నెనసె 


| పల్లవి | 


| చూడ | 


| చూడ || 


పంగెన సురతపు వల్లవాధరి | చూడ |॥| 293 ॥ 


శ్చృంగారసంకీర్తనలు 207 


రేకు 1650 
శ్రీరాగం 


వెన్నెలం గాయంగాను వేసవందురా! 
మన్ననలు చేకొని నెమ్మది నుండంగదవే ॥ పల్లవి || 


పగటున నాతండు పకపక నవ్వంగాను 
యెగసక్కేలెల్లా నీవు యేలాడేవే 
తగిన స్టైల్లా నప్పటి దగవులు నెరపంగ 
సిగిడ నీ వింతలోనే నింద వేతురా ॥ వెన్నె || 


పొదిగి నీ శిరసున వువ్వుల ముడువంగాను 
గుదిగొని నీ వతని గోర గీరేవే 
వెదకి యతండు నీ వెంట వెంటందిరుగంగా 
పదిలాన మంచము పై6 బవ్వళింతురా ॥ వెన్నె || 


'శ్రీ/వేంకటేశుండు నిన్ను జేరి కాంగిలించుకోంగా 
చేవమీరి నీవేల సిగ్గు వడేవే 
భావించి పెక్కురతులం బచారించి కూడినాడు 
తావుల నీ నేర్పు చూపి తమకింతురా | వెన్నె 294 ॥ 


మాళవిగొళ 
తనకేమే చెలియా దండకు రమ్మనవే 


జునిగి తెరలో తొంగిచూడ నింత యేంటికే | పల్లవి || 


వినంగదె యీ మాట విభుండు యెవ్వతెతోనో 
చెనకి గరిడీసాము సేసెనటు 





కే వేసని + అందురా = వేసవందురా. 


208 త్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొనగోరు సోయెనట గొబ్బునం జెక్కులమీంద 
వొనరి సిగ్గున లోన నున్నాండట | తన | 


చూడవే యూతండే మరి సొగిసీ వేరొకతెతో 

వేడుక వసంతములాడినాండట 

వీడక ఆకె తీగెటీ వెంట్రుకల జిక్కెనట 

వోడ కొకరితో. జెప్పకున్నాండట ॥ తన || 
అడుగంగదె శ్రీ, వేంకటాధిపతి నాతోనే 

యెడయక చెప్పి నన్ను నేలె నేండు 

అడియాలాలాయనట అండనే యిద్దరి పొందు 

జడియక యిన్నిటాను చలివాసినాండట | తన | 295 ॥ 


బౌళి 


మేలు మేలు కాంతలకు మేకుసేయ నేరుతువు 
తాలిమితో నన్నిటా నాదరించనేరుతువు 


పంతగాండ వౌదువు పదారువేలు సతుల 
బంతింబెట్టి వొక్కమాటే భమఇంచితి 
యెంతవాండవైనా నౌదు వెమ్మెలకు సీతాదేవి- 
నంతవట్టువారు.* జూడ నగ్గి బాస గొంటివి || మేలు" 


అలరుక్మిణి. బెండ్లాడి ఆకెయన్నను బోదిం (డిం?)చి 
లలి సంతోసముగా సెలవు సేసితి 
పొలసి సత్యభామకు పూవు దెచ్చి చేతికిచ్చి 
యెలమి సవతులలో నెక్కుడు సేసితివి ॥ మేలు | 


కే స్రీగెటఅట (కాశీం 
2 అంతవట్టువారున్‌ = ఆ సమయమునకా ప్రాంతము నందున్నవారందరును 


శృంగారసంకీర్త నలు 209 
వీంపున భూకాంత నిల్చి వేడుకతో ,శ్రీలక్ష్మిని 
మోపవుగా నే పొద్దు నురమున నించితి 
కాపొడీ మిక్కిలి నను౯ గరుణించి కాంగిలించి 
యేవున ,శ్రీ/'వేంకళేశ యేలి మన్నించితివి || మేలు!296| 


ఆహిరి 
తలంచిన తలంపులు తలకూడీం. గాక ఇంక 
కలిగిన నీ బత్తి కడమవడీనా ॥ పల్లవి || 
యెవ్వతె రానికోపమో యెదలోనం బెట్టుక నే 
నవ్వినాను వూరక వున్నాండవు నీవు 
తవ్వితే నిసుకపాంతరవంటిది వలపు 
మవ్వవు వేడుకతోడ మాటలాడవయ్యా | తలం || 


వుమ్మడి నెందుకేంగేవుద్యోగ మున్నదో నీకు 
రమ్మని నేం బిల్వంగా. బరాకు మానవు 
చిమ్మి రేంగి వూరేటిచలమవంటిది తమి 
యెమ్మె చూప నెంతలేదు యింటికి రావయ్యా || తలం || 


అక్కడ నెక్కడిమాంట లాలకించుకున్నాండవో 
యిక్కువలు నే నంటినా యేమీ ననవు 
చక్కని ,శ్రీ/వేంకటేశ జలధివంటిది యాస 
యెక్కువ నన్నేలితివి యిట వుండవయ్యా ॥తలం1297| 


దేసాళ 
రట్టుడి కడపరాయం డిస్టై వీండు 
గట్టిగా నేండివుడు తగవు దేర్చరే ॥ పల్లవి || 


౪41 28- 218 


0 


శ్రీ, తొళ్లపాక అన్నమాచార్యుల 
చలము సొదించరాదు సనముకాన( గొంచరాదు 
పలుమారు మాటలాడి వదరీ వీండు 
'మొలకచన్నులు నావి మొనలెత్తీిందనమీంద 
చెలులార మాకు బుద్దిచెప్పంగదరే ॥ రట్టు 


పందెములడువరాదు పంతము విడువరాదు 

కందువలు చూసి పొత్తుగలసీ వీండు 

అందప్పు నాచూపుు లివి అంటుకొనీ. దనమీద 

చందవు మావలవులు చక్కంబెట్టరే ॥ రట్టు 
తమక మాంసంగరాదు తాలిమి చూపంగరాదు 

అమర గూడె శ్రీ/వెంకటప్పండు వీండు 

చెమటల నామేను చేంతసేసీ. దనమీంద 

జమళి మమ్మిద్దరిని సారె మెచ్చరే. |] రట్ట |॥ 298 


సామంతం 


కోరికె లీడేరె నేడు కోనేటిరాయ | ఇస్టై 

కూరిముల వూటుకూరికో నేటరాయ ॥ పల్లవి 
కుమ్మరించేవు సిగ్గులు కోనేటరాయ | యూ 

కొమ్మలెల్లం జూడంగాను కోనేటిరాయ 

కొమ్మువంటి కొనగోరం గోనేటరాయ | మేను 

కుమ్మెలుగా నొత్తకుమీ కోనేటరాయ | కోరి 
కొవ్సుగడు వెడజారె కోనేటిరాయ |) నిండా 

గుప్పేవు సెలవినవ్వు కోనేటిరాయా 

కువ్ప్చళింపు. జెమటలగోనేటిరాయ | యెంత 

గొప్పవాయవయ్య నీవు కోనేటిరాయ | కోరి 


శృంగారసంక్షిర్త నలు రై 
కొండికకాయ మమరెం గోనేటిరాయ | పైండి- 
గొండెలపచ్చడముతో గో నేటిరాయ 
అండనే శ్రీవేంకటాద్రి నలరి నన్నేలితివి 
కొండలలో నెలకొన్న కోనేటరాయ |] కోం॥ 299 ॥ 


రేకు 1651 కొంబోది 


'ఏమి సేఇంచుకొంటివి యేమందు నిన్ను 
కామించినవారికెల్లా కొంతాళము వుట్టుదా ॥ పల్లవి || 


చీటి వ్రాసి యెవ్వతే నీ శిరసునం జెక్కినది 

చాటువగా నేనది చదువుకొంటి 

తొటించి నీ మోవెల్లా. తన యెొంగిలేయట 

ఆంటది యూ మాట వింటి అంట సిగ్గు గాదా | ఏమి ॥ 
కోరి ముద్దుటుంగరము కొంగుతో. గట్టినది 

తేరి చూచి ఇది నేం దెలుసుకొంటి 

బోరున నీమేను తానే భోగించినదనియేమో 

బారచాంచె నీకాంగిలివై. బంతము గాదా | ఏమి || 
పూవులదండ నీ మెడం బూంచి సింగారించినది 

శ్రీవేంక టేశుండ నేను భానించుకొంటి 

నీ- వొల్లెల్లాం దనకే నిర్మాల్యమనుటిది 

యీవేళ నన్నేలితివి యింకం గొత్తగాదా | ఏమి ॥| 300 | 


ముఖారి 


ఇందాంకా నేడ నుంటివి యెదురుచూచె నీకు 
చిందీ సెలవి నవ్వు చిమ్మి రేంగుచు | పల్లవి, || 


22 


శ్రీ 


తాళ్లపాక అన్నమాచార్యుల 
ముద్దుల పెదవిమీంద ముక్కర గదలంగాను 
యి 
వుద్దండపు మాట లాడె నువిద నిన్ను 
కొదైిమీరి నొసలిపె కుంతలా లల్హాడంగాను 
యి కు ళా 


గద్దించీ బొమ్మల నీపై కాతరానను | ఇందాం 
యు ఓ 


మెటుంగు6 డెక్కులమీంద మించుంజెమటలు నిండ 
వుజీముఆిమి చూచీని వొరసి చెలి 
జఆసి చన్నులమీంద జొరుయ్యదతోడ 
గుజిగొం. జేతులు చాంచి కొసరీ బీరానను || ఇందా. 
చక్కనిమేననెల్లా జోజుకొనం బులకించి 
మిక్కుటమై కూడె నలమేలుమంగ 
ఇక్కువ లంటి 'శ్రీ/ వేంకటేశ నిన్ను మెప్పించి 
చొక్కించె రతుల నేండు సులభానను || ఇందాం | *01 


లలిత 


న్స్‌ వల్లనే యీ చేంతలు నెట్టన బాయిటం బడె 
కొవరించం జుమ్మీ ఇచ్చకము సేసితింగాని ॥ పల్లవి 


వవ్వళించి వుండంగాను పక్కన దెరవేసితే 

నవ్వు లేమి నవ్వేవు నాతో నీవు 

యెన్వతెకుం గాచుకుండే దెరంగం జుమ్మీ నేను 

చివ్వన నుపచారము. సేసితిగాని | నీవ 
వేళతో వేగించంగాను విడేలు వద్దం బెట్టితే 

వాలాయించి] వేరొకతే వచ్చేది యెటంగంజుమ్మీ 

మేలిమి నా వూడిగాన మెప్పించితింగాని | నీవ 


శ్‌్లా 


॥| 


శృంగారనంక్షీర్త నలు 213 
వురాన నలమేల్మంగ వుండంగా ' నీకు మొక్కితే 
వెరవు లేమి యెంచేవు వేసాన నీవు 
నిరతి ,శ్రీ/వేంకటేిశ నే నిన్నుంబెండ్డాడితి 
విరసముగాదు సుమ్మీ వేడుకగాని ॥ నీవ | 302 ॥ 


బౌళి 


నెరవేరె. బనులెల్లా నీ భాగ్యమాయ నింక 
'వెరగువడి నీవేమి విచారించేవయ్యా ॥ పల్లవి || 


నెట్టుకొని జవరాలు నీ పాదాలు గుద్దంగాను 
చుట్టి యెవ్వతె కెదురు చూచేవయ్యా 
ళు 
ముట్టి మడిచినయాకు మోవికి నందియ్యంగాను. 
గుట్టున లోలో నేమి గోరేమయ్యా ॥ నెర ॥ 


సమ్మతించి నీతో నావై సరసములాడంగాను 

కిమ్ముల నే మాట లాలకించేవయ్యా 

కుమ్మెలుగా. నురమున కుచముల నొత్తంగాను 

పిమ్మట నెక్కడ పెండ్లిపీట యెక్కేవయ్యా | నెర॥ 
అలమేలుమంగ నిన్ను నదె కాంగిలించంాను 

అలరి' యేంటికి వెరగందేవయ్యా 

యిల శ్రీ వేంకళేశ న న్నీకె యేలించంగాను 

నలువంక మరియేమి నవ్వు, నవ్వేవయ్యా | నెర | 303 ॥ 


వరాళి 


వెంగెమాడం బనిలేదు వెస నొకరొకరికి 
సంగతాయ నీ పొందు జమళి 'నిద్దరికీ ॥ పల్లవి || 


214 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
పాత్తులం గూచుండి యాసపె పూంచి చేతికియ్యంగా 
ఇత్తల నీ వందిచ్చేవు ఇదివో నాకు 
బత్తి నీవు నాపైని పడంతికి నీ మీందను 
హత్తి వున్న విద్దరివుణ్యములు మంచివే ॥ వెంగె || 


ఆకె దనతొడమీంద నటు నిన్నుంచుకొనంగ-- 
నీ కడ నీతొడవై నన్నిడుకొంటివి 
చీకు నేను ప్రియమైతి నీ వావెకు బాంత్రెతివి 
వైకొని ఇద్దరి తపః ఫలములు మంచివే ॥ వెంగె | 


వెలినుండి వచ్చి యాకె వేడుక నిన్ను. గూడితే- 
నలమేల్మంగనైన నన్నలమితివి 
వలతువు నీవు నాకు వనిత నీకు మోహించె 
యెలమి ,శ్రీ/వేంకటశ యీరెండు మంచివే || వెంగ|304| 


హిందోళం 


ఇందు కావెను రప్పించు యెవ్వరై రేమి 
విందులకు. దిరుగంగా వెంగెమాడేనా ॥ వల్లవి || 


యీపొద్దు వొంటి నుండంగా యింటికి రమ్మంటింగాక 
ఆపెతో మాటలాడంగా అదేలనేనా. 
యేవున నీతలంపోత యజంగ కొడితింగాక 
కొవురాలు సేయంగాను కాదనేనా ॥ ఇందు ॥ 


నివ్వెరగుతో నుండంగా నిన్నెంచరించితిం! గాక 
యెవ్వతెకు మోహించినా యేంటికనేనా 


క ిన్నెచ్చరించితి" అని కాలోలు ( కా.,శ్రీ.) 


శృంగారసంకీర్త నలు 215 


నివ్వటిల్లు నీ గుణము నిశ్చఇంచనైతిం గాక 
అవ్వలం బెండ్లి పనికి ఆరడి సేసేనా | ఇందు || 


పొనుపుపై నుండంగాను పాదము లొత్తితింగాక 
యేనెలంతకు. బొంచినా యెడచొచ్చేనా 
కానిమ్మని నన్ను ,శ్రీ/వేంకటేశుండ కూడితివి 
మావవి చుట్టురికము మజపించేనా | ఇందు | 305 ॥ 


1కు 1652 సాౌళంగవాట 


సంతకూటాలవారెల్లా సతమయ్యేరా 
ల! 
మంతుకెక్కిన నామేలు మఆవకు మింకను ॥ పల్లవి || 


పంతమాడేదానం గాను పలుమారు నీతోను 
రంతు సేయని ఇచ్చకురాలం గాని 
బంతికూటిసతులెల్ల పనికివత్తురా నీకు 
వంతుకుం బెండ్లాడినటువంటివారే కొక ॥ సంత || 


కక్కసించేదానం గొను కాదుకూడదని నీతో 
దక్కివుండే. చిత్తములోదానం గాని 
పక్కల గూచున్నవారెల్లా బందుగులౌదురా నీకు 
గక్కన నీకు మేనరికపువారే కాక |, సంత || 


వేసరించేదానంగాను వేడుక, శ్రీ, వేంకట 
_ అనతో నిన్ను. గూడిన ఆలంగౌని 
వేసాలపొరుగువారు. వేళకొదిగేరా నీకు 
వాసి" నింట(టి?) వరునకు వచ్చేవారే కాక ||సంత||306| 


216 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
సాొవువరాళి 


ఇంత గద్దా వట్టి రట్టు యెందాంకొను 


పంతము నెజవుదురా పతితోను ॥ వల్లవి || 
పిలిచితే రావలె ప్రియము చేకొనవలె 

చలపొదితనమేలే సతికి 

సులభాన నవ్వవలె సూటికింబెనంగవలె 

బలిమి చూపుదురా పతితోను ॥ ఇంత || 


కడుంబొందు సేయవలె కనుసన్న నుండవలె 
గడుసుందనము లేలే కాంతలకు 
అడరి మాటాడవలె అంకెకు లోంగావలె 
బడి బడి సొలతురా పతితోను ', ఇంత | 


యింగిత మెణంగవలె ఇచ్చకము సేయవలె 
వెంగలితనము లేలే వెలందికి 
అంగవించి కూడితివి అలమేల్మంగవు నీవు 
పంగింతురా శ్రీ, వేంకటపతితోను ॥ ఇంత |॥| 807 | 


రామక్రియ 
కంటిమి నేం డీకొత్తలు కన్నుల పండుగలాయ 
జంటలైన మీలోని జొాణతనా. లెట్టినో ॥ వళ్లవి || 


కోమలపు నీకొంత గుబ్బల పై మెయుంగులు 
మోమున నీకు గళలై ముంచుకొన్నవి 
యేమి సూత్రమోకాని- ఇందుకునందుకు నేండు 
తామర మొగ్గల సొంవద్దమువై నిలిచెను ॥ కంటి | 


శృంగారనంకీర్త నలు 217 


కడు మంచి జవరాల కనుగవతేటలు నడువు 
నడుమ నీమోవిమీంద నవ్వులాయను 
యెడయక యీరెంటికి నేమిగారణమోకాని 
అడరి కలువలనిగ్గం ముం జిగురులను ॥ కంటీ || 


అలమేలుమంగ నీయండం బాయకుండితేను 
నెలవై ,శ్రీ/,వేంకలేశ నీవు గూడితి 
యెలిమి నాపై నీకు నెన్నటి పొందోకాని 
కలసి మెటుంగుదీవె కల్చకముంజెందెను | కంటి | 308 ॥ 


“దేసాళం 


అన్నిటా భాగ్యవంతుండ వౌదు వయ్యా 

సన్నలు సేసీ నిది చక్కని జవరాలు ॥ పల్లవి || 
మోము చూచి నీ మీంద మోహము చల్లీ నేండు 

(ప్రేమగల 'సేసపాల పెండ్లికూంతురు 

చేముట్టి సరసమాడి సేవలెల్హాండేయంజొచ్చె 


ఆమని నవ్వులతో మోహపు దేవులు ॥ అన్ని || 
మల్లాడి యడుగులకు మడుగులు వరచీని 

చెల్లుబడిగలిగిన చెలిమికత్తె 

వుల్లము గరంగను నీ ఒడివట్ట్రి వెనంగీని 

బల్లిదురాలైన నీ పాయరాని చుట్టము ॥ అన్ని || 


గక్కన నిన్నుంజూచి కొంగిటం. బాయక కూడి 
మిక్కిలి నేర్పుల యలమేలుమంగ 
ఇక్కువతో ,శ్రీ/వేంకటేశ నన్ను నేలితివి 
పక్కం బాయ దక్కుమీంది బంగారు పతిమ ॥ అన్ని 3091 


218 


శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 
మాళవిగౌళ 
దేవ దేవ జగన్నాథ దివ్యమూరితి 
చేవదేరే సీంగారాన చ్చిత్తగించు మింకను ॥ వల్లవి | 


కలికి పియిందు. నీకు ఘనచ[క్రముల తేరు 
బలుచనుగుబ్బల! పైడి కుండలు 
అలరిననడపులె హంసవాహనములు 
కెలన నీకెంగ్రైకొని గెలువుము మరుని ॥ దేవ || 


వరుస మించు. బయ్యద వ్రాతల పెను టెక్కెము 
యిరుదిసల చెక్కులె యివె యద్దాలు 
మొరయుగంటలతోడి మొలనూళ్లై పగ్గములు 
వరగ నీకెం బెండ్లాడి పచారించు పంతము ॥ దేవ ॥ 


కొదలేనిహోరముచే కుచ్చుల వపూదండలు 
చదల నఃమీల్మంగే సామాజ్యము 
యెదుట ,శ్రీవేంకటశ యీకె నిట్ట కూడితివి 
న్‌. 
వదలక మన్నించి వన్నెకెక్కు రతుల || దేవ | 310 ॥ 


బాభి 
కొంత వద్దనే వున్నది కాంగిలించుకొమ్మనవే 


వంతల నెవ్వరైనాను వలదనేరా ॥ వళ్లవి || 


యెన్ని వేసాలు సేసీనే యీతం డాకెకు వలచి 
వెన్నెలలు 'వేందులంటా వెరగందీని 


కేసబ్బలె. అవధారణమున అకారము వీరిలో అరుదు 


శృంగారసంకీర్త నలు 


విన్నవారు. గన్నవారు వెస నవ్వేదెఅంగండు 
వన్నెల పూవుటమ్ములువాండ్లనీని 

యింత బూటకములేలే యీపె భ్రమలకు లోనై 
కంతుండు దోసకొరెని! కడు దూరీని 
చెంతల నిందరిలోనా సిగ్గువడ నేరండు 
పొంతనున్న చలిగాలి బూత మనీని 

ఆగడాలు నేర్చె/దె అలమేలుమంగం గూడి 
సోగ కన్నులను నవ్వి సొంవు మీరీని 
యీగతినె 'శ్రీ/ వేంకటేశు డిదె నన్ను *నేలె 


219 


॥ కాంత || 


॥ కాంత || 


బాగుగా బెక్కురతుల పంతమాడీని | కాంత | 311 | 


శేకు 16538 . శుద్ధవసంతం 


ఎంతకు నేరవు నీవు యేమిచెప్పేది 
చెంతల నీ వేసాలకు సిగ్ణయ్యూ నాకు 


తెలమఆఅంగున నాపె దిష్టము కత చేప్పంగా 
వరున మాచెలి విని వచ్చెను నేండు 
శిరసెత్తి నీమాటలే చెల్లంబెట్టే నవ్పటిని 
అరుదయ్యా నిన్ను. జూచి అంతలోనే నాకు 

సంగడిం గూచుండి యాపె సరసములాడలొను 
వెంగటం జూచివచ్చి చెన్నె మూనతి 
అంగడింబడ్డవలపు అంతలోనే దాంచేవు 
వుంగిటి నీవోజకు, నవ్వులు నన్చీ నాకు 


కేట్రోపక్రారి + అవి. 





॥ పల్లవి || 


| ఎంత | 


॥ ఎంత | 


220 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల ' 
గక్కనం బాన్నుపై నాకె కాంగిట నిన్నుంగూడంగా 
ఇక్కువం దెలిసివచ్చె నిదె మాకాంత 
వొక్కపై శ్రీ/ వేంకటేశ వొగి. నన్ను. గూడితివి 


చొక్కి యలమేల్మంగను సొద్యమయ్యా నాకు ॥ఎంత॥312| 


కాంబోది 


అడుగరే ఆతనినే అవునోకాదో 
వెడ వెడ మాటలెల్లా వేడుకలౌనా ॥ పల్లవి | 


మనసురానిచోట మగుడి మగుడి వచ్చి 
చనవులు నెరపితే సంగతులౌనా 
'పెనంగుతా నుండంగాను ప్రియములు పచారించి 
చెనకంబోతే. దనకు చేతికి లోనౌదురా ॥ అడు | 


చలము సాదించేనేళ చవులు సేసుకొని 

పిలిచి విందుచెప్పేతే ప్రియము లౌనా 

వలపు చాలకుండంగా వడివెట్టి వడి వెట్టి 

బలిమి6 గాంగిలించితే బత్తి సేతురా ॥ అడు || 
సిగ్గువడివుండంగాను చెక్కునొక్కి వేండుకొని 

వొగ్గి విడెమిచ్చితేను వొడంబాచౌనా 

అగ్గమై శ్రీ వేంక టేశుం డల మేల్మంగను నేను 

కగ్గులేక కూడె నింకం గపటము లెంతురా | అడు॥313| 


పొడీ 
ఆడకు. బోయిరావయ్యా అన్నీ విన్నవించేంగాని 
యూడ మాతోడిపొందులు యేకాలముం గలవే || పల్లవి || 


శ్చంగారసంక్తీర్తనలు 221 


చిత్తము రంజిల్ల నీవు చెప్పినట్టుల్లాం జేసి 
'మెత్తనిమాట లాడి మెప్పించె నాపె 
గుత్తవు గుబ్బలు సోంక కొప్పు నీకు. జక్కంబెట్టి 
చిత్తజకేళిక్లి నిన్ను జిమ్మిరేంచె నాపె | ఆడ 


తో 


తనపై. బరాకుసేసి తమి నీకు బుట్టించి 
వనయములనే దక్కంగొనె నిన్నాపె 
కొనగోళ్లు మోవ చెక్కులను జవ్వాది మెత్తి 
కనుసన్న రతులకుం గ్రైకొలిపె నాపె ॥ ఆడ 


తెరమఆంగుకు. దీసి తియ్యనిమోవి యొసగి 
మరిగించె నలమేలుమంగే యాపె 
గరిమ శ్రీ/వేంకటిశ కలసితి విటు నన్ను 
నసరసపునవ్వులను చవిచూపె నాపె | ఆడ || 314 


సామంతం 


ఆపెకు నీకు. దెలుసు నంతరంగపు సుద్దులు 
కోపగించ. బనిలేదు గోవిందరాజ ॥ పల్లవి 


యెంత చనవిచ్చితివో యీసెకు నీవు నేండు 
వంతులు వాసులు బట్టీ వడిగా నీతో 
పంతగత్తె గానోవు పలుమారు నీకె నిన్ను 
కొంతపుం. జూపులం జూచీ గోవిందరాజ ॥ ఆపె 


యేరీతి వొడంబాటో భూకెనేనలది? దొల్లి 
మేరతో మాటాడి మందెమేళముం జూపీ 
నేరుపరి గాంబోలు నిన్ను. గడుంబచారించి 
కూరిములు గొసరీని గోవిందరాజ ॥ ఆపె 


222 


శ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 
బాసలేమి సేసితివో పలుమారు నీకే నీతో 
రాసికెక్కం గూడి మేరలు మీరీని 
వేసాలది గాంబోలు శ్రీవేంకటాద్రి నన్నేలంగా 
గోస నాసచేసీని గోవిందరాజ ॥ ఆవె || 315 | 


కాంబోది 


ఊరకే గుట్టుతోడుత నుండుటగొక 
కూరిములు పచరించి కొసరంగవచ్చునా ॥ వళ్లవి || 


దయదలంచుక నీవే దండకు వచ్చితిగాక 
నయాన నిన్ను రప్పించ నావసమా 
నియతపు నీ బాస నెరవేర్చుకొంటిగాక 
'ప్రీయమున నీ గుణము భేదించవచ్చునా ॥ ఊర | 


లోకము మెచ్చవలసి లోనై తివిగాక 

నాకు చేకొని నిమ్న గరంగించే దాననా 

యీకడ నీ క్రీర్తికి ఇటు నన్నేలితిగాక 

దాకొని చిత్తము రా నేస్తము సేయవచ్చునా |॥| ఊర | 
తగవెంచుకొని నన్ను తతిం బెండ్లాడితిగాక 

తగుంబొంతనాలు నీకు తలంఫించేనా 

నగుతా 'శ్రీ/వేంకటిశ నన్ను మన్నించితిగాక 

మిగులా నిన్నారయుచు మెప్పించవచ్చునా || ఊర | 316 ॥ 


లలిత 


మందలించి యతనికి మంచిదానివలెనే 
యిందులోనే చూపేవే ఇతవు లెల్లాను ॥ వళ్లవి || 


శృంగారసంక్షీర్తనలు 223 

అవ్వలి నీరమణుని నాడంగలవెల్లా నాడి 

నవ్వితిననే వవునే నాలికత్తెవు 

పువ్వులను నొవ్వవేసి వుప్పాడి మోమునం జల్లి 

నివ్వటిల్ల వసంతము నే నాడితిననేవు ॥ మంద | 
చెనకులు - మేన నిండా సేయంగలవెల్దాం జేసి 

మెనంగితి ననేవేమే బేసబెల్లివి 

కొనచూవులనుం జూచి కొంగువట్టి చేతం దీసి 

లనువుగా వేండుకొంటినని యాడేవేమే | మంద ॥| 
అలయించి రతింగూడి అంగము లెంగిలిచే? 

వలచినజాడనేవే వైపులాండివి 

యెలమి శ్రీ/వేంకటశు నిటు నన్ను నొనగూర్చి 

తెలిపి యందరికిని ద్రిష్టము చూపేవే | మంద ॥ 317 ॥ 


కేకు 1654 వరాళి 


నవ్వు వచ్చీ మిమ్ము. జూచి నాకు నేండు 

కువ్వలై వలపు గుదివచ్చినట్లాయను ॥ పల్లవి | 
"పెట్టినవయ్యదకొంగు "పెను చెమటలచేత 

గుట్టుతోడనే చెలికి గుబ్బల నంట 

పట్టురానిసిగ్గుతో నీ పచ్చడము గప్పుకొనె 

నెట్టుకొన్న రమణుండ నీ భాగ్యము లాయెను | నవ్వు || 
'మోవిదొండఫండు సతిముంజేతి చిలుకచే 

కావరించి తొడుకంగో గంటి వడెను 





*4విలుకచే == చిలుకచేయి” కావలె. 
*4శాడుకంగా" అనునది అంతర్భావిత (ప్రేరణార్హకముగానైన కావలె. 


22% శ్రీ తాళ్లపాక అన్నమాచాఒ్యల 
వావిరి సిగ్గుతో నీ వదనానం జిక్కించె 
రేవగలు విభుండ కోరిన కోర్కులాయను ॥ నవ్వు || 


జలజాక్షీ నిలు వెల్లా జవ్వనమదముచేత 
చెలరేంగి పులకలు చిమ్మి రేంగెను 
కలికి సిగ్గుతో నిన్ను. గాంగిలించుకొనె. నేండు 
నెలవై శ్రీ, వేంకటేశ నీకు వేడుకాయను నవ్వు 318 


పొడీ 


చెప్పరాదు నీవు వలచిన సొంపులు 

లప్పలై రాలె గందము లగ్గదింవులు | వల్లవి | 
కలికి నీపై. జర్లీ కనుచూపులు 

తలపోయ నికవి తరితిపులు 

తొలంకించి. జన్నులను తోదోపులను 

మలసితే మారుకొనీ మరుతూపూలు | చెప్ప || 
చెంది 'నెలవులం జిమ్మీ చియునవ్వులు 

యిందరిలో నీకు నవి యెడదవ్వులు! 

కందువ నీతో సిగ్గులు కమ్మం బువ్వులు 

దిందుపడ్డయీ పెకొప్పు తేంటికొవ్వులు ॥ చెప్ప || 
కెరలి 'చేకొనీ నీ కాంిటిపొందులు 

మరుగకు నీకు నవి మాటుమందులు 

మురిపేనం గూడి యిచ్చె మోవివిందులు 

యిరవై ,శ్రీ,వేంకటేశ యిదె సందులు | చెప్ప || 319] 





క యెడదవ్వులు = ప్పదయమును తవ్వుటలు. 


శృంగారనంకీర్తనలు 225 
రామక్రియ 
నిరతపుజాణ వవుదు నేరుపరి వౌదువు 
సరసమెంతాడేవు చాలు నుండంగదవే ॥ పల్లవి || 


వుక్కువంటిది నీగోరు వొగి నాటుంజేసు. బతి 
చెక్కులేల నొక్కేవే చెలియ 
మొక్కకు అప్పటి నీ ముద్దుటుంగర మాతని- 
చక్కనిపాదము లొత్తిం జాలు నుండంగదవే ॥ నిర ॥ 
కొండలు (ల?) వంటి చన్నులు కుమ్మెలుగాం దాంకుం జేసు 
అండనేల కాంగిలించే వతివా 
పండే వాతని పక్కను బంగారువంటినీ మేను 
చెండిగాం గాంకలు సేసీ. జాలు నుండంగదవే  |॥ నిర ॥ 


అమ్ములవంటివి కన్ను లాయము అంటు. జేసు 
వమ్మి యాతని చూచేవు పడతి 
ఇమ్ముల శ్రీ/ వేంక టేశుం డిటు నన్ను నేలినాడు 
సమ్మతిగాం గూడితివి చాలు నుండంగదవే || నిర | 320 ॥ 


సామంతం 


సిగ్గువడి నీలో నీవే చిరునవ్వేల నవ్వేవు 
అగ్గలమై మాతోనైనా నాలోచించరాదా ॥ పల్లవి || 


వెలంది నీచెవిలోన విన్నవించినయందుకు- 
నలరి మారుత్తరము లానతిరాదా 
చలివాయ గోర నూంది సన్న సేసినయందుకు 


తిలకించి యీపెచేతం దెలునుకోరాదా | సిగ్గు || 
౪01 26-౬19 


226 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
చీటి వా(వ్రా?) సీ నీచేతికి చెలి యిచ్చినయందుకు 
పొటించి యర్హములు చెప్పంగరాదా 
తాటించి పప్రియములు చెప్పి తన్నక చూచివందుకు 
జూటరితనొన మేను, సోద నియ్యరాదా | సిగ్గు | 


ర. 
కాంగిటిలో వినయాలు కాంత సేసినయందుకు 
చేంగదేర నిందరిలో6 జెప్పుకోరాదా 
వీగక శ్రీ/ వేంకటేశ వెన నన్ను. గూడితివి 
మాంగిన మోవి యిచ్చి మన్నించరాదా | సిగ్గు | 3821 | 


ఆహిరినాట 


ఇటు నీకు మగండైతే నిది యలవాటులా 
కటకటా జంకించేవు కసుగందదా ॥ పల్లవి || 


సన్నలకు లోనైన జవ్వనపు మగవాని 

కన్నుల నింత చూచితే కాండి పారదా 

పిన్నదానవైనుండి బెట్టిమాట లాడేవు 

చెన్నుండాతని వీనులు చీదరలు గొనవా | ఇటు || 
యేకటతోనుండేటి ఇచ్చకపవురమణుని 

కాంకలనవ్వు నవ్వితే గరివడదా 

వీకతో నీ నాయకుని. వెసం జన్నుల నొత్తేవు 

తేంకవ నాతనిమే నొద్దిక. గాయగావదా | ఇటు || 


చిత్తము కోమలమైన శ్రీ, వేంకటేశ్వరుని 
తత్తరించి పొందితిని తమి రేంగదా 
యిత్తరి నన్నేలినాండు యిందరిలోపల నేండు 
కొత్తలు సేసితే మతి గుబ్బతిల్లదా | ఇటు | 322 || 


శృంగారసంకీర్తనలు 227 
శంకరాభరణం 


ఏమే యిది నీ వెజంగనిదా 
కామించి సాలయంగాం గసరుదురొ ॥ వల్లవి || 


నంటున నీతో నవ్వేరమణుని 
గొంటు-దనంబున గుంపింతురా 
అంటుచు నీచన్ను లటు గని మొక్కంగ 
'పెంటగా నానలు పెట్టుదురా ॥ ఏమే ॥ 


తమకపు టానల తప్పక చూచితే 
నముకానం బతిని జణయుదురా 
ప్రమదంబున నీ పాదము దొక్కంగ 
జమళి బొమ్మలను జంకింతురా ॥ ఏమే ॥| 


'శ్రీ/వేంకటశుండు చేరి కూడె నిను 
లావగురతుల నలయింతురా 
కొవరించి మరీ. గాంగిలించంగా 


ఆవల. బంతాలాడుదురా | ఏమే ॥ 323 ॥ 
రేకు 1655 గౌళ 
నీ గుట్టు దెలియరాదు నిండుక వున్నాండవు 
యేగతి నీసేవ సేతు మెటింగించవయ్యా ॥ పల్లవి || 


చెక్కుల పై6 జెమటలు జిగిమించి వూరం బొచ్చె 
యెక్కడం డలంచితినో యెజంగ నేను 
చక్కని నీ కెమ్మూవి జడియుచు వసివొడె 
పెక్కుమాట లెవ్వతెతో బెజసి యాడితివో ॥ నీగు ॥ 


228 


శ్ర ాళ్లపాక అన్నమాశార్యుల 

నిలువెల్లొం బరాకులె నెయ్యమున€ గానుపించె 

వల పెందునున్నదో నీవైపు దెలియ 

తిలకింవ నీ కన్నులతేటలలో కెంవు మీరె 

తలంక కెవ్వతెదిక్కు తప్పక చూచితివో | నీగు || 
సిగ్గులు మోమున ముంచి సెలవుల నవ్వు దేరె 

వొగ్గి యెవ్వతెం గూడితివో ఇదెంచను 

యెగ్గులేక ,శ్రీ/వేంకటేశ మమ్ము నేలితివి 

కగ్గుదేరె నెటువంటికతలు నేర్చితినో | నీగు | 324 | 


దేసాళం 


నే మెజంగమా అది నీవు చెప్పనేమిటికి 
కాముకుండై నవాండవు కజంగంగ నేరవా ॥ వల్లవి || 


వక్కణతో నానవెకు వలచినవాండవు 
గక్కన నింతేసి పొగడ నేరవా 
చిక్కించుక సేవలెల్లొ. జేయించుకొన్నవాండవు 
మిక్కిలి నీ వావెను మెచ్చనేరవా | నేమెఆం |॥|' 


కోరి వేండి యాపెం దెచ్చుకొనిన యట్టివాండవు 
ల 
గౌరవించి నున్నించ మిక్కడ నేరవా 
కారుకమ్మ( బచ్చడము గప్పిన యట్టివాండవు 
సారె సారె సిగ్గులెల్ల జరవంగ నేరవా ॥ నేమెజణం || 


చలమున నాకెమోవి చవిగొన్నవాండవు 
సొలసి సొలసి లోలోం బొక్కనేరవా 


శృంగారసంక్తీర్త నలు 220 


కలసితి విటు శ్రీ, వేంకటగిరీశ్వర నన్ను 
తలంచి ఇద్దరిని సంతము! సేయనేరవా | 325 ॥ 


బౌళి 


నీమాటలు నిన్నె మోచె నెలంతపంతము చెల్లె 

యేమనేవు మొతో నానతియ్యవయ్య యిపుడు || పల్లవి || 
వలచి యావె నీమై వడిం జేంతలు సేసితే 

చెలితో మారుకుమారు సేసే నంటివి 

"సెలవి నవ్వులతోడ చేతులెత్తి మొక్కె నీకు. 

మలయుచు నీ వింక మారు మొక్కంగలవా | నీమా | 
గుట్టుతో నాపె నిన్ను. గోరి తిట్టు దిట్టితేను 

అట్ట మాటకుమాట లొడే నంటివి 

బెట్తి యెలు.గెతి నిన్ను ప్రియము చెప్పిపొగడె 

(రీ అటి 

పొట్టు. బొరుగున నాపెం బొగడంగం గలవా || నీమా || 
ఇచ్చగించి యాపవె నీకు యెంగిలిమోవి ఇచ్చితే 
* ఇచ్చినందుకును సరి ఇచ్చేనంటివి 

కొచ్చి ,శ్రీవేంకటేశుండ కూడి మడిచి యాకిచ్చె 

నిచ్చలు నిజ యాపెకు నీవూ నియ్యంగలవా ||నీమా326| 


రీతిగొళ 


అన్నిటా నాగుణ మెల్దా నాతం డెజటుంగు 
నిన్ను మెప్పించనేర్చిన నెరజాణ నేను ॥ పల్లవి || 


1(సంతము శాంతశబ్దభనము. కాబోలు. అర్థమూ అదే. 
2కు + ఇచ్చె. 


230 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


రెప్పలెత్తి చూచి నీవు రేసులు వుటించకు వే! 
యెప్పుడు రమణునికి ఇల్లాల నేను 
చప్పనిమాట లాడి చవులు దప్పించకువే 


చిప్పిల నీతో సాగుసేసిన దాన నేను | అన్ని | 


సెలవుల నవ్వునవ్వి సిగ్గులునరచకువే 
తలంపులో నుండే మేనదాన నేను 
బలిమి. బట్టి వెనంగి బయలీందించకు వే 


చలములక్రైతే నీతో సరిదాన నేను | అన్ని || 


మరిగించి నీ వింత మనను సోదించకువే 
తిరమై ,శ్రీ/వేంక ఓశుదేవుల నేను 
పొరి నీ వాతనిం గూడి పొత్తులు గలపకువే 


సిరుల నీ కొద్దికైన చెల్లెల నేను ॥ అన్ని | 327 |॥ 


నాదరామ క్రియ 


సవతివి నీ విన్నిటా జొణవైతివి 


వువిదరో యింటిలోన నుండె తనిసితిమే ॥ పల్లవి || 


చనవరివౌదువే సంగడింగూచుందానవు] 
ననిచెనే మీ పొందులు నవ్వే రిద్దరు 
యెనసీ మేమైతేను యింతేసి నేరమైతిమే 


మొనసి వెండ్లాడినందె మొగిం దనిసితిమే ॥ సవ || 


పొందైనదాన వౌదువే వూనుక వచ్చేవు నీవు 
ముందే చుట్టాలవుదురే మొక్కులాడేరు 


క “కేసులు వుట్టించకు వే వ్రాయనగాని తవ్వ (కా.,శ్రీ.) 
3 శ్రన్న+దానవు = ఉందానవు (కొ..శ్రీ.) 


శృంగారనంక్షీర్తనలు 


పందేలు వేసి నీవలె బయలీందించ మైతిమె. 
కందువ గంకణములు గట్టి తనిసితిమె 


బత్తిగలదానవె పైపై సేవలు సేసేవు 
పొత్తు మీకు. గలసునే బువ్వా లందేరు 


యిత్తల శ్రీ/వేంకటేశు. డిటు నన్ను నేరినాండు 


హత్తి సేసలువెట్టినయందె తనిసితిమే | సవ || 


కాంబోది 


పడంతి నింతె నన్నేల పచ్చిసేసీనే 
తడంబడ నీ సుద్దులు తనకే యమరునే 


బగ్గన నాలిమగనిం బలకలో వా(వ్రా?)” తెచ్చి 
సిగ్గువడంగానే నాచేతి కిచ్చీనే 
యెగ్గులేక యిది దన కెవ్వతె నేర్చెనో కాని 
అగ్గమైన దొరలకు నవి వోజలటవే 


గచ్చియాడోమాంటలు చిల్కలకెల్లాను. నేరిపి 
వుబ్బించి మాయింటికాడ నొప్పగించీనే 
జొబ్బిల నే పొస్తకానం జూచుకొనెనోకాని 
నిబ్బరవుజాణనికి నేమ మిదియటవే 


చవుడు సగినాల మంచముపై నన్నుంచుకొని 
కప్పి తలవంచుకోంగాం_ గాంగిలించీనే 
ఇవ్పుడె. శ్రీ/వేంకటేశుం డెక్కడం దెచ్చెనోకాని 


_తవ్పలేని ఘనునకు తగ నిదౌనటవే . |॥ పడం | 


231 


328 


పల్లవి 
యల 


పడీం 


329 


| సవ | 


232 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


కేకు 1656 ఆహిరినాట 


ఇంతి నేలుకోవయ్య యిది మొదలు 
వంతు(త?)లకు బెట్టీ నిదె వలపుల వెదలు || పల్లవి || 


మగువ నీకు. గొనెమరులు 
వెగటుగం గాముం డేసె విరులు 
నిగిడి వీడెల గొప్పు నెరులు 
తగ నీకు. గానుకిచ్చె తనకుచగిరులు | ఇంతి | 


సుదతి నీ కెదురంపె-. జూపులు 
తుద నొక్క టొకటివై తో దోవులు 
మదితలపోత రేపుమాపులు 
కదియ కింత సేతురా కడు. దరితిపులు ॥ ఇంతి || 


మోవి నిండె. జిరునవ్వు మొలకలు 
ఫూవకపూచె మేనం బులకలు 
యీవేళ _శ్రీ/వేంకటేశ యెనసితివి 
సోవగా మౌంటలలోనం జుట్టుకు మలకలు || ఇంతి || 380] 


తెలుంగుంగాంబోది 


విరిదమ్మివాండేయ! విరహము వేండేయిః 
పరగ నాతనికి పంతమియ్యరాదా ॥ పల్లవి || 


వేండుకొనేవు చెలుల విభుని. గూరుచుమని 
వేండుకోరాదా ఆ విభుని నీవే 


!వాండి + ఆయ. 
2 వేయండి + ఆయ. 


శృంగారనంకీర్తనలు 


పోండిమి. బగవట్ట్రువు వున్నమచందురు మీంద 


నేండే యీతని పాదాలు నీవు వట్టుకోరాదా 
మరుని మీాదుదీసి మరి మొక్కుకొనేదాన- 

వరసి మొక్కంగరాదా ఆతనికిని 

బెరసి కోవిలలకు ప్రీయముచె ప్పేదానవు 

సిరుల నాతనికే చెప్పరాదా ప్రియము 
మంతనాన జిలుకతో' మాటలాడేదానవు 

ఇంతలో మాటాడరాదా యీతనితోనే 


233 


| విరి ॥ 


| విరి 


అంతటా ,శ్రీ,వేంకకేశు. డాతండే. నిన్ను. గూడె 
రంతు సేసేటిదానవు రతి సేయరాదా || విరి | 331 


పొడి 

తలంచుకోండుగాక తనలాగులు 

ఇల రెంట దెప్పరాన ఇతనొనా వలపు 
మనసేల రేంచినే మర్మ మేల దాంచీనే 

చనుంగవకేల చెయ్యి. సారెం జాంచీనే 

మొనసి యొకతె నురమునం బెట్టుకొన్నాండు 

ననిచి యాపెయినాను! నగదా ఇందుకును 
తరితి'పేల 'సేసీనే తమి యేల మూసీనే 

విరుల నేంటికి నన్ను వేసీనే 

శిరసుపై. నొకతెను చేరి యెక్కించుకొన్నాడు 

అరసి యాపెఇనాొ వెంగేలాడదా ఇందుకును 
నన్నలనేల . పొంచీనే చలమేల. పెంచీనే 

కన్నచోటనెల్లానేల గరిసిందీనే 





ఓ యా పె+ అయినాను (కా. శ్రీ) 
2 చూపె అఇనా '(కాశ్రీం 


| తలం 


| తలం 


234 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నన్ను 'శ్రీ/వేంకటేశుండు నమ్మించి బుజాన మోచె 
చిన్నిగోలదైనా రట్టు సేయదా యిందుకును | తలం332] 


వమఖారి 

అన్నియు వేసాలే మీకు నలుకేడది 

మన్నించు మా ముందరనే చతకము లేంటికి | పల్లవి ॥ 
వుష్పతిల్ల నాకె నీవు వొకరొకరి మొకాలు 

రెప్పలెత్తి చూడంగాను. రేనులేడవి 

తొప్పందోంగుం డెమటలతోడ మీసెలవుల 

చిస్పిల నవ్వంగాను చింతలేడవి | 
సంగతిగా మిలోమిరు సరసములాడుకొంటా 

కొంగులు వట్టుకుండంగా కోపాలేడవి 

యెంగిలి మోవులతోడ యేకమై పానుపుమాంద 

సంగతి బెనంగంగా మచ్చరములేడవి అన్ని || 
తైవసమై యిట ఎను కనుసన్నలకు లోలో 


అన్ని | 


భావములు గరంగంగా పంతాలేడవి 

యీవల 'శ్రీ/ వేంకటేశ యెనసితిరి రతుల 

చేవదేరె. బనులెల్లా సిగ్గులేడవి ॥ అన్ని | 388 | 
యా మ. 


దేసాళం 
అప్టేకానీ అందుకేమి అవునోయి 
తొట్టివున్నది మదము దొరవౌదువోయి | 
నిన్ను. బిలువవచ్చిన నెచ్చెలి చెక్కువై గోరు 
వున్నతి నేల తీసితివోయీ నీవు 
అన్నిటా నీపాలిటికీ ఆవె నేనైతినా 
కన్నులార నీ సుద్దులు కానవచ్చెనోయి ॥ అట్టే 


పల్లవి || 


శృంగారసంక్తీర్తనలు 2335 


చేదివ్వె తెచ్చిన నాచెలి చన్నులమీంద- 
నా దెస నేమో వా(వ్రా?) సితి వౌనావోయి 
దాదాత నాపెకాంక్ష దానిపైం జూపితివా 
వేదుగా నీసేంత వెల్లవిరియాయ నోయి ॥ అస్టే || 


చేకానుకిచ్చిన నాచెలియ మోవిమీంద 
కాకుగొల జేసితివట కద్దా వోయి 
యీకడ ,శ్రీ,వేంకటేశ యిద్దరి మమ్మేలితివి 
దీకొని నీ యాసోదాలు తెలిసితిమోయి | అస్టే | 334 ॥ 


నాదరామ క్రియ 


ఎంతలేదన్నా నవి ఏల మానీని 
చెంతల నీవేడుకలు చెల్లింతువుగాక ॥ పల్లవి || 


పఅపుపై నీకు నాపె పాదములు గుద్దంగాను 
తటితోడి వలపులు దైవారవా 
నెజకి సురటి విసరి నిన్ను నిషస్టై చూడంగాను 
గుజిలేనికోరికలు గుబ్బతిలవా ॥ ఎంత ॥| 


వేసరక సారెసార్తె విడెము నీ కియ్యంగాను 
ఆసలు నీమతిలోన నల్లుకొనవా 
రాసికెక్క నీతో సరసములెల్లా నాడంగా 
పోసరించి తమకము పారి. బిక్కటిల్లదా ॥ ఎంత ॥| 


పాయక యేపొద్దు నాపె పక్కనే పండుండంగాను 
ఆయాలంటి పరవశమందదా మేను 
/ యీయెడ శ్రీ, వేంకకేశ యేలితివి నన్ను నేడు 
చాయల నీజవ్వనము సఫలము గాదా |॥ ఎంత ॥ 335 | 


26 శ్రీ, తొళ్లపొక అన్నమాచార్యుల 
కేకు 1657 ఆహిరి 


చలమేల వద్దు వద్దు జొాణండవు యీ పొద్దు 
యెలుంగెత్తి విన్నవించే ఇంటికి రారాదా ॥ వల్లవి | 


మమ్మునేల లోంచేవు మర్మాలేల రేంచేవు 
కమ్మర మొవైనేల కాలు చాంచేవు 
తమ్మిపువ్వు కదువాండి దండనే వెన్నెల వేండి 
ఇమ్ముల నింతటనైనా ఇంటికి రారాదా | చల | 


సన్నలేల చేసేవు నడి యేల వేసేవు 
చన్నులపై వాం(వ్రాణ?) తలేల సారె వా(వ్రా?) సేవు 
చిన్నిగారికాక బెట్టు చిలుకలపలుకు రట్టు 
యెని(న్ని?)*మాయలు సేసేవు ఇంటికి రారాదా | చల | 


ఆసలేల పెట్టవు అట్బై కొంగేల పస్టేవు 
వాసికి నాపాద మెంత వడి మెప్టేవు 
వేసరక నన్నును ,శ్ర/వేంకటేశ కూడితివి 
యీసుద్దులన్నియు వింటి నింటికి రారాదా || చల||336|| 


నారాయణీ 


వులకల _మొలకలపున్నమ* తోడనె కూడె 
అలీవేణి నీపతితో నాడవే వసంతము ॥ పల్లవి || 
మాటల్లు తీగెలువారె మక్కువలు చిగిరించె 
మూటలకొద్దినవ్వులు మొగ(గ్గ?) లెత్తెను 
| ప్రావభంగము. 
శ వైశాఖ శుద్ద ఫూర్లిమకు "మొలకలివున్నమి యని వ్యవహారము. చూ; 12న 
నంవుటము. వీఠకలోబాజర క్రింద. పుటసంఖ్య 


శృంగారసంకీర్త నలు 237 


వాంటపు జవ్వనానకు వసంతకాలము _వచ్చె ' 
ఆంటదానవు పతితో నాడవే వసంతము ॥ వుల 


త అర్య 
చెమటరసము లూరె సిగ్గులు పూవక పూచె 
తిమురు. దరితిపుల తేనె లుబ్బెను 
(క్రమమున దమకముగద్దియ మదనుం డెక్కె 
అవ __. శత నాడవే వసంతము ॥ పుల 


కడుగోరితా.కులు కాయము కాయలుగాచె 
బడినే క్రెమ్మోవిని పండు వండెను 
యెడలేక 'శ్రీ/ వేంక టిశుండి స్పై నిన్ను గూడె 
అడరి నీవతితోనే ఆడవే వసంతము || వుల | 337 


పొడి 


ఎందు వోయీ మనబత్తి యెప్పుడును. గలదె 
వొందిలి. గౌంతదడవు వూరకుండంగద వే ॥ పల్లవి 


చనవుగల్లుకాంత జంకించి పతిః దెట్టితే 
గునిసి నీవేల ఆపె. గోపగించేవే 
వనజాక్షి! తలపోయ వారువారు నొక్కళు 
వొనర నన్నీ. జూతము వూరకుండంగద వే ॥ ఎందు 


బాసలుకొన్నకామిని పైకొని 'పెనంగితేను 

యీసుతోడ నడ్డాలు నీవేల వచ్చేవే 

ఆసల నిద్దరికిని అన్నీ సమ్మతులే 

వోసరించి తెలుతము వూరకుండుంగదవే ॥ ఎందు 
సిగ్గులు విడిచినావె (శ్రీవేంకళేశుల గూడితే 

యెగ్గులు వట్టుచు నీవేల నవ్వేవే 


238 శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 


తగ్గుమొగ్గు లేమీ లేవు తమలోన నింపులే 
వొగ్గి మనములాం! గూడి నూరకుండంగదవే |॥|ఎందు॥338| 


వరాళి 


నవ్వేవారి నెజంగవు నాలుగుదిక్కులా నుండి 

యివ్వల వాసి వద్దా ఇంతిరో నీకు ॥ పల్లవి || 
"సెలవి నవ్వులు నవ్వి చేసన్నలు సేసి 

కలువపువ్వుల వేసి కాతరించేవు 

వలవనిపతిమీంద వట్టి బత్తి సేయంగాను 

కలిగినదేమే యిందు కాంతరో నీకు ॥ నవ్వే | 


ఆయములు గోర నంటి ఆరజపుమాట లాడి 

కాయము చేత నిమిరి గరిసించేవు 

చాయకాని కింతలేసిచవులు వుట్టించంబోతే 

ఆయెడ నేమి లాభము అతివరో నీకు ॥ నవ్వే, 
కప్పరపు విడె మిచ్చి కాంగిటిలో రతిం గూడె 

చిప్పిల , శ్రీవేంకటేశు. జిమ్మి రేంచేవు 

అప్పుడే నన్ను నేలె ఆతనిపై. గొసరంా 

చెప్పవే కూడినదేమి చెలియరో నీకు || నవ్వే | 339 | 


మౌళవిగౌళ 


సూటిగా. దప్పక మోము చూడవయ్యా 
చాటున నీ విందుకెంత జడిసివుండేవు ॥ పల్లవి | 


8మనములాన్‌” అనునది *మనములన్‌” అనుటకు సంగీత దీర్హము కావచ్చు. లేక “నున 


ములోన్‌” అనియైనా వుండవచ్చు. 


శృంగారనంక్షీర్త నలు 2309 


జిగిమించు సిగ్గులేల సెలవుల నవ్వులేల 

మగువతో మొగమెత్తి మాటాడరాదా 

యెగసక్కేలకు విన్ను యేమీ నన్నది గాదు 

నిగిడి ఇంటిలోనే నీవేల లోంగీవు ॥ నూటి 
ముంగిటివెరవులేల మొగమోట యింతయేల 

అంగన యిచ్చినకాను కందుకోరాదా 

వెంగేనకు నిన్ను నీకె. వెస రట్టు సేయదు 

వెంగట నీ విందుకేల చింతించుకొనేవు ॥ సూటి 


బట్టుబయ లీందనేల భావించుకొననేల 
గుట్టుతో నాపె నిక్టై కూడంగరాదా 
రట్టుగొ శీ/వేంకటశ యిస్టై యాపె పంగించదు 
మట్చుతో నేరితి వనుమానించనేమిటికి | సూటి | 340 


పొడి 


ఇంకనేలే మరంగులు ఇన్నియును. దేటపడె 
పంకించి నివ్వెరగులు పడనేలే ॥ పల్లవి 


పొందైనయా'పె సుద్దులు బొంకక చెప్పుమంకును 
అందగారిమాటలేల ఆడీనే తాను 
విందమంటా నే ననేకవేడుకతో నుండంగాను 
చెంది యందరిలో. దాను సిగ్గులు వడుదురా ॥ ఇంక 
'పెల్లన నాపె నిందుకు. బిలిపించుకుండంగాను 
చెల్లంబో వట్టిగుస్టే సేసీనే తాను 
చల్లంగా నిద్దరి. జూచి సంతోసించుకొందమంటఓ 
పల్లదానం దలవంచి వరాకున నుందురా ॥ ఇంక 


240 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 

చెలరేంగి యావెచేత సేనలు వెట్టించగాను 

నలువంకం జూచి యేల నవ్వీనే తాను 
యెలమి 'శ్రీ/వేంక టిశుం డిటు తానే నన్నుం గూడె 


వలవు పాగడంగాను. వద్దందురా | ఇంక | 341 | 
రేకు 1658 మౌళవి 
నిన్నమాపే తనకు. నేను లోననరే 
యెన్ని చేసినా. జేసె ఇంకనేలే వెజవు ॥ పల్లవి | 


పొలంతు లిందరు దను పోది సేసి పొగడంగా 
అలయుచు నే వెంగేలాడే దాననా 
పలుమారు వద్దివారు 'బత్తులు సేయంగాను 
నెలంత నే నొక్కతెనే నిషూరినా ॥ నిన్న | 


ఇంటికాడిసతులెల్లా యిచ్చకము. సేయఃగాను 

జంటనుండి నేనే కడు. జెండి పోరేనా 

వెంటనే చుట్టరికాలు వీరెల్లా. జెప్పంగొను 

గొంటరితనాన నేను. గొరబుసేసేనా | నిన్న | 
'సేసవెట్టినవా రెల్లా చేకొని పంతాలియ్యంగా 

_ లి ణు 

యీసున నేనే యెలయించే, దాననా 

ఆనల (శ్రీ వేంకటేశుం డస్టై తా నన్నుంగలసె 

పోనరించి తనకు నే బుద్ది చెప్పేదాననా॥ నిన్న |॥ 842 | 


_ మంగళకౌశిక 
ఎక్క డెక్కడోసుద్దుల కెంత సేసేరు 
నిక్కి యాపెం జూచితేను నింద నీవై వేయరా || పల్లవి! 


శృంగారనంకర్త నలు 241 
జవ్వనితో నీ వొకనన్న సేసితివంటానః 

రవ్వలుగా నాడేరు రమణులెల్లా 

వువ్విళ్లూర నీవుగన వొద్దం బెట్టుకుండితేను 

చివ్వున సోబానం బాడి 'సేస వెట్టకుండేరా ॥ ఎక్క || 
ఆపెమొంద నీ చూపు లటు గొంత నాసెనంటా 

మూవులు మూండై కొంగులు ముళ్లు వేసేరు 

* యేవునం దొడపై ఛీవు యీవె నెక్కించుకొంటేను 

కాంపురపు బాసికాలు కట్టకమానేరా ॥ ఎక్క ॥ 
పమ్మి యాపెపై నీవు పాదాలు చాంచితివంటా 

దిమ్మురైంగి ఇందరు నీదేవు లనేరు 

ఇమ్ముల శ్రీవేంకటేశ యేళితివి మమ్ము నిసై 

కమ్మర నందురును నీ కైవశమే యనరా॥ ఎక్క | 343 ॥ 


బౌళి 


కొమ్మ కెంత ఆసోదమో కొలువులు సేయవచ్చె 
రమ్మని చేరంబిలిచి రతిసేయరాదా ॥ వల్లవి || 


చుట్టే చుట్టి నీతో నాకె సుద్దులు చెప్పంగ వచ్చీ 

బట్టబయలెమ్మెలు చూపంగ “వచ్చీసీ 

గుట్టుతో నుండంగా నీకు కొవ్పులు వెట్టుంగవచ్చి 

అస్టై "లోనికి బిలిచి ఆదరించరాదా ॥ కొమ్మ ॥ 
కమ్మటి నింటిలో నెల్లా కాంవురాలు దిద్దవచ్చీ 

చిమ్మి రేంచి ఇచ్చకాలు సేయవచ్చీని 

తమ్మివువ్వు గానుకిచ్చి తలంపులు చెప్పవచ్చీ 

నమ్మతించి ఇయ్యకొని చనవియ్యరాదా ॥ కొమ్మ |॥_ 
4 ౫-౯౫ 


242 


శ్రీ, తొళ్లపాక అన్నమాచార్యుల 
చలరేంగి చలరేంగి! సేవలు సేయంగవచ్చీ 
మొలకనవ్వులు నవ్వి మొక్కవచ్చీని 


యెలమి నన్నేలితివి యివు'డే శ్రీవేంకటేశ 


బలిమి నాపెను. గొంత పనిగొనరాదా॥ కొమ్మ | 344 


భైరవి 
నెలంతరో రమణుని నేరమెంచనేంటికే 
చలము సాదించవచ్చే సతులకుంగాక 
మగనాలికేటికే మంకుందనాలవొట్టు 
తెగనాడే వీరిడికత్తైెలకుంగాక 
మొగమోటదానికేలే మొనగోరితాంకులు 
అగడై నరతుల గయ్యాళిదానికింగాక 


గుట్టుతోడిదాని కేలే గొరబు బొమ్మజంకెలు 
రట్టుడితనముల కరాళికింగాక 
చుట్టువుదానికేలే సూడుంబాడు సాలవులు 
దిట్టతనమున నవ్వేతెక్కలికిం గాక 


'వెండ్లికూతురు కేలే 'వెనంగొన్న పంతములు 
దండితనాలను మేనదానికింగాక 


అండనే శ్రీ వేంకటిశుండాతండే నిన్ను. గూడె 


|| వల్లవి 


| నెలం 


| నెల 


బెందుసేయ, నీకేలే పెరవారికి. గాక | నెల. | 345 


దేవక్రీయ 
తానేతలంచుకొని దయం జూచీని 
ఆనించి కానుకలెల్లా నందియ్యరే 


13ంరేండి చెలరేంగి (కా.,క్రీ.) 


॥ పల్లవి 


శృంగారసంక్రీత్త నలు 243 
మాటత స్పేమిసేసీ మచ్చికగలితేం జాలు 
పాటించి రమణుండే పంతమిచ్చీని 
గౌంటాన నాతనినేల గాసిసేసేరే మీరు 
చీటివా(వ్రా?)సి తనబాస చేతికియ్యరే ॥ తానే | 


నడత ప్పేమిసేసీ నమ్మిక గలితేం జాలు 
విడువక 'తానే వచ్చి వేందుకొనీని 
వడింబెట్టి మారేల వట్టిదూరులు దూరేరే 
ముడోగట్టి తన నవ్వు ముంగిటనే పెట్టురే ॥ తానే | 


తవనత'ప్పేమిసేసీ తానే కూడితేం జాలు 
యివల శ్రీ/వేంకటేశుం డిట్టై యేలీని 
తవిలి యీతనినేల తగవులం బెట్టరే 
జవకట్టి తనమేలు చాటి చెప్పకే || తానే | 346 ॥ 


నాదరామ క్రియ 
మంచివాండవయ్య నీవు మమ్మేల రట్టు సేసేవు 
ముంచి నీకు మొక్కేము మన్నించవనయ్యా యివుడు ||పల్లవి॥ 
పలికినట్టే నీతో. బలుకుమనేవు నన్ను 
మెలుంత కింతేసి మందెమేళమేంటికి 


బలిమితో వసంతము పైంజల్లుమని యాడేవు 
వలవులు గనమైతే వరుసదప్పుదురా ॥॥ మంచి || 


నరికి బేసికి నీతో సారె. బెనంగు మనేవు 
తరుణిని నాకింత వుద్దండాలేంటికి 





కేముడెగట్టి=మూటగట్టి (ముడియునట్లుగా కట్టి) కావచ్చు. 


! శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
వరగ జూంజాలాడీ వంద(దె?)ము గొనమనేవు 
మురివెము గనమైతే మొక్కళము లెంతురా |॥ మంచి || 


మెట్టినట్టి నీపాదము మెట్టుమనేవు నన్నిటు 
'వట్టవురాణి నాకింత వంతమేంటికి 
చుట్టరికము గలితే సొంట్లు సోదింతురా మంచి | 347 | 


శేకు 1659 భూపొళం 


నావంక దోసనము లేదు నలినాక్షులాల మొరు 
శ్రేవలమై ఇందుకు సాకిరిసుండీ ఇవుడు ॥ పల్లవి || 


విందులో _చెప్పవచ్చిన వెలది మోవి తీపంటా 
అందుకొని చవిగొనీ నదివోతాను 
ఇందు కిస్టై తమయక్క యెొరింగితే నేమియను 
ముంద రెరంగండు తాను మొక్కలీండు చూడరే నావం || 


నిమ్మపండ్డు చేతికీరే గానికియ్యంగా నాచన్ను; 
నిమ్మవంద్లు మంచివంటా నిక్కి తినీనే 
వుమ్మడి నీ సుద్దులు మాయమ్మ వింటే నేమియను 
కొమ్మలాల యీతండు. కక్కూర్తికాడు గదరే | నావం | 
చేరి పిల్వవచ్చిననెచ్చెలి తనవేడుకంటా 
యిీరీతి నన్ను (శ్రీ/వేంకటేశుండు గూడె 
! ఈ చరణములన్నిటిలో మూడవ పొదముందు వరుసగా “యెరి€గితే, ఏంట ఏంట 


అన్నవి చెలికత్తెవాక్యములు. దానికి తరువాతి “ఏమి” అనునది నాయకుని మాట. చేదర్ధ- 
ములకు ముందున్నవాక్యములన్నీ నాయకుని గడుసుదనమును తెలిపే చేతలుగలవి. 


శృంగారనంకీర్త నలు 245, 


సారె నిది మాయేలికెసాని వింటే నేమియను 
కారుకొన్నజాణకొండుగదరె నేంగిోండు! నావం || 348. | + 
ధన్నాసి 

ఇక్కడ. నేమి సేసేవు యెంతవని గద్దు నీకు 

గక్కన నాపెమేలు కందువు రారాదా ॥ వల్లవి || 
వెక్కుచేతితోడిచింత చిరిచేదులవంత +. 

ముక్కుమోొంది చేలు మరుముంగిటివాలు 

అక్కజపుతలపోంత అజుండు వా((వ్రా?)సినవా([(వ్రా?)త 

చొక్కవు నీసతిలాగు చూతువు రారాదా | ఇక్క || 
తప్పక చూచేటి చూపు తడంబాటుతోదోపవు 

ముప్పిరిశిరసువంపు మోచిదింవు 

చిప్పిల సిగ్గులమొక్కు చిత్తజు. డిడిన చిక్కు 

చొవ్పుగ నీఇంతిలాగు చూతువు రారాదా | ఇక్క || 
చెదరునిరింగురులు చిమ్ముంగూటపుగురులు 

పొదిగొన్న అడియాన పూంచినసేస 

యిదివో శ్రీవేంకటేశ యింతలో బెండ్లాడితివి 

నుదతి, నీదేవిలాగు చూతువు రారాదా॥ ఇక్క || 349 | 

గౌళ 


ఎన్నిలేవు నీవిద్య లేమి సేసేది 
ఇన్నిటా నీ మోహము నా యెడనే పూసేవు |॥ పల్లవి | 


సందడించే వూడిగపు సతులెల్లా నుండంగాను 
గొందినుండి నన్ను నేల కొంగువస్ట్రేవు 


ఓ మోచిదింవువ*బరువుదించుటి కావచ్చు. 


246 


శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
నిందలకు వెజుచేవా నేనుము నీకున్నదా 
ఇందులో నీ పెద్దరిక మివుడే చూసేవు ॥ ఎన్ని | 


కప్పములు దెచ్చుకొన్న కాంతలెల్లా నుండింగాను 
చిప్పిల నామౌందనేల చేయి చాంచేవు 
తప్పుంగులము. లెంచేవా తగురూపాలు చూచేవా 
ముప్పిరి నీ దొరతనములు పచారించేవు ॥ ఎన్ని | 


కోరి కొలువులు సేసే కొమ్మలెల్లా నుండంగాను 
పేరుకొని వచ్చి నన్నే వెండ్లాడేవు 
యీరీతి ,శ్రీ/వేంకటీశ ఇంతేసి విచారించేవా 
శారవించి నన్నుం గడు కాంగిట నించేవు ఎన్ని | 350 ॥ 


శుదవసంతం 
ల 


చెప్పంగదె మాసుద్దులు చెవులార వినేము 
తప్పక వలపులెల్లా తారుకాణ వచ్చెనా ॥ పల్లవి || 


వేంగినంతా నేకతాలు విభునితో నాడితివి 
చేంగదేర విడేలు సేసితివి 
యిీగతిం జుట్టరికొ లిద్దరికి. గల సెనా 
భోగవురతులకెల్లా పొంతనాలు గూడెనా ॥ చెవ్చం || 


యెదురుబడి నుండి యింవులుగా నవ్వితివి 
మొదల జూచుకొంటిరి మొకమొకొలు 
సదరాన మాలో మికు సగినాలు లెస్సాయనా 
మదనతం[దత్రముల మోమనసు లెన సెనా || చెప్పం! 


శృంగారసంక్షీర్త నలు 247 
గక్కనం ,శ్రీ,వేంకటేశు. గాంగిలించుకొంటివి 
చిక్కించుక సేవలెల్లొం జేసితివి 
యిక్కువ నీతండె నన్ను యిచ్చగించి రతిగూడె 
చొక్కపు మాపెండ్లికి సోబానం బాడిరా॥ చెప్పం || 351 ॥ 


హిందోళం 


నీకే తెలుసునే నెలత యూ గరిమలు 
దాకొని నీలోనీవే తలంచుకోంగదవే ॥ పళ్లని || 


పిలిచి యాతనిముందు. పేరుకుచ్చి దూరనేల 
వెలయంగ నంతలోనే వేండుకోనేలా 
చలువయు. వేండియును సరి నొక్కచో నుండునా 
చలరేంగి మర్వుండు చేసినచేంతగాక | నీకే | 


పిక్కటిల్లం దొలిసారి దీరములాడంగనేల 

పక్కన నీవాతనికి పంతమిానేలా 

నెక్కొాని చికటియు వెన్నెలా. గూడించవచ్చునా 

చిక్కించుక మరుండు చేసినచేంత గాక ॥ నికే ॥| 
పొదిగి 'శ్రీ/ వేంక టేశుం బొం దెలయంచనేల 

ముదమున నింతేసి మొక్కంగనేల 

కదిసి కల్లా నిజము గొడింగట్టువసమా 

చెదరక మరుండు చేసినచేంత గాక ॥ నీకే ॥| 352 ॥ 


సొాళంగనాట 


అవులేవే యెమ్మెలేమి ఆడుకొనేవే 
చివురైన' మొంద మరి చేవగాకపోదు ॥ పల్లవి || 


248 శ్రీ, అాళ్లపాక అన్నమాచార్యుల 
.నగవచ్చుంగొని మరి నగినట్టై తమలోన 
శగమారం బొందులు 'సేయరాదు 
మొగమోటలు. గలవు ముంచి యంకెకు రాకుంటే 
గడు సేసేకోపము లణ(చంగరాదు ॥ అవు "| 


మొాటలాడవచ్చులాని మాటలాడినట్లానే 
మేటిలైన రతులను మెప్పించరాదు 
పాటించి మొక్కంగందగు పంతములు మోరితేను 
నీటునం దొట్టురికొలు నెరపంగరాదు | అవు | 


'పెనంగంగవచ్చుంగాని 'వెనంగినయట్లానే 
చనవులు చెల్లించి జరపరాదు 
యెనసితివి శ్రీవేంకటేశు కరుణయు మించె 
ననునేలళె నీతని మొనంగ నిక రాదు |॥| అవు || 353 | 


కేకు 1660 ఆహిరి 


నీవిభుండు నిన్ను. జూచి నివ్వెరగుతో నున్నాండు 
వేవేగం గాంగిలించవే మోహనాంగి ॥ పల్లవి | 


తియ్యనిమాటలతోను తేనెలేల చిండేవే 

చయ్యాటపు సణంగులచక్కెరబొమ్మ 

నెయ్యవు చన్నుల ప్రైండి నిగ్గులేల దులిపేవే 

వుయ్యాల మంచము మొింద నో మెరుగుంబోండి॥ నీవి | 
పువ్వుల తురుములోను వుష్పాడి యేల రాల్బేవే 

నవ్వుల మొల్లల మోహనవు లతిక 

జవ్వనవు మదమున జాజర లేలాడేవే 

రవ్వలైన వసంతపు రాజీవనేత్రి | నీవి | 


శృంగారనంక్షీర్త నలు 240 
వడిగా నిట్టూర్పుల వాసన లెంత నించేవే 
కడు. జల్లందనమున కవ్పురగంది 
అడరి (శ్రీ/వేంకటేశు.. డాతండే నిన్నేరినాండు 
కడంగి యేలలసేవే' కరికుంభ జఘన ॥ నీవి | 354॥| 


మంగళకొశిక 

ఈ సుద్దు లెటుంగుదునా యుల్లాల నేను 

నానరున నుండి యేమి నవ్వేవు నీవు ॥ పల్లవి || 
నేమముతో. గాచుకుండి నీ కొలువు సేసె నీకె 

యేమి వోజలు 'నేర్చెనో యిందాంకా నీకు 

గామిడివి నీవు దొల్లి కతలకారి యాపె 

నామోము చూచి యేల నవ్వేవు నీవు | ఈసు || 
చనవరై పొస్తకాలు చదువుతానుండె నీకె 

మనసెందు మరపెనో మచ్చికె నీకు 

యెనయ నాసోదకాండ వేల యింపులాండి యీకి 

ననిచి నాతో నేమి నవ్వేవు నీవు | ఈసు || 
పొనుపువై నీవుండంగా పాదాలు పిసికె నీకె 

ఫూని యెంతలయించెనో పొందుల నీకె 

ఆనుక శ్రీవేంకటేశ అట్టై నన్ను. గూడితివి 

నానంబెట్టి నాతో నెంత నవ్వేవు నీవు! ఈసు | 355 ॥| 


గుజరి 
న! 
మంచివానితో నింత మంకులేంటికి 
కంచము పొత్తు గలసి కైకొనంగరాదా ॥ పల్లవి || 


1 ఏల+అలసేవే 


250 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పట్టవు దేవులనంటా పాయవుదాననంటా 
అట్టుగా దూరనేలే యాజుడి పతిని 
గుట్టుతోడివా. డతండు గుణము కోటిసేసును 
చుట్టురికమే నెరపి సాంవు మోిరరాదా ॥ మంచి 


ఆయ మెజుంగుదునంటా ఆతందు బాసిచ్చెనంటా 
చేయివట్టి తియ్యనేలే చెలువునిని 
దాయగా. డతండు మంచితనమే నిలువెల్టా 
చాయ సేసుకొని మోవి చవిచూపరాదా ॥ మంచి 


భావ మెజుంగుదునంటా పచ్చిగా. గూడితినంటా 
కొవరించనేలే శ్రీ/ వేంకటేశ (రుని 
యీవల నన్నేలినాండు యీతనికి సరిలేరు 
వావులు గలయంజెప్పి వద్ద నుండరాదా॥ మంచి | 356 


రామక్రియ 

వనితలతో నేల ఎట్టిగుట్టు 

చనవిచ్చితే వలపు చప్పనయ్యినో ॥ పల్లవి 
చెక్కు నొక్కినవాండవు సేసవెట్టితే నేమాయ 

తక్కక నిమాందట తప్పు మోచీనా 

మొక్కి దచుకొన్నవాండవు మోవి “ఇచ్చితే నేమాయ 

వెక్కనపు నీ పంతము వెలితయ్యానా ॥ వని 
కరంగించినవాండవు కొలుదొక్కితే నేమాయ 

వొరయ నీగుణము వేరొక్కటయ్యినా 


సరి నవ్వినవాండవు చన్నులంటితే నేమాయ 
గరిమం జుట్టరికము గడ్డెము.. వేసేరా ॥ వని 


శ్చంగారనంకీర్తనలు 251 


"పెండిలాడినవాండవు పెనంగితే నేమాయ 
దుండగవుందమకాన దొమ్మి సేసేరా 
అండ _శ్రీ/వేంకకేశ నీ వటు మెచ్చితేనమాయ 
కొండుకపాయపు నిన్ను కొంగువస్టురా |] వని |॥ 357 ॥ 


వరాళి 

నీక్రే! తెలుసు నివి నీవు చేసిన చేంతలు 

జోకతే నీ మహిమలు చూడమటజచితిని ॥ పల్లవి || 
చెక్కులమెయుంగు చూచి చిత్తానం దలంచుకొంటా 

ఎుక్కువ నీ కొప్పు చూడ మజచితిని 

చక్కని నీమోవి చూచి సంతోసానం దనివొంది 

చొక్కవు నీగళరేఖ చూడమటఆచితిని ॥ నీకే | 
కచ్చుపెట్టి నీ నుదుటి కస్తూరి నామము చూచి 

మచ్చవు నీమోవి చూడ మజచితిని 

అచ్చపు సింగారాల నమరిన రూపు చూచి 

చొచ్చి నీమేను సోదించచూడ మజచితిని | నీకే || 
నెట్టుకొన్న కళలతో నీనిలువెల్లా. జూచి 

మట్టున నీ బుజాలు చూడమరచితిని 

ఇట్టై ,శ్రీ/వేంకలేుశ యిటు నిన్ను. గూడి చూచి 

చుట్టి చుట్టి మర్మాలెత్తి చూడ మజచితిని! నీకే | 358 || 


పొడి 


మాకేలయ్యా ఇంత నీతో మారుకొనను 
చేకొని ఇట్ట అందాలు - సేసుకొంట గాక ॥ పల్లవి || 





శ ఇది ఒకపాటి అధ్యాత్మ కీర్తనలలో వుండదగివది. 


252 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
చెక్కుల పై చెమటలు చిగిరింపు. బలకలు 
యెక్కడి! వనెడిగితే నేమందువొ 
ముక్కున నిట్టూరువులు ముంచిన మోముకళలు 
నెక్కొనె నీకనియంటే నీచిత్త మెట్టుండునో | మాకే! 


కనుంగొనల నిద్రలు కాయముపై యలపులు 
ఘనమాయనంట నెంత కాంతాళింతువో 
వెనుకొన్న సన్నలును వేవేలు తమకములు 
'పెనగొనీనంటే యెంత బీరములాడుదునో | మాకే 


పెదవిపై వసివాడు పిక్కటిలుం బరాకులు 
యిదివోయని చూపితే నెంత మెత్తువో 
అదన 'శ్రీ/వేంకటిశ అట్టె నన్ను. గూడితివి 
కదిసి గరిసించితే కైవస మెచ్చాదువో | మాకే || 359; 


రేకు 1661 దేవగాంధారి 


పలుకులు" నేర్చితివే పడంతి 

పలుకులు కప్పురవుభరణిలో నున్నవి ॥ పల్లవి | 
విన్నపము చేసుకోవే విభునికిని | తొల్లె 

విన్నసుద్దు లింకనేలే వేమారును 

సన్నలైనాం జూపవే సముకానను 

నన్నలు వెట్టుదురా సారె వలపులకు ॥ పలు] 


మొక్క వే చేతులెత్తి ముమ్మారును 
'మొక్కలీ. డతండు చూడ మొగమెత్తీనా 


1 క్క డివి+అని+అడిగిలే. 
2ఇది వాకోవాక్యము. 


శృంగారనంకీర్త నలు 253 
మిక్కిలి కాంగిలించవే మేటివిభుని | యివె 
మిక్కిలి తీరిచెనే యిమ్మెయిం జనుబక్కవలు | వలు || 


బంతికి. దీలువవే నీపతిని | నేడు వూ- 
బంతినే వేటులాడితి బలుమారును 
చింతదీరం గూడితివి శ్రీ, వేంకకేశు- 
చింతనీడ చల్లంగదె చెప్పరే మీరు | వలు |॥| 360 ॥ 


తెలుంగుంగాంబోది 


మగువభావము చూచి మన్నించవయ్యా 
వెగటుగా మోవితేనె విందు వెల్తీని ॥ వల్లవి || 
లు ళా 


చెక్కుమీందం జేయివెట్టి సెలవుల నవ్వు నవ్వి 
తక్కక తనమోహము దాంచీం జెలి 
పక్కనం బాపట దువ్వి పరాకులు పచరించి 
గక్కనం దనసిగ్గులు గాదెం బోసీని ॥ మగు | 


వాలుకరెప్పలు వంచి వదనానం గళరేంచి 
చాలా నీవై. దమకము జరపీ. జెలి 
తాలిమి నిట్టూర్చు చలి తలపోంతలెలాం. బెంచి 
ప. క! ర్‌ 
వోలిం దనయానసలెల్లా వొడింగట్టుకొనీని ॥ మగు ॥ 


పయ్యద జారంగందిసి పలుమారుంగాంగిలించి 
నెయ్యమెల్లా నీమీంద నెరపీంజెలి 
ముయ్యెడ ,శ్రీ/వేంకటేళ యేలితివి యీకె నిష్ట 
చయ్యన రతులెల్ల్హాను జుట్టి సేసీని ॥ మగు ॥ 361 ॥ 


2ర్‌డీ 


'శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
గౌళ 
ఇంతటివా(డవయ్యా నిన్నెట్టు గెలువంగవచ్చు 
కాంతల భ్రమఇంచేకనుకట్టువాండవు 
ముప్పిరి హస్తలాఘవములనే ఇంతి చన్నుల 
చిప్పగతులాడేటి సిద్దుండవు! 
తవ్పక మదనమంత్రాలనే చెమటవాన 
రప్పించనేరిచిన ఇంద్రజాలపువాండవు 
పలుమణులు సోంకించి వపడంతిమైం బులకలు 
వెలయంగ మొలసించే విద్యవాండవు 
పలచని కొనగోరిబదనికలు సోంకించి 
కళలు రేంచి చొక్కించేగబ్బిటౌళికాండవు 
చిత్తజభూతము .బంపి చెలుల నాకరిషించి 
తత్తరించి కూడేటి భూతనాథుండవు 


మత్తిరి ,శ్రీ,వేంకటేశ మన్నించితి విటు నన్ను 


వుత్తమ వినోదాల యోగివురుషుండవు || ఇంత | 


టైరవి 


ఎంచ నెట్టు వచ్చు నమ్మ ఇలమీంద నీకొత్తలు 


పంచశరు బలములే భామ సింగారములు 


తామరల విరులపైని తగుశాలిగర్భములు 
ఆ మీంద నరంటులును అంగజు తేరు 


చీమకదొంతరకొన సింహపుంగొదమ వా(వ్రా?)లె 


యేమని పొగడవచ్చు నింతిసింగారములు 


1 ఈ సిద్దుడు వివ్రవినోదియా? 


పల్లవి | 


ఇంత || 


ఇంత | 


362 | 


పల్లవి || 
యా 


వించ || 


శృంగారసంక్షీర్తనలు 255 


జక్కవల సరుసనే జంటతామరతూంద్దు 

అక్కడ శంఖముమీంద నమరెం బోక 

చొక్కపు. చిగురులును జోడైన యద్దములు 

యెక్కువల కెక్కుడాయ నింతి సింగారములు | ఎంచ ॥ 
ఇరవై సంపెంగపువ్వు ఇరువంక శ్రీ,కారాలు 

అరచంద్రుండు. దుమ్మిద లన్నిటిమీంద 

నిరతి ,శ్రీ/వేంకలేశ నీకాగిటిలోపల 

గరిమ గీర్తన కెక్కె కాంత సింగారములు || ఎంచ|363|॥ 


ఆహీరి 
ఆనతియ్యవే మాతో నానతిమన్ననలెల్లా 
వూని సంతోసాన నిన్ను. బొగడేము గాని ॥ పల్లవి || 


జల జల. జెమరించె జాజుకొనల బులకించె 
తలంపులోనివలపవు దాంచనేంటికే 
కళలు మోమున రేంగె కానవచ్చెందమకము 
చెలుల మింతే మాతో సిగ్గవడ నేంటికే ॥ ఆన || 


కొవ్వు గడువెడంజారె గురుతు లాడాడ నిండె 

చిప్పిల నేండే పరాకుసేయనేంటికే 

దప్పిదేరె. బెదవుల దగదొజ్టై నూర్చుల 

యెప్పుడును నీవారమే యింక నేలే మంగు [న || 
కన్నుల నిద్దుర దేరె గందపు బేంట్టు రాలె 

సన్నలా చాయలా వట్టిసట లేంటికే 

యిన్నిటా ,శ్రీ/వేంకకేశుం డిదివో నిన్ను. గూడె 

యెన్న నూడిగవువార మింక వేసాలేంటికే | ఆన || 364 | 


256 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
రామ క్రియ 
చెల్లంబో! సిన్గ లేదటె చెల్లెల 
అల్లన నిన్నెంచుకోవే అక్కరో నేండు ॥ పల్లవి || 
సేసకొ'ప్పేల వదలె చెల్లెలా 
ఆనుద్ది బావ నడుగు మక్కరో నీవు 
'సేసితివే బలుచేంత చెల్లెలా 
ఆస నీవంటిదే కాదా అక్కరో నాకు ॥ చెల్లం || 
చెంది నిన్ను నమ్మితింగా చెల్లెలా 
అందు. బాలు గద్దు గదె అక్కరో నాకు 
చిందువందాయ వావులు చెల్లెలా 
అంది నీమారే నేను అక్కరో నేడు ॥ చెల్లం || 
చిన్నదానవంటా నుంటిం జెల్లెలా 
అన్నిటా నీవే పెంచితి వక్కరో నన్ను 
చిన్నలు నీమేన నిండెం జెల్లైలా 
అన్నిటా శ్రీవేంకటేశు. డక్కరో కూడెనో || చెల్లం3865| 


కేకు 1662 సౌరాష్ట్రం 


నీవంటివారమే కామా నేమెల్లా నింత సేసేమా 

కొవరించి కడునేల గయ్యాళించేవే ॥ పల్లవి || 
సిగ్గువడ్డదానవు శిరసు వంచుకుండంగ 

వొగ్గి పతితోనేల వొడ్డారించేవే 

వెగ్గళించి ఇవీ. గొన్నివేసాలు సే సేవుగాక 

యెగ్గులేని సతులకు నివి వోజలటవే ॥ నీవంటి ॥ 


కేషది అక్కా చెల్లెండ్ల సంవాదము. ఇద్దరికీ శ్రీ, వేంకటశుడే నాయకుడు. 


శృంగారసంక్షీర్త నలు 


పంతపుదానవు నీ వప్పటి గుట్టు చూవక 
కొంతుని 'నింతేసి యేల గరిసించేవే 


యెంత లేదు ఇవీ గొన్నియెమ్మెలు సేసేవుగాక 
ఇంతలో. జూచినవార లిది మెత్తు రటవే 


వొట్టు వెట్టుకున్నదాన వూరకే వుండుటగాక 


కిట్టీ (శ్రీ, వేంకకేశుం గాంగిలింతురకే 


గట్టిగా న న్నితం డేలె కతలు చెప్పేవుగాక 


257 


| నీవంటి 


యిష్టై సవతులకు నింత దగునటవే || నీవంటి | 366 


రామ[క్రియ 


ఈతని గెలుచుటకు నిదే వుపాయము 
నీ తగవులెల్దాను నెరపవే నీవు 


మనను వచ్చినప్పుడు మాటలాడీంగాని తాను 
మునుప నాతనికిని మొక్కవే నీవు 
ననుపైనవేళను నవ్వులు నవ్వీంగాని 
వొనరంగ వద్దనే గూచుండవే నీవు 


యితవైతేం గనక తా నింటికి వచ్చిం గాని 
చతురత సేసలు చల్లవే నీవు 
తతిగొని మోవితిపు తానే చూపీంాని 
మితిమీరం బొగడుచు మెచ్చవే నీవు 


తమకము రేంగితేను తానే పెండ్డాడీం గాని 
అమర నాతని గోర నంటవే నీవు 


సమరతి శ్రీ/ వేంకటేశ (రుం డిదె నిన్ను గూడె 


|॥ పల్లవి 


॥ ఈత 


| ఈత 


సముకాన చేంతలు పచారించవే నీవు | ఈత | 367 


“౪01 26 - ౯21 


258 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
ముఖారి 
ఇంకానేల వట్టియాన లేమిటికి. బెట్టవు 
అంకె. జూచితే గురుతు లద్దములో నున్నవి | పల్లవి | 


యీతల నావె' నీవు యెదిరించినప్పుడే 
చూతమువో మీలోని సుద్దులెల్లాను 
మాతో నింతేసి యేల మరింగులు వెస్టేరు 
కాతరపుమీచేంతలు కాయలుగాచున్నవి ॥ ఇంకా | 
మనసిచ్చి మీరిద్దరు మాటలాడినప్పుడే 
వినేముగా వీనుల మీ వేడుకలెల్టా 
పెనంగి మౌవద్దనేల బేరి జోకొట్టవచ్చేరు 
దినము మీ సరితలు తీగెలు వా రున్నవి ॥ ఇంకా 


అలమేలుమంగ నీవు నంటికూడినప్పుడే 
తెలియరాదా మోములతేటలెల్లాను 
మలసి శ్రీ/ వేంకటేశ మమ్ము నెంత మన్నించేరు 


వలపులమీరతులు వాండ్లెక్కివున్నవి ॥ ఇంకా | 368 


హిందోళవసంతం 


ఎటువంటివాండవయ్యా యేమయ్యా 
తటుకన మొక్కితేను తలవంచేవు ॥ పల్లవి || 


కొసరితే దోసమా కూరిమి గలుగుసతి 
యెసగి సాదించేవు ఇందరిలోన 
వుసురనందగదా వుడివోని విరహాన 
కసుగాటు మాటల గరిసించేవు | ఎటు || 


శ్చృంగారసంకీర్త వలు 260 


చెనకంగరాదా చేతికిలోనైనయాపె 

పనివడి జంకించేవు వంతమాడుతా 

తనిసీ యలయరాదా తమకప్పుంగగాంకలకు 

'పెనంగుచు బీరానం బెచ్చురేంగేవు ॥ ఎటు ॥| 
అలమితే నేమాయ అలమేలుమంగ నిన్ను . 

చలరేంగె గుంపించేవు (శ్రీ, వేంకటేశ 

తలపోయవలదా తగిలినరతులను 

పలుసోంకులను. గడు. బచ్చి సేసేవు | ఎటు |॥| 369 ॥ 

ఆహిరినాట 

వట్టి విచారములేల వడంబడ నింక నేల 

నెట్టన నన్నేలుకొనే నేరుపు నీ దింకను ॥ పల్లవి || 
కన్నుల నిన్ను. జూచితి కానుక చేతికిచ్చితి 

యెన్నికలు మరియేమీ నెణంగ నేను 

విన్నపము. జేసితి వేవేగ నీకు మొక్కితి 

పన్ని నన్ను రక్షించేటి భారము నీ దింకను ॥ వట్టి | 
ఇంటికి వచ్చితి నీకు నిచ్చకము లాడితి 

దంటతన మెజఆంగ నీ తరుణి నేను 

నంటునను వేండుకొంటి నయుమే పచరించితి 

'పెంటగా నన్నమన్నించే! ప్రియము నీ దికను ॥ వట్టి ॥ 
పాగడితి నన్నిటాను పొందులెల్టాం వేసితి 

తగినవుపాయాలు దలంచ నేను 

నిగిడి శ్రీ, వేంకటేశ నే నలమేలుమంగను 

మొగి నన్ను. గూడితివి ముదము నీ దింకను ||వట్టి|370| 





(నన్ను మన్నించే' వ్రాయనగాని తప్పు. (కాశ్రీం 


260 శ్రీ. తాళ్లపాక అన్నవూాచార్యుల 
శంకరాభరణం 
చుట్టమైతే యాతనికి జోడై వుందువుగాక 
జట్టే గొని ఇంకనేమి సాదించేవే / 


వల్లవి || 
యెదుటం థిత్తమురానే యిచ్చకమొడుదుగాని 

పదరి మాటాఢకువే పలుమారును 

మొదల బదారు వేలసుదతులవా. డతండు 

వెదకి నీ వింకనేమి వెంగమాడేవే | చుట్ల || 


సెలవుల నవ్వుతానే సేవలు సేతువు గొని 
మలసీ చేచాంచకువే మాటిమాటికి 
తలంకక చీకటి తప్పు చేసేవా. డతంయ 
చలపట్టి యింకనేమి చక్కం బెప్టేవే | 


చుట్టు || 
కైవసమై నీ విష్ణ కాగిటం గూడుదు గొని 

చేవమీరి యింక రట్టు సేయకువే 

శ్రీ, వేంకటేశుండు సర్వ జీవాంతరాత్మకుండు 

దేవులవు యింకనేమి తిద్దుకొనేవే | చుట్ట | 371 | 


కేకు 16638 ముఖారి 


కానీవయ్యా అందుకేమి కొదనేమా నిన్నును 
నానంబెట్టి యందరితో నవ్వేవు నీవు . 


పల్లవి || 
చిత్తము నీకొకవంక చిమ్ము. జూపు లొకవంక 
మత్రిలి యప్పటి మాతో మాటలాడేవు 
బత్తి నీ 'కెక్కడనని భావించి నమ్మంగవచ్చు 
పొత్తులవిభుండవై పొదిగేవు నీవు ॥ కానీ | 


శృంగారనంకీర్త నలు 


చెనకు లొకరితోడ చేసన్న లొకరితోడ 
"సెనంగులాట నాతో బెరయిరచేవు 
ననుపు నీ కెందునని నలి నేర్చరపవచ్చు 
తనివోనిచుట్టుమ వై తగిలేవు నీవు 


వలపులు వాడలోన వాడికలు వూరిలోన 
కలసేవు నీవు నా కాంగిటిలోన 


261 


॥ కానీ || 


యెలమి ,శ్రీ,వేంకటుశ ఇంపు లెట్టు గానవచ్చు 


తలంపు కొద్దివాండవై తనిపేవు నీవు || కానీ | 372 | 


ద్రావిళ ఖ్రైరవి 


నీవల్లనే కంటిమే నేండు యీ కొత్తలెల్దాను 
భావించుక పైకానేటి పడంతియు. గలదా 


మగండు నాలు. గూడి మంతనము లాడేవేళ 
యెగసక్కేలకు తొంగి యేల చూచేవే 
సౌగిసి మరుతంత్రాన. జొక్కివుండేటివారి-- 
నగడు సేసేయట్టి ఆంటదియు.౬ గలదా 


కందువ దామిద్దరును కాంగిలించుకొన్న వేళ 
గొంది నీవు వద్ద నేల కూచుండేవే 
పొంది పానువుమీంద భోగించేయట్టివారి 
అంది సిగ్గువరచేటి అతివయు గలదా 
అట్టె 'శ్రీ/ వేంకటేశ. డలమేల్మంగం గూడంగ 
గుట్టునం. జన్నుల నెంత గుచ్చియెత్తే వే 
ము నో. 
తొట్టుకొని మోవులవిందులు చవిచూచేవారి 
నెట్టునం బచ్చిసేసేటి నెలంతయు. గలదా 


॥ నివల్ల || 


॥ నీవల్ల || 


నీవల్ల 373॥ 


262 శ్రీ, తొళ్లపాక అన్నమాచార్యుల 
వళి 


ఎంతరాతిమనసో నీకెప్పు డింకం గరంీనో 
పొంత సిగ్గువడీ నీతోంబొందేటి వేడుకను 


కొప్పు వీడు! తెణంగదు. కొంగు జారు మెజంగదు 
తప్పక నిన్ను జూన్లీ. దరుణి 
దప్పిదేరీ. బెదవుల తడంబడీ. దత్తరాన 
అప్పటనుండి మాటలాడీ నిబ్బరానను 


చెలులను. దలంచదు చింత నిల్టు దలంచదు 
కొలువులు నీకు. జేసీ కొమలి 
ఫులకలు మేన నించీ పొంగు. జెమటల నీందీ 
బలిమి నీతో బెనంగీ పంతపుటాసలను 


'వెన నలయికెంచదు వెనకముం దెంచదు 
పొసంగ నిన్ను. గూడుచు. బొలంతి 
యెసగ శ్రీవేంకటేశ యేపురేంగి రతులను 


| 


పసగా సరవమాడీ బహువరాకునను _ || ఎంత ॥ 


దేశాక్షి 
అంతదొడ్డదానవా అందరికంటె నీవు 
మంతుకెక్క నీవే ముందు మాటలేలాడేవే 
వంతులకే పెనంగేవు ' వాసులకే వచ్చేవు 
ఇంతయు. గొనవచ్చె నీ యెమ్మెలు నేండు 
బంతినే సతులకెల్ల బాగా లాతం డియ్యంగాను 
చెంత నీవు ముందే వచ్చి చెయ్యేల చాంచేవే 


*వీడుబఆగదు. భావార్థంలో “త” ప్రత్యయం (కా. శ్రీ.) 


ఎంత 


౩74 


అంత 


శృంగారసంక్షీర్తనలు 263 

తప్పక మోము చూచేవు తగవులే వెదకేవు 

చెప్పరాదే నీపగటు చెలులలోన 

అప్పటిం బొత్తుల నాతం డందరిని నిడుకోంగా 

కప్పి ముందే కడి నీవు గక్కన నే లెత్తేవే ॥ అంత | 
కారతనాలు సేసేవు తొంటివావులు చెప్పేవు 

నరవి నన్నిటా నీవు జాణవౌదువే 

యిరవై శ్రీవేంకకేశుం డిందరిని. గూడంగాను 

వురమెక్కి ముందే రతి నోలలాడేవే | అంత | 375 ॥ 


కాంబోది 


+డుగరే చెలులాల ఆతనినే యీామాట 
బడి వాసి వచ్చితేను బాసగొనవలదా | పల్లవి || 


చెలిమి వేరొకతెతోం జేసిన యారమణుని 
సాలసినంగాక యీసులు దీరీనా 
వెలినుండి వచ్చి వట్టివినయాలు సేసేవాని 
చలములు సాదించక సమ్మతయ్యినా | అడు || 


తగ నావద్దనుం డాపెం దలంపోసే మగవాని 
యెగసక్కేలాడక యింపు వుట్టీనా 
అగడుండేంతలు సేసి యమరం జెప్పేవాని 
నిగిడి పంగించక నెం(నెం?) 'జిరిది దిరునా ॥ అడు || 


యెందునైనా భోగించి యెంగిలై వుండినవాని 
అంది పన్నీటు గడుగ కం(కం?) కె వచ్చినా 
జెంది నాతో నా సుద్దులు చెప్పేటి శ్రీవేంకటేశు 
సందడి. గూడి నవ్వక చచి గానవచ్చునా | అడు||376| 


264 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
మౌళవిగౌళ 
పట్టుపుదేవులము ప్రాణేశ్వరి వీతనికి 
రట్టు సేసితే నవ్వరా ఇస్టై ఇందరును ॥ పల్లవి ॥ 
యెనసి నీపతి బాస లెవ్వతెకో చేసెనంటా 
మనసున బెట్టుకొని మాటలాడేవు 
పనివడి ఇంక నొడంబడక- దిద్దంబోతేను 
నిను మోచిరాదా అనేరుపు నేరములు ॥ పట్ల ॥ 
యెజిం గెవ్వతో మేనిసా! మ్మీతనిమై నుండంగ 
గుజుతుగా. బట్టుకొని గుంపించేవు 
వెణప్పు దెలువుకొని వెల్లవిరిసేయంబోతే 
'మెఅయవచా యిస్టైతే మోందం బుణ్యపాపాలు ॥| పట్ట | 
శ్రీ/వేంకటేశు. డెవ్వతోచేతికిలోనాయనంటా 
* కావరించి యీతనితో కాంతాళించేవు 
వేవేగ నిన్నుంగూడే నీ విభుని, జూచి నవ్వితే. 
చేవదేర వానియందే చేంతమోంతలును || పట్ట ॥ 877,] 


రేకు 1664 సామంతం 


నీవు చేసిన చేంతలు నీవే తలంచుకొనేవు 
కావరించి నీతో. దారుకొణించనేమిటికి ॥ పల్లది || 


1 వ్వతె మేనిసామ్మో” అనుట సహజము. సమాసాంతమునందు రావలసిన సందేహవార- 
కన్వరము (ఒ) సమాసవధ్యమున “ఎవ్వతి శబ్దము పై కూర్చుట అన్నమయ్య స్వాతంత్ర్యపు. 


నందేహము. “సొమ్ము” పైగొక “ఎవ్వతి లోచే చూపదలచెనే మో? 
£షదియు. నంతే 


శృంగారనంకీర్తనలు 
ఇచ్చకమాడినందుకు ఇయ్యకౌనవలెంగాక 
అచ్చట గరిసించి ని న్నడుగనేల 
కుచ్చి కాంగిలించంగాం జేకొని లోంగావలెంగాక 
'పెచ్చువెరుగుచు నీతో. బెనంగనేమిటికి 


చెక్కులు నీవు నొక్కంగా చెలరేంగవలెంగాక 
వెక్కసించి నీతో విజ్ఞవీంగనేల 
గక్కనం బాదము దొక్కంగా మొక్కవలెంగాక 
మిక్కిలి జంకించి మితిమారంగనేమిటికి 


కడు నీవు మన్నించంగా కలయంగవలెంగాక 
బడి బడి వటి సిగు వడంగనేల_ 
ము గ్‌ 
కడంగి శ్రీ/ వేంకటేశ గక్కన న న్నేలితివి 


2665 


॥ నీవు || 


॥ నీవు | 


అడరి మెచ్చుటగాక్ష అలయనేమిటికి. || నీవు | 378 ॥ 


హిజిజి 

4! 
నన్నేమి యడిగినే నాయకుండు నాకు. దాను 
సన్నలం దన్ను దిద్దుక చాయకు దేవసమా 


వూరం జుట్టుమైనవాండు వొదిగి వుండంగనేలే 
ధీరత యిండ్రవెంట దిరుగుంగాక 
క. రా 
జీరదీయించుకొన్నాండు సిగ్గులువడంగనేలే 
వొరలేనివలపుల కోడీగట్టుం గాక 


ఆనలు వెట్టినవాండు అనుమానించంగనేలే 
సేసవెట్టించు కందరి. జెనకుంగొక 
బాసలిచ్చినాండు ఇంకా. బంతాలు నెరపనేలే 


వేసాలు మాని విచ్చనవిడి నుందుంగాక 


| పల్లవి || 


॥ నన్నే | 


॥ నన్నే ॥ 


266 శ్రీ తొళ్లఫ్టాక అన్నమాచార్యుల 


'వేడుకపడినవాండు వెపు మజపవులేలే 

వాడిక కిందరి గూడి వచ్చుంగాక 

యీడనె ,శ్రీ,వేంకకేశుండేలినాడు నన్ను నేండు 

తోడం దోడ రతులకు దొరకొనుంగాక || నన్నే | 379 | 

బౌళి 

కడు నిన్ను దూరవద్దు గర్వము తగవెంచదు 

బడినున్నతరితీపు పంత మెంచదు ॥ పల్లవి | 
మిక్కుటవుం. దమకము మాందుగిందు మెంచదు! 

వెక్కనపుటడియాస వేసళొంచదు 

యెక్కువైన మోహము యొగ్నసిగ్లు లెంచదు 

పిక్కటిల్లినచలము ప్రియ మెంచదు ॥ కడు | 
వీడనిచుట్టురికము వింతతన మెంచదు 

వేడుక యెదిరివల్ల వెర పెంచదు 

వోడక వైల. ఎ మొగమోటమేమినెంచదు 

యీడ్రైన కూటమి అలయిక నెంచదు | కడు || 
మనసులో తలపోంత మరియేమానెంచదు 

గొనకొన్నరతికేళి కొలదెంచదు! 

యెనసితి విటు నన్ను యిదినో శ్రీ, వేంకళేశ 


తనినోని సరనము తపస్పేమానెంచదు || కడు | 380 ॥ 
శ్రీరాగం ॥ 
చూడవే వో చవెలియరో జూట రీతండు 
వేడుకలకు నవ్వులు వెదచల్లీ నీతండు ॥ పల్లవి || 


11మయెంతదు వ్రాయనగాని తప్పు (కా-్రీ.) 
8 కొాలది+ఎంచదు. 


శృంగారనంక్షీర్తనలు 267 


వొప్పయిన తనవేలివుంగరము నీదె యంటె 
అప్పటి నానలువెట్టీ నౌనే యీతండు 
కుప్పెతోడినవరముగురుతు నేం బట్టితేను 
తప్పకచూవీ నన్ను. దగునే తా నీతండు | చూడ || 


కట్టిన కంరహారము కడు. గొత్త యిది యంటే 
వట్టిలారుకాణలకు వచ్చీ నీతండు 
కట్టుకొన్న దిది దట్టి గాదు చీర యంటే 
యిజ్బ యీవిగా నాకు నియ్య వచ్చీ నీతండు | చూడ || 


కేలనున్నవూబంతి భోగించినది యౌనంకే 
సోలి దననేమములే చూపీ నీతండు 
కోలాటపు పతిమల గొప్పసుర కేడదంటే 
వేళతో నన్నుం గూడె ,శ్రీ,వేంకటేశుండు |చూడ||381| 


పాడి 
ఇందుకంపి నేమిసేలు నింకా నేను 
నింద నీపైంబడీ. జమ్మీ నీ చిత్త మింకను ॥వల్లవి 


కొమ్మ నీ చూచినచూపే కొండ సేసుకొని నమ్మి 
కమ్మి తలపోసుకొంటా. గాచుకున్నది 
రమ్మన వెరచుంగాని రాక కెదురుచూచీ 
నెమ్మది నెరింగించితి నీచిత్తమింకను | ఇందు || 


కొచ్చి మొనవ్విన నవ్వే కొంగుముడియగా నెంచి 
కచ్చుపెట్టి తమితోడం గాచుకున్నది 
అచ్చలాన జలిమిసేయదుగాని పొందుగోరీ 
నిచ్చలు నీవై వరాకే నీచిత్త మింకను ॥ ఇందు ॥ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కోరి వీవాడినమాటకుం గోటికిం బడి 'గెత్తి 

గారవానం బానుపు పై6 గాచుకున్నది 

యిీరితి ,శ్రీ/వేంకటేశ యిస్టై నీవు గూడితివి 

నీరూపే తప్పక చూచీ నీచిత్తమంకను || ఇందు || 382 

మధ్యమావతి 

సవతిగనక నీ జాడలెల్లా. గానవచ్చె 

జవళిమాపొందు లివి సతమాయనివుడు ॥ పల్లవి 
కాంతుండు నేనో. దారుకాణకు వచ్చితే నీవు 

సంతసాకిరి చెప్పేవు జాణవౌదువే 

వంతుల నిద్రరికిని వావి గూడునాయంటే 

పంతము కొలంనేవు బాపురే నీవు ॥ సవ 
వొల్లనే మాలో బాసలవొడంబా టడిగితే 

గొల్లదోమటి సేసేవు గుణివాతువే 

ఇల్లిదె వొండొరులకు నీడౌనా యని యంటే 

చెల్లుబడెంతేయ నేవు! చెవ్పరాదె నీవు | సవ 
నమ్మి (శ్రీ, వేంకటశ్వరు నన్ను. గూోరుచుమంకేను 

దొమ్మి నవ్వులు నవ్వేవు దొరవాదువే 

సమ్మతించి నేమే కూడి సరివయసులాయంటే 


మిమ్ము. జూచుకొమ్మనేవు మేలుమేలే నీవు సవ || 383 | 


కేకు 1665 . దేసౌళం 
ఇంకనేది వుపాయము యెంచిచూచుకొనవయ్యా 
పంకపుండెమటల గుబ్బతిలుతా నున్నది ॥ పల్లవి || 
| ఏల్లుబడీ+అంతే+-అ నేవు. 


కేందొర్రి. శబ్దము. స్త్రీ పవురుషోభయసాధారణమా? 


శ్చంగారసంకీర్త నలు 269 


కిన్నెర వాయించుకొంటా కెరలి తానములకు 
తన్నుందానె మెచ్చి చొక్కుతా నుండంగా 
వున్నతి నీ వంతలోనె వొద్దికి వచ్చితే. జూచి 
చెన్నుమోర. దలవంచి సిగ్గువడి వున్నది ॥ ఇంక 
పదములు చెప్పుతాను పాడి యాయర్హములెల్లా 
సుదుతులకెల్లాం జెప్పిచూపుచు. నుండి 
యెదుట నీమోము చూచి ఇంతలోనె మొజుంగుచు 
మదిరాక్షి చెక్కు చేయిమాటు చేసుకొన్నది | ఇంక 


రతి చిత్తారు వా(వ్రా?)యుచు రాంపువినోదములకు 
అతిమదనకళల నలరి ఇట్ట 
కతగా శ్రీ,వేంకలేశ గక్కన నిన్ను. గూడి 
మితిమీరి సంతోసాన మెరయుచు నున్నది ||ఇంక||384| 


ముఖారి 

నీయంతవట్టుకు మేలు నెమ్మి నిరువంకలాను 

వొయము నెం(నెం?) జెరువులు భామలకిద్దరికి || పల్లవి 
వొట్లి తన మగండంటా వొడివస్నె నిన్నాకతె 

లు క్‌ 

చెట్లవట్తి తీసీని చేరి యొకతె 

౬ లు 
పొట్టం బొరుగున వలవులు తిపులంబడె 
చుట్టమ వెప్పుడు నీవు సుదతు లిద్దరికి | 'నీయంత 


వేదుకకాడవంటా విందువెస్టై నీకొకతె 
వాడికెకు వీడెమిచ్చె వడి నొకతె 
ఆడికెకు నడుమ నందతుకులాయ. బబ్రియాలు 
కూడేటి నిధానమవు కొమ్మలకిద్దరికి ॥ నీయం 


270 


శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 
'మేనవాండవంటాం దాను మెచ్చి కూడె ని న్నాకతె 
పూని కాంగిలించుకొనె పొంచి యొకతె 
నేను నీవు. గూడంాను నేరుపు నాపాలం జిక్కె 
వూని శ్రీ,వేంకకేశుండ వువిదలిద్దరికి॥ నీయం | 385 


వరాళి 


చూచి చూచి మాకు నేండు సోద్యమయ్యని 
యేచి నీమొగము చూచి యేమాననంజాలనే ॥ పల్లవి 


చొప్పలెత్తి మాటలాడి సోగకన్నులను. జూచి 

వుప్పతించి పతి నెంత వొరసేవే 

తప్పందు బొంకం డతండు తగ వెరింగినవాండు 

ఇప్పుడు నిన్ను. బెండ్లాడి ఇంత రట్టుకెక్కెనే || చూచి 
వుక్కట సన్నలు సేసి బొమ్మలను జంకించి 

చక్కనియీతని నెంత సాదించేవే 

మొక్కళీండు. గాండు పోండు మొగమోట గలవాండు 

వెక్కసాన నితనితో వెల్లవిరియాయనే ॥ చూచి 


తరితిపులం జెనకి తమకము గడురేంచి 
ఇరవై ,శ్రీ/వేంకకేశు నెంత గూడేవే 
తరలండు మరలండు తగ నన్ను నేలినాండు 
సరసము నీతో నాడి సదమదమాయనే॥ చూచి | 386 


శుదవసంతం 
వ! 


ఏల యెఆంగవోకాక యీకె నింత సేసితివి 
నీలీల లిన్నియును నిన్ను మోచిరాదా ॥ పల్లవి 


శ్చంగారనంకీర్త నలు 271 
పచ్చిమాటలాడి ఇంతిభావము గరంగంచేసి 
ఇచ్చట సిగ్గులెల్జా బాయిట వేసేవు 
రచ్చల సవతులెల్లా రమణి నాడుకొంటేను 
నిచ్చలు నిదింతయును నిన్ను మోచి రాదా ॥ ఏల ॥ 


చెప్పరానిచేంత "సేసి చిప్పిలం జొక్కంగంజేసి 
చొప్పులెత్తి మర్మాలు సోదించేవు 
వుప్పతించి యిందుకుంగా వువిదలు నవ్వితేను 
నెప్పున నీ మహిమలు నిన్ను మోచి రాదా | ఏల || 


వెడరతులను. గూడి వెరగందంగాం జేసి 
చిడుముడి వలపుల. జిమ్మి రేంచేవు 
యెడనెడం దోడివారు యెగసక్కేలాడితేను 
నిడివి శ్రీవేంకటేశ నిన్ను మోచిరాదా || ఏల || 387 ॥ 


సాళంగనాట 


తక్కినవారి కింత తగునా నేండు 
వెక్క*(క్క?)సిగనక నిన్ను వేమారు దూరీని | పల్లవి | 


సలిగెగద్దు గనక సతి నీతో మారుకొని 
మలసి వొడ్డాం బెట్టా మాంటలాడీని 
బలిమికత్తెగనక పైకొని పెనంగి నీవు 
తలకొని చెనకలాం దప్పించుకొనీని | తక్కి || 





1“వెక్ళసముగలవాడు” అనునర్హముతో “వెక్కసి' అను. తద్దితరూపము ఈ వాబ్యయిమున 


అక్కడక్కడ గలదు. (చూడు పా. 275). “వెక్కాసి అనురూనము ప్రమాదభరితమేమో? 


272 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసెజుంగుంగనక మగువ మర్శ్మముఠెత్తి 

కనుసన్నలనె తిట్టి గద్దించ్చీ' ని 

మునుపటాలుగనక మొగింజన్నులంటితేను 

వొనర సిగ్గున నీకు నొట్లువెట్టీని ॥ తక్కి || 
బాసగొన్నదిగనక బడి నలమేలుమంగ 

ఆసలిచ్చి రతింూడి అలయించిని 

సేసవెట్టితివి నాకు శ్రీ, వేంకటేశ్వర 

వోసరించ కప్పటి నీవురముపై నిక్కీని | తక్కి | 388 | 


దేవగాంధారి 


ఎన్నిపోలికలకు స్తీ విరవైతివి 
వన్నెల పెండ్లికొడుకువలె నుంటివి ॥ పల్లవి || 


పొలంతులు నీవుం. గూడి పువ్వుల వసంతమొడి 
లలి సింగారపు. దోటవలె నుంటివి 
బలువుగా నప్పటిని పన్నీట వసంతమాడి 
తొలుకరికాలమువలె నుంటివి | ఎన్ని | 


కడలేని వేడుకతో కప్ప్వరవసంతమాడి 
వడి. జుక్కలలో చంద్రునివలె నుంటివి 
జడిగొని కుంకుమవసంతములు సారెనాడి 
గుడిగొని మాణిక్యాల కొండవలె నుంటివి | ఎన్ని || 


తిరముగ నీవు ముత్తెములవసంతమాడి 
వరుసల బాలజలధివలె నుంటివి 


*ప్రూర్ణదిందువని తెలవడానికి తర్వాతి హల్టును ద్విరుక్తం. చేసి వ్రాయడం రాగిరేకు 


వ్రాతలో సంప్రదాయం. “గద్దింపీని' రూవం (కాశ్రీ.) 


శ్చృంగారసంకీర్త నలు 
మ: 


నిరతి శ్రీ వేంకటేశ నీవు నల మేల్మంగయు 


2౧ 


సురతివసంతమాడి సోనవలె నుంటివి || ఎన్ని | 389 ॥ 


రేకు 1666 లఠరిత 


ముందరనున్నవలపు మొగిచా ట్టాయంగాక 
పందెమువేసెతే నాపాటిదయ్యినా 
తెరచేసుకొని నీతో తియ్యనిమాటలాడి 
తరితీవు వుట్టించ తరుణి 
మరిగి యందుకే నీవు మరులు కొంటివిగాక 
సరివట్టి చూచితే నాసాటి వచ్చినా 


తలుపుమవూటున నుండి తటుకనం దొంగిచూచి 
తలంపులో. దమిరేంచీ తక్కరిచెలి 
పలుమారు నందుకే బాంతి పడితివిగాక 


సఠిగ చూపితే నా సవతు రాంగలదా 


పచ్చడములోను చొచ్చి పక్కన గాంగిలించి 
గచ్చుల ని న్నెలయించెం గలికి 


అచ్చపు శ్రీవేంకటేశ అలమేల్మంగనయి నేను 


॥ పల్లవి || 


॥ ముంద | 


| ముంద ॥ 


ఇచ్చగించి కూడితే నాయీడు వచ్చీనా ముంద ॥ 390 | 


పాడి 


ఏల నాకు బాయతిపడి యెంత వొడంబరచిని 
ఆలరీండు తను నెట్లు ఆసలంబెల్లేనే 
స. లు 


యెదురు మాటాడరాదు యేమని అడుగరాదు 
కదిసి తనచే నెట్టు కత వినేనే 


గి (01 26-౯22 1 


॥ పల్లవి || 


274 శ్రి 


తాళ్లపాక అన్నమాచార్యుల 
కదిమి వొత్తంగరాదు కాలు చేయి. వేయరాదు 


పదపడి నేనెట్టు పక్కంబండేనే | ఏల | 


దారిదప్పి నవ్వరాదు తమ్ముల మిడంగరాదు 
"పేరడిగా తన్ను నెట్టు పెండాడేనే 
క శ 
గోర గీరరాదు కడుంగొసరి తిట్టంగరాదు 
యీరీతివానితో నెట్టు యేకత మాడేనే ॥ ఏల || 


తప్పక చూడంగరాదు తను బాసగొనరాదు 
ఇప్పుడే శ్రీ వేంకళేశు నెట్టు వంచేనే 
కప్పి యల మేల్మంగ నే కడు నలఇంచరాదు 
దప్పిదేర నన్నుం గూడె తన్ను నెట్టు మించేనే |॥ఏల||391| 


బౌళి 


ఎటువంటపరాకో యెరంగలేవై తివి 
తటుకన నిప్పు డిస్టై తలవంచుకొ నేవు ॥ పల్లవి || 


అండను న్నావెం జూడక ఆవల వేరొకాపెను 
కొండ సేసి సారెసారె. గొనియాడేవు 
దండిగా నది విని యీతరుణి జంకించ్సితేను 
'వెండియు నీమోము వెల వెలంచేసుకొనేవు ॥ ఎటు | 


పాదాలొత్తే ఆపెను భావించక మరపున 
మోదించి వేరొకాపెను ముద్దాడేవు 
ఆదెస నది చూచి నిన్నాకె యెరింగించుకొంటే 
కాదనం జాలక నీవు కడు సిగ్గువడేవు ॥ ఎటు || 


శృంగారసంకీర్తనలు 275 
అలమేలుమంగ వురమందు' నీకు నుండంగానే 
కెలసి భూకాంతం గొంగిట నించేవు 
అలరి (శ్రీ, వేంకకేశ అందుకి స్ట నవ్వితేను 
లలి .నిద్దరితోను మేలములాడేవు | ఎటు |॥| 392 | 


వరాళి 

ఇన్నాళ్లు నింత యెజంగ విప్పుడే నేర్చుకొంటివి 

చిన్నదానవై ప్రియము చెస్పించుకోవలెనా ॥ పల్లవి || 
మక్కువల నీవు నాతో మాటలాడినంతలోనె 

చిక్కని మోవితేనె చిందీనటవే 

చెక్కుచేతితోడ వట్టిసిగ్గులువడే వప్పటి 

యెక్కుడుగా నిందువల్ల నేమి గూడపెట్టవే | ఇన్నా ॥ 
నాతో నీవంగవించి నవు స్‌ నవ్వితే నేమాయ 

ఆతల నీవాసి గొంత అరగీనటే 

కొతరించి చెలులతో కడునేకాంతా లాడేవు 

యేతుల నేకాలము నీకివే వోజలటవే | ఇన్నా ॥ 


యింకనైనా నేనన్న జై యియ్యకొనంగదవే 
జంకించి నీతోడివారు జరసేరటీ 
అంకెల. ,శ్రీ,వేంకటశు. డలమేల్మంగవు నీవు . 
లంకెలం గూడితివి ఈలాగు లివే మేలే ఇన్నా |॥ 393 ॥ 


సౌరా,స్ట్రం 
నే నీకు వింతదాననా నీకేల వెజపు 
పూని యిచ్చకము సేసి పాదుగంగరాదా ॥ వల్లవి || 


276 


శీ తాళ్లపాక అన్నమాచార్యుల 
పడతి నీకు నింతబాంతియైతేం జాలుంగాక 
తొడిండ నీవొద్దికిం దోడితెచ్చేరా 
అడరి యేమి చూచేవు అల్లార్చి యా పెదిక్కు 
అడియాలమేమైనా నాడకు నంపరాదా ॥ నేనీ | 


వెలయ నీ కావెమాట వేదుకైతేం జాలుంగొక 
పలుమారు నాడ నొడం బరపించేరా 
పిలిచి పేరుకొనుచు ప్రియము లెంత చెప్పేవు 
చెలరేంగి వొక్కమాకే సేసవెట్టరాదా ॥ నేనీ ॥| 


సరి నావెరతి నీకు చవుల్రైతే. జాలుగాక 
తొరలించి తెచ్చి నీ పొత్తునం బెప్టేరా 
వై శ్రీ/వేంకటశ ఇటు నన్ను నేలితివి 
అరసి యాకెచే విడె మందుకొనరాదా || నేనీ 394 ॥ 


దేసాౌళం 


చూచేము మీ వేడుకలు సోబానం బాడేము నేము 
యేచిన మీకోరికలు యీడేర్చుకోరయ్యా ॥ వల్లవి || 


మంతనమాడేటివేళ మరంగులు వెట్టుదురా 
స నొనగూడె నిక సిగ్గులేడవి 
హస మీకు నీడెరె పొడివెట్టు నింకనేల 
బంతినే మీ వలపులు పచారించుకోరయ్య | చూచే ॥ 


సరసమాడే యప్పుడు జంవులకు. బనిలేదు 
తెరవేసుకొంటిరి సాదించేదేమి 
వెరవులెల్లా గంటిమి వేరే యింకం బొంకనేల 
తరితీపుమీరతులు దక్కించుకోరయ్యా | చూచే || 


శృంగారసంకీర్త నలు గ 
వీడెము లందుకొనియు విచారాలు సేతురా 
జోడై వున్నారు ఇంక సోదించనేల 
యీడన 'శ్రీ/ వేంకటేశ యేఠితివి నన్ను నిష్టై 
తోడందోడ మీ యెమ్మెలు తొరలించుకోరయ్యా || చూచే 395 


కేకు 1667 పళవంజరం 


ఎక్కడ నేరుచుకొంటి విటువంటికతలు 
మొక్కలవుదలపులు మోచుకొనంగలవా | 


బి 
36 
౬ 


పొత్తులమాట లాఢేవు పూంచి యేడ నేర్చితివో 
బత్తితో నెవ్వరివని పంచుకొందుము 
మొత్తమై యందరు. గూడి మొనచన్నుల నొత్తితే 
వుత్తలపడక నీవు వోరువంగలవా ॥ ఎక్క | 


మూంకలచూపులు చూచే! మోప్పలకొలందులుగ 
తేంకువ నెస్టేర్వరచి తీసుకొందుము 
కొంకల నిన్నాకమాంటే కాంతలు కాంగిలించితే 
యేంకట వేసరక నీ వెదురుకొనంగలవా ॥ ఎక్క ॥ 


మూంటనవ్వులు నవ్వేవు మొగి విచ్చకుండాను 

యేంట యెందు మోచునని ఇయ్యకొందుము 

కూటమి నిన్నిందరము గూడి "పెండ్డాడితిమి 

పాటించి శ్రీవేంకటేశ బాసరియ్యగలవా |ఎక్క॥396| 
మూతువు - చూవెదవుి అనుగ్రాంధికరూవముల “వు వర్ణకమునకు వై కల్పకముగ 


లోపము వచ్చినట్లే నాటి వ్యావహారిక రూవముగు “చూచేవు లో. గూడ "వ వర్షకలోపమా? 


లేక వ్రాతలో లోపించెనా? 


2786 


రీ 


శ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 


తోండి 
నేను తనకు నెదురా నేరుపరి కడు. దాను 
రానంటా నన్నేల దూరీ రతివిరహమున ॥ పల్లవి || 


పంతములాడేటివాండు బలిమి చూపుమనవే 
మంతనాన విరులేసే మరునితోను 
రంతులు నాతోనేల రవ్వగా వాదించుంగాక 
చింతలు రేంచేయట్టిచిలుకతోను | నేను | 


మేరతోనేల సాదించి మించి కోపించుమనవే 
సారె వెన్నెలల వేంచే చందురుపైని 
గోరడి నన్నేల కొని గుంపించి పై కొనుంగాక 
సారెకును విసరేటి చలిగాలిపైని ॥ నేను | 


'పెనంగి కూడేటివాండు బీరము చూపుమనవే 

- కినిసి తొడ రేవసంతునియెదుటా 
యెనసి (శ్రీ/వేంకటేశుం. డెమ్మెలు మెరయుంగాక 
వెనకముందరితనవెలందులయెదుటా || నేను | 397 ॥ 


ఆహిరి 
విన్నదాంకా తహతహ విడువదేమోకాని 
పన్ని సిగ్గువడైతే వచారించ నిన్నును ॥ పల్లవి || 
ఇప్పుడే మేకతమాడె ఇంతి నీతో నిందాంకా 
చెప్పరానిమాటలై తేం జెప్పవలదు 
తప్పక చూచె నదేమి దండ నుండి యాపె నిన్ను 
కప్పి యది దాంచేదైతే గాసింబెట్ట నిన్నును ॥ విన్న | 


శృంగారసంకీర్తనలు 270 

సన్నలేల సేసె నీతో జలజాక్షి ఇందొంకా 

మిన్నక రహస్యమైతే మీలో నుండనీ 

చిన్నినవ్వు నవ్వె నేమీ 'సెలవులం దానే యాకె 

నిన్ను సోంకివచ్చేదైతే నే నడుగ నిన్నును ॥ విన్న | 
కానుక లేమిటికిచ్చె కలికి నీ కిందాంకా 

పూని గుట్టు సేసేదైతే పోరాడవద్దు 

ఆనుక ,శ్రీ/వేంకటేశ అదేమీ నన్నేరితివి 

కానియాకె అప్పణయితే కాంతాళించ నిన్నును విన్న 398॥ 


ఆహిరి 
ఏల తలవంచుకొనే వింతలో నీవు 
నీలాగు నే నెజుంగుదు నీకేల వెజవు ॥ పల్లవి || 


తగవులం బెట్టేనా తారుకాణించవచ్చేనా 

మొగము చూచి యాపెకు మొక్కితివంటా 

యెగసక్కేలాడేనా యెరుక సేసుకొనేనా 

పగటున నటు _ కొంగువట్టితివంటాను | ఏల || 
తప్పులు నీపై వేసేనా తగుల నిన్నాడేనా 

యిప్పుడే యీపెకు. గానుకిచ్చితివంటా 

చొప్పులెత్తి చూపేనా సొంట్లు సోదించేనా 

వొప్పుగునీమోవి నెంగి లున్నదంటాను ॥ ఏల || 


నెపములు వెదకేనా నీచేంతకు నవ్వేనా 
వుపమించి యీడానాడా నుండితివంటా 
కృవతో నన్నేలితివి కెరలి (శ్రీ, వేంకటేశ 
నిపుణత నొరసేనా నివ్వెర్రెతివంటాను || ఏల | 399 


280 శ్రీ, శాళ్లపాక . అన్నమాచార్యుల 
ఛాయానాట 
చెల్లంబో తపసు వండి జడ వేలయ్య 
కొల్లగా వలపు లమ్మీ. గొనుకొనవయ్యా ॥ పల్లవి || 
జఆసి బెరసి యాపె సగసములాడంాను 
నెటి. బరాకైవుండేవు నీవదేమయ్యా 
తఆితోడ రతులకు. దరవులు వెట్టంగాను 
మతజొకతెతో మాటాడ మరేలయ్యా ॥ చెల్లం ॥| 


చేయిముట్టి నిన్ను నాకె చెనకుచునుండంగాను 

యేయెడ చూచేవు నీవు యిదేమయ్యా 

ఆయములు సొంకించి ఆసలెల్ల. జూపంగాను 

చాయ సేసుకున్నాండవు సరీ నదేమయ్యా ॥ చెల్లం. || 
యెచ్చరించి నిన్ను నాకె ఇట్టై కాంగిలించంాను 

పచ్చినవ్వులు నవ్వేటిపని యేమయ్యా 

ఇచ్చట శ్రీ, వేంకటేశ యేలితివి నన్ను నిమ్టై 

యిచ్చకుండ విద్రరికి నెట్టయితివయ్యా | చెల్ల. | 400 ॥ 

రామ[క్రియ 

వలపు సిగ్గెణంగదు వడి నేమిసేయవచ్చు 

అలసి యాడికలకు. గలంగదు మనసు ॥ పల్లవి || 
పిలిచి నీవైతేను ప్రియములు చెప్పే వాపెకు 

చెలి నిన్నాడేమామైతేం జెప్పరాదు 

బలిమి నిందులకెల్లా పడిగెమట నీమోవి 

'వెలయ నీకిది విని విరుగదు మనసు ॥ వల || 


*సరిన్‌ = ఎదుట కావచ్చు. 


రేకు 


శృంగారసంకీర్త నలు 281 


అడుగులకు మడుంగు లటు నీవు వరచేవు 

బడి నా వెగర్వ్యమైతే పట్టురాదు 

రా న. 

అడరి నీవు రాంగాను ఆపె పాన్నుపై నున్నది 

చిడుముడు నిది చూచీ. జెదరదు మనసు | వల ॥| 
నిగిడి మొగమోటలు నీవు నడపేవుగాని 

తగ నాపెపంతాలైతే. దలంచరాదు 

నగుతా శ్రీవేంకటేశ నన్ను నిట్ట గూడితివి 

తగిలి నీ కాపెరతి. దనియధు మనసు |॥ వల || 401]॥ 


1668 ముఖారి 
ఏంటికి గేలిసేసేవ్రు ఇందరిముందరా మమ్ము 

గాంటాన నవ్వందడవా కాదనికాక | పల్లవి || 
జంకెనచూపుల నిన్ను సాదించందడవా 

మంకుందన మేంటికనేమాటకుంగాక 

కంకణాలచేయి. వేసి కాకురేంచం దడవా 


అంకెల నాంటది గబ్బియందురనికాక ॥ ఏంటి || 


వలపించి నిన్ను నిట్ట వంచుకొనందడవా 
చలమరి ఇదియనేసడికింగాం 
"పెలుచుందనాన నీతో పెనగంగం. దడవా 


యిల నాలుమగండనే యెొన్నికకుం గాక ॥ ఏటి || 


పంతములు నీతోను పచరించం దడవా 
ఇంతరట్టు 'సేసేది యేలనికాక 
చెంత నన్ను. గూడితివి శ్రీ/ వేంక టిశుండ 
“యెంతైనా మెచ్చందడవా యెమ్మెలని కాక ॥ఏటి|402|| 


282 


శ్రీ తాల్లిపాక అన్నమాచార్యుల 
పూర్వగౌళ 
పౌందినవారము. నేము బుద్దులు చెప్పక పోదు 
పందెములు. వేసి మీరు పంతాలు మెరయరే. || పల్లవి | 


అగడుగా జగడించే రాతనిికి నీకును 

తగవు చెప్పే రావే తరుణి 

మగవాండు పట్టుంజెట్ల మగువ దిట్టంగం. డెట్లు 

వెగటున మీలో మీరు వెనకతియ్యకురే | పొంది || 
వుమ్మడినే పెనం గేరు వుద్దండాలు మెరయుచు 

సమ్మతించం జెప్పే రావే సకియ 

దిమ్మరితన మాతనిది దిట్టతనము నీది 

నెమ్మది నింకా మీరు నేర్పులు మెరయరే. | పొంది | 


తత్తరించి అలిగేరు తమకించి కూడేరు 
పొత్తున. గ. పే రావే పాలంతి 
ఇత్తల శ్రీబీంకటేశు. డీతండు నన్నేలె మేలు 
హత్తి యిద్దరు నిద్దరే అంకెల సాదించరే |1పొంది॥403॥ 


4 


శ్రీరాగం 


అ పెలాంచనము మోయనర్హమా నీకు నేండు 

యేవున మీపొందు మాకు నెరింగించవలెనా ॥ పల్లవి || 
కోమలిగుబ్బలమీందిగురిగింజ పేరు 

నీమెడ వేసుకొంటివి నేరుపుతోను 

ఆముకొన్నమగవాండ వాంటదానవయ్యేవా 

యేమిటి కొకరిసొమ్ము ఇయ్యవయ్య ఇంకను ॥ ఆపె! 


శృంగారసంక్షీర్త నలు 283 


కలికినొసలనున్న కపురుబేగడబొట్టు 

'పెలుచవై నీనుదుటం బెట్టుకొంటివి 

చెలంగి బలుదొరవు చెంచుదాన వయ్యేవా 

యెలమి నెరవులసా మ్మియ్యవయ్య ఇంకను ॥ ఆపె ॥| 
అంచగమన తురుమునందుండేపికిలికుచ్చు 

మించంగ నీకొప్పుమీంద నుంచుకొంటివి 

కొంచక శ్రీవేంకటేశ గొల్లదాన వయ్యేవా 

యెంచంగ నన్నేలితివి సామ్మియ్యవయ్య ఇంకను || ఆపె!404॥ 


సామంతం 


ఇన్నాళ్లదాంకా నీ వెందువోతివే 
మన్ననలు మెఅయక మానుదురటే ॥ పల్లవి || 


నెట్టున నాతనిమీ-ద నిందలాడేదానవు 

ఇట్టె తారుకాణిచ కేలుందానవే 

పట్టుపగలాయ నీతో పంతాలాడే వి్టై 

కట్టుమట్టులు సేసే దింక మరియెన్నండె | ఇన్నా | 
'వైకొని పిమ్మటనే పదరేదాన వెదుట 

దికొన కటు వెనకతీతురటవే 

కాకుసేసేనంటాను కాచుకున్నదానవు 

యీకడ మొకమోటలు యింకనేంటికే ॥ ఇన్నా | 


యెగ్గులేపస్ట్రేనంటా నెంచుకున్నదానవు 
సిగ్గువడి యింత జాగు సేతురటవే 
అగ్గమై శ్రీ/ వేంకటేశుం డాతండిదె నన్నుం గూడె 
కగ్గుదేర నీయెమ్మెలు కానవచ్చెనే | ఇన్నా | 405 ॥| 


284 


శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
హీందోళవసంతం 
ఇల్గాలిచేంతలా యివియెల్లాను 
కొల్లకత్తెవలె. బుచ్చుకొంటివి వుంగరము | ఎల్లవి || 
మందెమేళమున నీమగనితో సారెసారె 
పందెము. వేయుచు పకపకనవ్వేవు 
చెంది నీమీంది కతనిం జేయివట్టి తీసుకొంటా 
కందువ లంటేవు యెంతగబ్బివే నీవు | ఇల్లా | 


కమ్మటి గర్వమున "నాగడములాడి యతని 
దొమ్మి సేసి పెనంగుతా తొడ యెక్కేవు 
కమ్మంబూవుబంతిని కళదాంక వేసుకొంటా 
చిమ్మేవు నీకొనగోర నెంత చేంతలాడివే ॥ ఇల్లా | 
పిక్కటిల్టు మదమున దిగువుంజన్నుల నొత్తి 
చెక్కునొక్కి బుజముపై జీరది సేవు 
_అక్కరతో 'శ్రీ/ వేంకటాధిపుండు నన్ను. గూడె 
కక్కసించే విపుడెంతకలికి వే నీవు ॥ ఇల్దా | 406 | 


గౌళ 


నేనో విన్నవించితి నీ చిత్తముకొలందింక' 
వేనిపట్టి వానితోడం బెనంగంగంగలవా ॥ పల్లవి | 


కొప్పుదు వ్వేనంటాను కోరి వేడుకపడేవు 
ముప్పిరి మరునమ్ములమూంక లున్నవి 
నెప్పునం గన్తూరిబొట్టు నెన్నుదుట దిద్దేవు 
కప్పీ. బొమ్మలవిండ్లు కాచుకున్నవి ॥ నేను! 


శృంగారసంకీర్త నలు 285 


మోవితేనియలను. గమ్ముకొని యాసగించేవు 
భావజుని చిగురాకుంబస్టై మున్నది 
'మోవరాని మొగపులమొలనూ లళ్లంక్రేవు 


తావుకొని చక్రము లాదండనే వున్నవి ॥ నేనా ॥| 


పంతముతో మూసినపయ్యద జారందీ సేవు 
వింతలె జక్కవ, లవే వేగు లున్నవి 
యింతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిక్టై 
సంతోసాలు మనసులో చాలుకొన్నవి || నేనా | 407 ॥ 
కేకు 1669 ముఖారి 
ఇంతవొలషక్షము నీవేల సేసేవు 
పొంత* నీమరుండే మీకు వూంటవడెనా 
మగువ లింద రుండంగ మనసిచ్చి యాకెతోన 
మగిడి మగిడి నీవు మాటలాడేవు 
తగులున ఇద్దరిని తతిగొని మదనుండు 
పొాగరుంబువ్వుల నేసి పొందుసేసెనా 
సవతులందరు నీతో సరసములాడంగాను 
నవముగా నాపెతోనే నవ్వు నవ్వేవు 
కవగూడి మీలో మీకే క్రైవసము 'సేసేనని 
జవళితోం గంతుండు బాసలు సేసెనా 


వారయుచు నీదేవుళ్లు వూడిగాలు సేయంగాను 
కరుణతో నీవాకెను కొంగిలించేవు 


॥ పల్లవి || 


॥ ఇంత || 


| ఇంత | 


కేపాంతన్‌ + ఈచురు€డే. పొంత + అని = పొంతని అని విరిస్తే వీరిద్దరికి పొంత 


= సామీవ్యము, పాందుకలదని చెవ్చివచ్చు. 


286 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఇరవై శ్రీవేంకటేశ యేలఠితివి నన్ను నిట్ట 
వురుండించి కాము. డి.ట్టై బుద్ది చెప్పెనా | ఇంత॥|408॥ 


పాడి 


మీరైనా బుద్ధి చెప్పరే 'మెలుంతలాల 
దార దప్పనివానికి తగవులౌనటవే ॥ పల్లవి || 


మంతనమాండేటివాండు మరేల రొదసేసీని 
పంతగాండయినవాండు పైకొననేలే 
వంతులు వెదకేవాండు వాసులెంచవలెనటె 
ఇంతా విచారించుకొంటే నివి వోజలటవే ॥ మీరై | 


చుట్ట మైవుండేటివాండు చొక్కులం బెట్టనేంటికే 
నెట్టుకొన్నవానికి నేరమేడదే 
జట్టిగొన్నవాండట చలము సాదింతురపే 
దట్టపు దొరైనవాండు తమకించునటవే ॥ మీర ॥ 


రతుల మెప్పించేవాండు రవ్వసేయనేంటికే 
చతురుడయినవాండు చలమేంటికే 
ఇతవై శ్రీ, వేంకలేశుండే నలమేలుమంగను 
గతిలైై నన్నేలినాండు కాంతాళించునటవే || మీరై॥|409| 


బౌళి 


మతకరితనములు మాతో నేమిటికి 
తతివచ్చినందుమీంద దాంచవచ్చునా ॥ పల్లవి || 


నను నడుగనేంటికి నంటున నీ సుద్దులు 
మన సెరంగనికల్ల మరి వున్నదా 


శృంగారసంకీ 


య 


వర్తనలం 


వెనకచుట్టురికము విచారించవచ్చేవు 


తనవుసోంకని యట్హి తగులాయ మున్నదా 


నేరువుల నీమాటలు నేండు నాతో నెరపేవు 
నోరెరంగనియట్టి నుడువున్నదా 
౬ 


దారదప్ప నెవ్వెతెను దలంచనని యాడే. 


కోరికెకులోనుగాని కూరి మున్నదా 


గిలిగంచినా నీవు కేరి. బంతాలు 


|| 
"సెలవినవ్వుల రానిసిగ్గులున్నవా 


నిలిచి 'శ్రీ/వేంక టశ నే నలమేలుమంగను 
కలసితివి నీవల్ల గడమున్నదా ॥ మత || 410 
క. 

సామంతం 


ఆతండే మన్నించీంగాక అందుకేమె చెలులాల 


కాతరించిపై కొంటే కడువేసటగాదా 


వేడుకతో నుంఘటేనే విన్నవించవచ్చుంగాక 
యేడో పరాకైవుంటే నెందుకెక్కును 


కూడేబత్తి గలిగితే కొసరంగం జెల్లుంగాక 


వీడు జోడై వుండంగాను వెక్కసమైతోంచదా 
ఓ... యా 


| ఆతం 


మచ్చికై తా నుండితేనే మాటలాడవచ్చుంగాక 
ఇచ్చగించకుండంగాను ఇంత యేంటికి 


పచ్చిదేర నవ్వితేనే పట్టి వెనగుటగాక 


యెచ్చుకుందు లాడంగాను యెరవులే కావా 


|| 


ఆత. 


/ 


వతి 


288 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
తలంపు గలిగితేనే తమకించవచ్చుగాక 


చలముతో నుండంగాను చవి యేడదే 
యెలమి శ్రీ, వేంక కేశుం డింతలోనె నన్నుంగూడి 


అలమేలుమంగ నేను ఆస గడు మారదా _ || ఆతం[41]1|॥ 


వరాళి 
ఇల్లాలంగనక నిన్నేమినననోపను 
వుల్లములో బెట్టుకొని వుండితేనే చాలును ॥ పల్లవి 
అంతరంగములుగాను ఆపె నీవు నాడుకొన్న- 
వింత వింత మాటలెల్టా వింటిమి నేము 
వెంతల నీతో నవి చెప్పంబోతే సిగ్గయ్యాని 
మంతనానం దలంచుకో మరి నీకు నీవే ॥ ఇల్లా 


చెంది మీరిద్దరు లోలో. జేసుకొన్న చేంతలెల్ల 

కందువ గన్నులెదుటం గంటిమి నేము 

అందరిలో. జూవంబోతే అవి గడు. బచ్చిదేరీ 

పొందులుగాణ గనుకో ఇప్పుడు నీకు నీవే ॥ ఇల్లా 
అట్టుగా మోకాంగిటియాఆడి నింతయు 

నెజింగి గుట్టున బైకొని నవ్వుకొంటిమి. నేము 

నెట్టన ,శ్రీ/వేంకకటేశ నే నలమేలుమంగను 

అస్టై నన్నేలితివి పాయకు నీకు నీవే | ఇల్లా | 412 


దేసొళం 


చెలంటో యెన్నాళ్లై నాం జిన్నదానవా 
ల 2 
వొల్లనె నీవొతని వొడివల్లరాదా ॥ పల్లవి 
న! యు ళా 


శృంగారనంక్రీర్త వలు 280 


వలసేల దాంచేవే వాసులేల రేంచేవే 
'వెలయం బతికి విన్నవించరాదా 
తలంపేల మఆచేవు తమియేల విరిచేవు 
పిలిచి ఆయాలుసోంక బెనంగరాదా | చెల్ల. || 


సిగ్గులేల పెంచేవే శిరసేల వంచేవే 
వొగ్గి నీ చనుమొనల నొత్తరాదా 
తగ్గి యేంటి కలసేవు దానికేల సాలసేవు, 
వెగ్గళించి పొందు 'నెల్లవిరి సేయరాదా | చెల్ల || 


నేమమెంత సేసేవా నేలలేమి వా(వ్రా?) సేవే 
ఆముకొని సరసములాడంగ రాదా 
వేమరు శ్రీ/వేంకళేశు వెస నీవు గూడితివి 
“ఖామెయి నలమేల్మంగ విరవుకోరాదా | చెల్ల. | 418 ॥ 


శేకు 1670 సొవువరాళి 


ఈపాటివాండవు నీ కికనేల వెజవు 
ఆవనులకే నీవు ఆనపడేవు ॥ పల్లవి || 


తప్పక నిన్ను. జూచి తలవులో భావించి 

చిప్పిలంగం - జెమరించేం డెలియ 

ఇప్పుడు నీ వది చూచి యెగఫోసి దిగపోసి 

దప్పిదేరి వుస్సురంటా. దమకించేవు ॥ ఈపాటి || 
నీచేయి వట్టుకొని నిలువున. గరంగుచు 

వూచినట్టు పులకించి. బొలంతి 

ఆచాయలకే నీవు ఆసలెల్లాం బెడరేంచి 

తాచిన కళలతోనే దైవారేవు | ఈపాటి | 
౪41 6-౯2, 1 


200 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
మాటలు నీతో నాడి మచ్చికలందనివొంది 
మేంటికాంగిలిన్చీ నలమేలుమంగ 
యీాటున శ్రీ/ వేంకటేశ ఇందుకే రతి మెప్పించి 
సొటికి బేటికి. గడునంతసిల్లేవు | ఈపాటి | 414 ॥ 


నాదరామకక్రీయ 


ఏల వేసాలు సేసీనే యివ్హుండు మాతోం దాను 
వోలి నన్నింటికి నోర్చి వూరకుండుంగాక ॥ పల్లవి || 


చెక్కు పై గోరిడితేను సిగ్గువడం దనకేలే 
అక్కడివారు తన్ను నాడుకొనేరా 
చెక్కసవు మగవాండు 'వెఅతురా సతులకు 
వుక్కుమౌరి చట్టువలె నుండవలెంగాక | ఏల | 


మోవి గంటిసేసితేను మూసుకొనివుండ నేలే 

తావు లెవ్వరైనాం జూచి తన్ను నవ్వేరా 

చేవమౌరిన దొర చెలులకు లోంగుదురా 

వావిరి నన్నిటా మాకువలె నుండుంగాక ॥ ఏల ॥ 
వురము వై నెక్కితేను వుదుటులు తనకేలే 

తరుణులైవ్వరై నాను. దగదనేరా 

ధర నలమేల్మంగను తాను శ్ర, వేంకటేశుండు 

అరిది బువ్వును వాసనానై యుండుంగొక|| ఏల || 415 ॥ 


అహిరి 
ఇచ్చకమే 'సేయవలె ఇన్నిటికి లోగావలె 
తచ్చి ఇదె నీతి సుమ్మీ ' దంపతులకెల్లాను ॥ పల్లవి || 


శృంగారసంకీర్త నలు 


తగవులం బెట్టురాదు తమకించి యాడరాదు 
మొగము చూచి చూచి మగవానిని 
అగడు సేయంగరాదు అలమటంబెట్టరాదు 
నగి నగియైనాను నాథుడైనవానిని 


ఆరజము సేయరాదు అలుకలే పెంచరాదు 
నేరములే పై వేసి నిండు దొరను 
“గోర గీరలరాదు కోపము సేయంగరాదు 
కోరి వినోదొనకైనా గుణియైనవానిని 


వేసరుకొనంగరాదు వింతగా. జూడంగరాదు 
ఆసుద్దులకు శ్రీ/వేంకటాద్రిశుని 


"సేసతోం గూడితివి మించి యల మేల్మంగవు 


29 


| ఇచ్చ || 


| ఇచ్చ || 


బాసిచ్చి నిన్నేలిన యీపాయరాని వానిని ఇచ్చ || 416 ॥ 


దేసాళం 


సేయవయ్యా చేయంగల చేంతలెల్లాను 
నీయంత లేనితగవు నేరుపంగవచ్చునా 


తలంపులు రూపించి ముందరంబెట్టవచ్చునా 
వలపు లంగడింబెట్టవచ్చునా తెచ్చి 
_వలుకులు మూటగట్టి బండారించవచ్చునా 
చలమరి నీగుణాలు 'చక్కంబెట్టవచ్చునా 

పట్టరానివయనసున బయలీందవచ్చునా 
వట్టినవ్వులెల్లా నానంబెట్టువచ్చునా 
కట్టంగడ వావులెల్లా గొదె. బోయవచ్చున్నా 
దట్టమైననీయాసలు తలంగించవచ్చునా 


|| పల్లవి || 


॥ సేయ ॥ 


॥ సేయ || 


202 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
వుడివోనినీబొనలు వొడింబెట్టవచ్చునా 
చిడుముడి నీరతులు చెప్పనచ్చునా 
అడరి ,శ్రీ,వేంకళేశ అల మేలునుంగనేను 
యడయక నన్నేలితి విక దూరనచ్చునా॥ సేయ ॥ 417 ॥ 
ముఖారి 
చెలులాల మాకేలే చెల్లంటో వొలషక్షాలు 
మలసీ సరిగా. జూఎ మమ్ము నొడంగూర్చరే | వల్లవి || 
ఆడనే వున్నాండు తాను ఆనలానలనే పెట్టి 
యేడలేని బుద్దులు మౌరేల చెప్పేరే 
వేడుకకు వలనంగా వెన్నెలలు వేండులాయ 
యీడనుండే యెంత బయలీందించేరే ॥ చెలు | 


కన్నులం దప్పక కాంకలే రేంచీం దాను 
ఇన్నియుం దెలిసి యేల యెడతాంకేరే 
చెన్నుమార దలంచంగొ. చిగురులు వాండ్లాయ 
నన్నల నావొడివట్టి చవులెంత చూపేరే ॥ చెలు ॥ 
ఇప్పుడే యీడకు వచ్చి ఇంటిలో బండుండీ. దాను 
- కవ్పురమద్చీ మారేల గడెవెట్టేరే 
తపవ్పనెలమేల్మంగను! తాను ' శ్రీవేంక టశుండు 
అప్పుడే నన్నేలె' నెంత ఆజడింబెట్టేరే || చెలు | 418 ॥ 
పోడి. 
కాంతలాల యెటువంటిగామిడితనాలవాండే 
కొంత గోర గీరితేనే గొబ్బునం దిట్టీనే ॥ పళ్లని ॥ 


1 అచ్పని+అలమేల్మంగము. ఈ _ వ్యానహారికనంధులురు ఈవాబ్యములో కొల్లలు, 


శృంగారసంకీర్త నలు 2903 
వొప్పుగాం బదారు వేలువువిదల నెస్టేలెనే 
కొప్పువట్టి నేం దీసితే కొచ్చి చూచీని 
అప్పటి భూకాంతమగండటవే తా నిన్నిటాను 
కప్పి నా చనుంగొండలు కడువేంగు అనీని ॥ కాంత | 
యేడలేనిగొళ్లెతల కెట్టు మగండాయనే 
వేడుకం దమ్మఇడితే వెడవీంగీని 
పాడితోడ నెనమండ్రు పట్టువుదేవుళ్లట వే 
కూడి. నేం దొడెక్కితే సిగ్గులు వడీని ॥ కాంత | 
వీంపునా రొమ్మునా నెత్తి వెలందుల మోచెనపె 
వై పై నేం గాలు దొక్కితే బడలీ. దాను 
యేవున ,శ్రీ/వేంకకేశు. డింతలోనె నన్నుం గూడె 
తీపుమోవి చవిగొంటే తేనెలూరించీని | కాంత |॥ 419 || 
రేకు 1671 మాళవి 
పచ్చిమాట లాడేవు బయకాండా 
గచ్చులు సేతురా నీవు కాతరీండా ॥ పల్లవి || 
తలుపేల మూసేవు తమియేల రేంచేవు 
వెలలేని వలవుల వేడకకాండ 
చెలుల నేలంపేవు సిగ్గులేల ముట్టేవు 


కొలందిలేని రతుల కోడెకాండా ॥ పచ్చి || 
కొప్పేల దువ్వేవు కొంగేల పట్టవు 

దప్పిదే రేకొకలదాయగాండా 

తప్పక యేల చూచేవు తవనలేల పెస్టేవు 

ముప్పిరిం గళలు రేంచే మొక్కలికాండాో | పచ్చి || 


శ మ్పైళ్ళలముళఇ+కాందు. ఒకే అర్ధమున తడ్ధితమువై తద్దితము. 


204 


శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 
నవ్వులేల నవ్వేవు నయములేల చూపేవు 
జవ్వనపుమదముల జొజరకాండ 
యువ్వల ,శ్రీ/వేంకటేశ యేలితివి నన్ను నిస్టై 
నివ్వటిల్లు చేంతల నీటకాండ ॥ వచ్చి | 420 ॥ 


లెలుంగుంకాంబోది 


నిండినజవ్వనమెల్లా నీచేతిది 
చండిపెట్టి చూచి నిన్ను జంకించేనా ॥ పల్లవి || 


వెలయంగ నీవు నన్ను వేదుకం టిండ్డాడితివి 
చలపట్తి నే నిన్ను సొదించేనా 
లు 
చెలంగి యెవ్వతెపాందు చేసినా. జేతువుగాక 
తలంపున నీపై గొంతాళించేనా ॥ నిండి | 


కందువ దొల్లె నీవు కంకణము గట్టితివి 

యెందుకైనా నేనీతో నెదురాడేనా 

విందవై యెవ్వరితో నవ్వినా నవ్వుదుగాక 

నిందవేసి నిన్ను. గడునేర మెంచేనా ॥ నిండి || 
కామించి నీవు నమ్నం గాంగిలించి కూడితిని 

యేమి సేసినా నదియేంటి కనేనా 

యీమేర శ్రీవేంకటేశ యెట్టున్నా నుందువుగాక 

వేమారు నిన్ను నింక వెగ్గళించేనా. || నిండి | 421 ॥ 


కన్నడగాళ 


ఇందుకు నీ చిత్త మింక నెట్టున్నదో 
కందువ జోలిం బెట్టక కరుణించవయ్యా _ || వల్లవి || 


శృంగారసంక్షీర్త నలు 20 

తెరదిసి మోముచూచి తిపుమోవికే లాసి 

సరసప్పుంగాకల చలిగాసీని 

తరుణి నీ కెంతగాను తపములు చేసి చేసి 

వెరవులు వెదుకుచు విరుల వేసీని ॥ ఇందు 
చేయివట్టి సన్న సేసి సెగ్గులెల్దాం గూడ పెట్టి 

దాయప్తు వలపులను దండగట్టని 

కాయజకేలికి నీకు గమ్మటి 'వేడెలువెట్టి 

ఆయములు ముట్టి ముట్టి యానలు వెట్టీని | ఇందు 
కప్పురము నోరికిచ్చి కాంగిటరతుల మెచ్చి 

యిప్పుడే పానువు మాద యెొడమిచ్చిని 

నెప్పున ,శ్రీ/వేంకటేశ నిన్ను నిన్నిటా. దచ్చి 

చెప్పరానిచేంతలెల్లాం. జేసి హెచ్చీని ॥ ఇందు || 422 

ఆహిరి 

వేగిరమా యిప్పుడేమి విభుండవు నీవు నాకు 

భోగించేయప్పుడే నీవు పొసం౫ వుండేవు ॥ పల్లవి 
ఘనుండవు నిన్ను. గడు కరకరించ నేంటికి 

మనసువచ్చినవ్దుడే మాటలాడేవు 

పనివడి గిలిగించి బడలించనేమిటిక 

ననిచినపాడే నీవు నవ్వు నచ్వేవు ॥ వేగి 
వెంట వెంటం దగులుచు విన్నవించనేమిటికి 

యింటికి వచ్చినప్పుడే యియ్యకొనేవు 

దంటతనమున నీతో. దమకించనేమిటికి 

నంటుగలయల్య న నొవాండ వయ్యేవు ॥ వేగి 


206 


శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
'కైవసము గమ్మనుచు కాంతాళించనేమిటికి 
భావించి చూచినవ్హుడే పైకొనేవు 
'శ్రీ/వేంకటేశుండవు చిమ్మి రేంచనేమిటికి 
యీవేళ నన్నేలితివి యింక నిస్టే మెచ్చేవు వేగి | 423 | 


రామక్రియ 


తొళ్లే నీయాల నేను దోసొనకు లోనుగాను 
చల్లనాయ నామనను జరయనేలయ్యా | పల్లవి || 


బొసికము గట్టితివి భామకాలు మెట్టితివి 

చేసినచేంతలు నీకు. జెల్లెినయ్యా 

బాసలెల్లా నీడేరె పచ్చినవ్వులు దైవారె 

యేసుద్దులు విన్నవించ నింకనేలయ్యా ॥ తొల్లే || 
'ెండిలిపీం 'టెక్కితివి (ప్రేమం జెక్కునొక్కితివి 

అండనే సతికి. బతివై తివయ్యా 

దుండగాలెల్లొ దక్కె సంతోసాలు చేచిక్కె 

చండి పెట్టి నిన్ను నంత సాదించనేలయ్యా ॥ తొల్లే || 


వీడెము లందుకొంటివి వెలది. గైకొంటివి 
తోడనే నీకోరికెలు దొరసేనయ్యా 
యీిడనె ్రీ/వేంకటిశ యేలితివి నన్ను నిట్ట 
వోడక రతుల నిన్ను నొరయ నేలయ్యా॥ తొల్లే | 424 ॥ 


సామంతం 


వేందుకోంగొం. జెలులతో విజ్ఞవీంగే వింతేకాక 
నేడావె తానే వచ్చితే నీకేమన వచ్చును ॥ పల్లవి || 


శృంగారసంక్షీర్త నలు 297 


చలపాదితనములు సతులకు నింతేకాక 
వలచినయట్టిమగవాని 'కేంటికి 
చెలరేగి యావె నిన్ను చెనకి వైకొంటేను 
నిలువున గరంగక నీ వోర్వంగలవా | వేదు. || 


పనిమాలినవొట్టు పడంతుల కింతే కాక 
ననిచినయట్టిప్రాణనాథు కేంటికి 
మనసిచ్చి యాపె నీ మర్మములు ముట్టితేను 
తనివోని తమకము దాంచయకొనలగలవా | వేండు | 
దిట్టతనపు మౌటలు తెజవల కింతేకాక 
'వెట్టన శ్రీవేంకటేశ నీకేంటికి 
గట్టిగా నిన్నాపె గూడి కాంగిట నిస్టైవుండితె 
యు 
గుస్టైల్లా. జెప్పక మతి బెట్టుకొనంగలవా॥ వేడు | 425 | 
క మి 


రేకు 1672 రీతిగొళ 


సరి నిచ్చకమాడితే చాయకువచ్చు. బనులు 
నిరతపువారి కివి నేరుచుకొనవలయు ॥ పల్లవి || 


సలిగెల. బొరలేటిసతితోను రమణుండు 
చలము సాదించంబోతే చండిపడును 
'పెలుచుగుణముదాని. బిలిచి పెనంితేను 
చలరేంగి వపంతములే చిమ్మి రేంగును | నరి॥ 


మందెమేళపుటింతిని మస్తరించవలెంగాని 
ఇందరిలో 'జంకించితే యీషురేంగును 
నందుసుడికత్తెైకు నానలు చూపవలెంగాని 
గొందుల నణచంబోతే గొణంగుచుం దిట్టును |॥ సరి ॥ 


208 


శ్రి తాళ్లపాక అన్నమాచార్యుల 


మొగమోట సతితోను ముచ్చటలాడుపే మేలు 


వెగటు బంతాలైతే వేసటౌను 
నిగిడి శ్రీవేంకటేశ .. నే డీంకె నేలితివి 


పగటులు నెరపితే బచ్చిదేరు. బ్రియము| సరి | 426 |॥ 


భెరవి 
వ. 
ఇంకనైనా రాంగదవే ఇదె నీ విభుండు వచ్చె 
లంకెలం బెనంగితేను సంకెలేక వుండును 


చనవులు గలిగితే చలము పనికిరాదు 
మనను లెనసిలేను మంకులు మాను 
తనువులు సోంకితేను తటితో సిగ్గులు వీడు 
కనుచూపులు నాటితే కాంకలు చల్లారును 

వలుకు లొడంబడితే భయమేమియును లేదు 
వలపు లొనంగూడితే వాసులుండవు 
కొలువులు గలిగితే కోరి యెడదూట లొద్దు 
"సెలవి నవ్వు లూరితే చింతలు పాదలవు 


ఆయములంటితేను అరగొరలే లేవు 
పాయక వద్దనుండితే పంగెము గాదు 


యాయెడ శ్రీవేంకటేశు నెనసితి విపు డిస్టై 


| పల్లవి || 


| ఇంక | 


| ఇంక || 


చేయిచ్చి "సేసవెట్టితే సిలుగెల్లొ. బానును॥ ఇంక || 427 ॥ 


బౌళి 


ఆయలే నటలేంటికి నవ్చటి నీవు 
ఆయములు గరంగీనా ఆకె వృుండంగాను 


॥ పల్లవి || 


శృంగారసంకీర్త నలు 


"సేవలు సేసేనంటఓ "సెలవయ్యోానా నీకు 
ఆవల వేరొకతెపై నాన వుండంగా 
మోవితేనె లడిగితే మోహము వుష్టేనా 
తావుకొని యావె నీదండ నుండంగాను 

చెక్కులెంత నొక్కినాను సిగ్గులు మానీనా 
చొక్కించి సతులెదుట6 జూడంగొను 
మక్కువ నే జల్లితేను మనసు వచ్చీనా 
చక్కంగా నాపె చెయ్యి చాంచుకుండంగాను 

వంతుకు నే నవ్వితేను వలపుల రేంగీనా 
సంతతము నాకె రతి చవి చూపంగా 
యింతలోనె ,శ్రీ/వేంకకేశ నన్ను నేరితివి 


2909 


| ఆయ || 


| ఆయ || 


వింతగా నాకెం గూడవా వెసనే నుండంగాను | ఆయ]॥|428| 


లొళి 
ఓరుచుక ఇన్నింటికి నూరకుండు టే మేలు 
యేరీతి వంచుకోవచ్చు నిటు నిన్ను విభుండా 
చందమామగుటకలు సారె నీ మంచితనాలు 
పందెమాడే చెరకులు పనులు నీవి 
సందెకాడమఆఅయంగులు చక్కని నీ చేతలు 
యెందుకని దూరేము ఇంక నిన్ను విభుడా 
యెండమావులనీళ్లు ఇటు. నీతో సరసాలు 
వండవండనట్లు నీవలపులెల్లా 
. పండినబూరుగులు నీవచ్చిదేరే. సిగ్గులు 
చండి పెట్టునేల నిన్ను చలమరివిభుండా 
తంగేటిపై జున్నులు తచ్చన నీ పొందులు 
ముంగిటినిధానాలు మోవితేనెలు 


| వల్లవి || 


॥ ఓరు | 


| ఓర | 


300 


శ్రీ, శాళ్లపాక అన్నమౌచార్యుల 


చెంగట గూడితి విస్టై ,శ్రీ,వేంకటేశుండ నన్ను 


సంగించనేల నిన్ను పాయరానీ విభుండా | ఓర ॥ 429 | 


సొమంతం 


తన కొక చింత నాతల; పదిగాదుగొని 
కనలి సవతులచే గొసింబడనోపనే 


దప్పిదేరేమోముతోడ తలవంచుకున్న నాకు 
కప్పురమిచ్చి యీతండు కళరేంచీనే 
అప్పటి. బానుపుమోంద ననురుసురనంగాను 
చిప్పిల మర్మములంటి సిగ్గువుట్టించీనే 

పట్టిన చలముతోడ పంతముతోనున్న నన్ను 
బట్ట బయలు మాంటాడి పరలికించీనే 
దిట్టతనము సేసుక తెరవేసుకుండంగాను 
చుట్టురికాలు నెరపి చొక్కించవచ్చీనే 

యెవ్వరి ననంగలేక నివ్వెరై నుండంగొను 
ఇవ్వల ,శ్రీ/వేంకటిశు. డిటు గూడెనే 


నవ్వులకు నే నిటు సన్నలు సేసి మొక్కంగాను 


॥ వల్లవి || 


| తన || 


| తన || 


వువ్వుల వేయుచు గడు పొందెలెల్లా జేసీనే! తన || 430 | 


శ్రీరాగం 
ఊరకున్నవానినేల వొడివట్టుకొమ్మనీనే 
మేరమీరి యీతగవు మారే యెరుంగుదురే 


నగినవతితో మారునగితే నమరునే 
తగిరి చేయిచాంచితే తమకించవచ్చునే 


| వల్లవి || 


శృంగారనంక్షీర్త నలు 301 


మొగము చూచితేను మొక్కవచ్చునేమరి 
మొగి నింటికి వచ్చితే మోహించం జెల్లునే | ఊర || 


వొనరం బిలిచితేను వూంకొనంగందగునే 
మనసు రా మాటాడితే మాటాడంబొసంగునే 
యెనసి పొందు సేసితే ఇచ్చగించంబాడియౌనే 
చెనకితే వలపులం జెలరేంగు టొప్పునే ॥ ఊర ||. 


కొంపురము. సేసితేను కొనిమ్మనం జొప్పడునే 
పై వై నాసగించితే బాంతిపడనగునే 
యేపున శ్రీ, వేంక టేశుండింతలో. దానన్నుంగూడె 
తీపులమోవి యొసంగితే మెచ్చంగూడునే॥ ఊర | 431 | 


రేకు 1678 దేసొళం 


నేడు గొత్తలా నాకు నీ నుద్దులు 
వేండి చూపితే వెన్న వేవేగం గరంగదా ॥ ఎల్లవి || 


కొసరక నీ చేంతలు గుట్టు సేయవలెంగాక 
పిసికితే. గడుంగడు. బసురుగాదా 
పొనంగ నీ గుణములు పొగడంగవలెంగాక 
ముసుంగులు వెట్టితేను ముగ్గు! వేయదా | నేయు || 


పాయరానినీమాటల బయలీందవలెంగౌక 
నాయానకుం దీసితేను నొముకొనదా 
చాయలకు నీ ప్రియము చవిగొనవలెంగాక 
రాయడించ జూచితేను రాంపుకెక్కదా . ॥ నేడు | 


ల. 


క్సుగ్లుజాముగ్గిన వనన 





302 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కూడిననీకూటములు కూడపోయవలెంగాక 
ఆడా నీడా నెరపితే నంటుకొనదా 
యీడనె 'శ్రీ/వేంకటేశ యేఠితివి నన్ను నిస్టై 
ఆడుకొనంబోయితే నానందము గాదా | నేడు | 482 | 


రామక్రియ 


ఎంత బలిమికత్తెవు యేమే నీవు 
మంతనమాడకుండాను మానిపేవా నీవు ॥ పల్లవి || 


కామించి యాతండు నాసంగడి గూచుండెనంటాను 
టుమేమి మాటలాడేవే యింతలో నీవు 
నీ మగండే నాచేతికి నిమ్మపండిచ్చెనఇటాను 
గామిడిచేంత చేసేవు కొనీవే నీవు ॥ ఎంత || 


ఇంతలో నాతండు మా ఇంటికి వచ్చెనంటాను 
యెంతేసి నవ్వులు నవ్వే వేమే నీవు 
దొంతరవలపుతో నా తొరపైం బండున్నాండంటా 
వంతములే నెరపేవు వైకొనుచు నీవు ॥ ఎంత | 


“క్రడ్రంగి పాొన్చువై నన్ను. గాంగిలించుకొనెనంటా 


యెడచొచ్చి కూడేవు యేమే నీవు 
అడరి శ్రీ, వేంకకేశుండాతండు నీవాండంటా 
బడివాయక వుండేవు వచ్చిదేర నీవు | ఎంత || 433 |. 


పొడి 


ఇంత వచ్చిసేయనేల ఇల్లాల నేను 
అంత వలసితే వెలయౌండ్ల నడుగరాదా || పల్లవి || 


శృంగారసంకీర్త వలు 303 
ముప్పిరి నాడంగరాక ముంచి నే సిగ్గువడంగ 
చెప్పరానిమాటలకు చెవియొగ్గేవు 
అప్పటిని వేదుకైతై! నంగజశా స్త్రములెల్ల 
తప్పకుండా. జదువుక తనివందరాదా ॥ ఇంత | 
యేడా రట్టుసేయక ఇన్నియు నే దాంచంాను 
చూడరానిచేంతలకు సూటి చూచేవు 
తోడనే నీకితవైతే తోయ్యలుల యంగాలెల్లా 
శోదుగా నాటకసాలం జూచుకొనరాదా | ఇంత ॥ 
పాయవు మదముతోడం బట్టి నేం భెనగంొను 
"సేయరానిపనులకు జేఇచాంచేవు 
యీయెడ ,శ్రీ,వేంకటిశ యేలితివి నన్నునిస్టై 
ఆయాలు చెలికత్తెల నాలోచించరాదా |] ఇంత | 434 ॥ 
సామంతం 
చేతికొద్దివాడ ఆండుచెలియరో నీకు 
రాతిరింబగలుంబొంది రాంపుసేయరాదా ॥ పల్లవి || 
అండనుండి సాలసేవు అంతలోనె అలసేవు 
నిండు. దగవరియైన నీరమణుని 
ఇండివెట్టు నోవుదువు సాదించనేరుతువు 
బొండుమల్లెపాను వదె భోగించరాదా ॥ చేతి ॥ 
ంతములే మెరసేవు పలుమారు జరసేవు 
మంతనాన నుండినట్టిమగవానిని 
వంతులు వెదకుదువు వాసికి. బెనంగుదువు 
దొంతిబోనా లివిగో పొత్తుల నుండరాదా ॥ చేతి ॥ 


క4వేడుకైతే' వ్రాయసగాని తవ్ప' (కా.,శ్రీ.) 


304 


శ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
కప్పురము లిచ్చేవు కాంగిటనే పుచ్చేవు 
కప్పినయానల శ్రీ వేంకశ్షేశ్వరుని 
యివ్పుడు దా నిన్ను. గూడె యూతండీస్టై నన్నునేలె 
చిప్పిలుంగెమ్మోవి యిదె చేకొనంగరాదా | చేతి | 435 


ముఖారి 


ఇద్దరము నున్నారము యెొవ్వరి మగండవయ్యా 
వొద్దికం ,భందేలు వేసుకొ(కు?)న్నార మివుడు || పల్లవి 


హత్తి నేము తగవు ని న్నడుగంగవచ్చితేను 
పొత్తులమాట లాడి పొదిపేవు 
ఇత్త్రల నీవే కావా ఇంత సేసినవాండవు 
బత్తిగలవాండు(వాని?)వలె పరాకు సేసేవు | ఇద్ద 


జంట నొకరొకరము చనవులు మెరసితే 
యింటిలోనే సరిగాను యింవు చల్లేవు 
రెంటికి గురై వలపురేంచినవాండవు నీవే 
అంటి ఆయములుముట్టి ఆసలు చూపేవు ॥ ఇద్ద 


వరుస నే మొకమాట్‌ వావులు నీకుల జెప్పితే 
కెరలి మమ్మివుడే. కొంగిటం గూడేవు 
నిరతి శ్రీ/వేంకలేశ నీవే తగిలితివి 
పరగ నావై మన్ననే పచారించేవు | ఇద్ద | 436 ॥ 


1 ఈ పాదములో “ఒద్దిక లోని *బికు “వేసుకొన్నా'లో కకారోపరి ఒకారమునకు యతి 


చెల్లనలసియున్నది. అది నహజముకొదు. 


పనో సరన కంల 


జ 


నొడరామ క్రియ 


ఏమయ్యా తాంకితలంద. విదివో నీవు 


వం 
ప్‌? 


నేమప్పు( డెలివై దయ నించే రిందరును 1 
పంతములాడదు నీతో బాసలు నిన్నడుగదు 

యెంతేసి ప్రియాలు చెప్పీ నిందరిలోన 

చెంతల నెప్పుడు నీ చిత్త మెట్టానున్నదో 

కాంతం జూచితే మనసు గరం నందరికి 11 ఎవ 
చలములు మెరయదు జగడించదెప్పడును 

చెలిమి యెంత నెరపీం జెలి నీతోను 


యెలమి నీ విటమోంద నెటువళలె మున్నించేవో 


గా 
గ్‌ 


పొలంతి భావము చూచి పొగడే రందరును || 
'పెనంగ దెంతైనాను బిగిసి మాటాడదు 
యెనసి కాగటం గూడె యిట్‌ నిను 
లు య్‌ 
ఘన శ్రీవేంకటేశ నీకాయ మెంత చొక్కెనో 
వనితంజూచి. మొక్కవచ్చే రిందరును | ఏమ ॥ 437: 


కేకు 1674 ధన్నాసి 


తగుందగు నీకు నివి తప్పుగాదు 

జగడించేనా. నేను సారెగొంచనేంటికి ॥ పల్లవి 1; 
చలరేంగ నీవా పెకుం జెప్పేపంపిన సుద్దులు 

యెలమి నాపె నాకు యొరింగించెను 

కలిగినపను లివి కమ్మటి 'దాంచంగనేల 


వలదనేనా నేను వట్టి మజంగేంటికి | తగుం || 
౪01 26-౯24 


306 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సుదతికి నీవిచ్చినసామ్ము అన్నియును నాకు 

ముదమున జూపి కడు ముచ్చటాడెను 

గుదిగొన్న వలపులు గుట్టు సేయంగనేల 

యెదుట గోపగించేనా 'ఇంకం గొంకనేంటికి. | తగుం 
మగువల గొంగిటం. గూడి మన్నిం వినమన్ననలు 

పగటున మెచ్చి నాతోం బచారించెను 

నిగిడి (శ్రీ,వేంకటశ నీవు నన్ను. గూడితివి 

యెగసక్కె మాడేనా యిన్నిబాసలేంటికి || తగు || 488 

రామ క్రియ 

క్రైలాటాలు 'వెట్టువద్దు కొంతల మిద్దరము 

మేలము లొడుచు నిన్ను మెప్పించుకోరాదా | పల్లవి 
నగ వెంతైనా నీవు నాలికాండ వడిగితే 

తగవైనా. జెప్పరాదా దయతో మాకు 

వొగి నీమాటకు లోను వొట్లు వెట్టుకొన్నారము 

మొగమిచ్చి నవ్వి మాచే మొక్కించుకోరాదా | కైలా 
చూడవు కొన్సుకదిక్కు సొరిది బట్టుకుండంగా 

వీడెమైనా నియ్యరాదా వేడుకతోను 

జొడతో నీవారమై సమ్మతించి వున్నారము 

జోడు గొడి మొకు నిఘ్టై చుట్టమవు గారాదు | క్రైలా 
మౌనవు నీ వంతములు నూతో శ్రీ, వేంకటశ 

తెనెమోనైనో నీరాదా దిష్టము గొను 

ఆనుకొని కూడితివి అంతలో మ మ్మిద్దరిని 

తానకమై నీరతులు తలంపించుకోరాదా || క్రైలా | 439 


శంశ్రవెమోవైని వ్రాయసగాని తప్ప 


|| 


శృంగారసంకీర్త నలు 307 
పొడి 


ఇచ్చకము. సేసుకొని ఇయ్యకొనుటగాక 
రచ్చలోన సారె సారె రవ్వనేయనేల ॥ వల్లవి || 


దొరయైనపతి సవతుల నెందరి. దెచ్చినా 
యెరవులేని ఇల్లాలి కేల కోపము 
సిరుల కొనగోరిలచ్చెన లెన్ని నించుకొన్నా 
విరసము చేసుకొని వెంగమాడనేల | ఇచ్చ || 


చలపాదిమగండు విచ్చనవిడి. దిరిగితే 
వలంచినదేవులకు వాదించనేల 
వొలసి యెందరిచే సేవలు 'సేయించుకొన్న 
బలిమితోడుత కడు. బంగించనేలా | ఇచ్చ || 


జిగి శ్రీవేంక టేశుందు చేరి యెంత 'పెండ్లాడినా 
మిగులా. బంతకత్తెకు మోజఆంగనేలా 
నగుతా నిన్ను. గూడె నాయకుం డీతండే నేడు 
వెగసైన సిగ్గులకు వెరగంద నేలా | ఇచ్చ | 440 ॥ 


ఆబారి 

ఆకెకు నీకు దగు నన్నిటా మెచ్చితి మిమ్ము 

వాకున నేరుపరచి వక్కాణించనేలా ॥ పల్లవి || 
సన్నలా చాయలా నాపె సణంగులు రాల్బంగొను 

విన్నకన్నయట్టినీకు వేడుక గాదా 

లు 
వన్నెలాను వాసులాను వలపు నీపైం జల్లంగా 
ఇన్నిటా సంతోనము లింకం జెప్పనేలా ॥ ఆకె ||* 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 

ఆకడొ నీకడా నీతో నాపె పంతాలాడంగాను 

శ్రైకొన్న వతివి నీకు ఘనతగాదా 

మేకులకు మెచ్చులకు మేలము నీతో నాడంగ 

జోకగాం దరితీపులు చూపిచెప్పనేలా ॥ ఆకె | 
మునుపావెనకా నీకె మోహించి నిన్ను గూడంగా 

ననుపై నేండు నీకు నవ్వులు గావా 

ననుం గూడితివి నేయు నంటున ,శ్రీ,వేంకటేశ 

వినయాలు పలుమారు వెనం జెప్పనేలా | ఆకె | 441 ॥ 


ముఖారి 
చెప్పరాదే నీ మోహము 'చెలియ నేండు 
కప్పురవిడేలలోనే కంటిమి యిన్నియును ॥ పల్లవి || 
పానుంగ కాతనితోడ పొందు సేసితే నెట్లో 
వినుకలికే యింత వేదుకపడేవు 
చనవిచ్చి యప్పటిని సరసమాడితే నెట్టో 
కనుకలినే ఇంత కడుందమకించేవు ॥ చెవ్చ | 


పరగ నేకతమున బాసగొంటే నింకనెట్టో 
తొరలింవునూటకే హాత్తుకోవచ్చేవు 
సరవితో ననుపైతే జట్టిగొనే దింకనెట్టో 
చొరవలకే ఇంత చొక్కి_మెచ్చేవు | చెప్ప || 
తేనెమోవి సోంశీతేను తిరమయ్య(య్యే?) దింకనెట్టో 
పొనువు చేరినందుకే పసమించేవు 
యానెపాన నిన్ను నన్ను నేలె శ్రీ వేంకటేశుండు 
ఆనుక నవ్వినందుకే అరుదందేవు || చెప్ప | 442 


శృంగారనంకీర్త నలు 300 
దేవగాంధారి 


అందరికి. గలచాలే! యంగనలాల 
పొందు సేయవలెంగాక పోరాడనేంటికే ॥ పల్లవి || 


పట్టుంగరాదు మనసు పాయరాదు చెలిమి 
ఇట్టి బుద్దులు చెలు లేమిచెప్పేరే 
జట్టి గొన్నవాం డతండు సమ్మతై నదాన నేను 
చుట్టాలింతే మారు మమ్ము జోడువాపనేంటికే | అంద | 


మచ్చిక మానుపరాదు మర్మాలు దాంచంగరాదు 
రచ్చ వేసి నన్నునేల రాయడించేరే 
మెచ్చి పెండ్డాడె నతండు మేనదానందొల్లె నేను 
నెచ్చెలు అింతె మారు నేరాలెంచనేంటికే ॥ అంద॥ 


ఆస విడిపించరాదు ఆనంద మాంపంగరాదు 
వేసరించి నన్నునేల వెంగేలాడేరే 
'సేసవెట్టి నన్నుం గూడె (శ్రీ, వేంకకేశ్వరుండు 
నాసరివారె మీరు నవ్వు నవ్వనేంటికే! అంద ॥ 443 ॥ 
రేకు 1675 దేసాళం 
తెలుసుకోవయ్యా నీవే తెల్లమిగాను 
అలివేణితో నవ్వి ఆదరించు. మిపుడు ॥ పల్లవి || 
మొక్కలాన నొకమాట ముంచి యాపె సాలసీతే 
వెక్కసాలాడేవు నీవు వెల్లవిరిగా 
యెక్కువైన కోవిలల యెలుంగులు నిడివైతే 
చక్కంగా మరు నందుకు సాదించందగవా ॥ తెలు || 


శేసాలు లేక చఛాలు= “వంశము, సంప్రదాయము, వద్ధత, వరుని అని లోకవ్యవహారము. 


310 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 

జవ్వనమదొన నాకె జంకించి చూచితేను 

వువ్వులచెందునం దొంకం బూంచివేసేవు 

వువ్వులెల్లొ నమ్ములపాదులలో బాణాలైతే 

నివ్వటిల్ల వసంతునినేర మెంచందగవా | లెలు॥ 
తమకించి యాపె నిన్ను దండిగుబ్బల నొత్తితే 

అమరం గాంగిటిలోనే అలయించేవు 

జమళి శ్రీ/వేంకటిశ జక్కవలు మదించితే 

“మిరి యౌచెలిని సాదించ నీకుందగవా || తెలు ॥ 444 | 


వరాళి 


ఎంతవాండైనాంగాని యేమాయ నేండు 
పొంత నీకు వలపించి పొత్తునం బెట్టేనే ॥ పల్లవి || 


మౌటలాడితేందాలు మట్టుకు దెచ్చే నతని 
యేంటికి మనికితము ఇంతిరో నీకు 
సూటిగా నామో మతండు చూచితేంజాలుంగాని 
వాంటముగా నతని నీవనము చేసేనే ॥ ఎంత | 


అండనిలిచితేంజొలు అతని నొడంబరచే 
నిండుంగాంతాళ మేంటికే నెట్టన నీక్షు 
చండిసేయక కానుక చయ్యన నంటితేంజాలు 
వండిన మనసులోనివంవు సేయించేనే ॥ ఎంత | 


చెవులొగ్గితే. జొలు చెప్పి నీతోం బొందుసేసే 
ఇవల విచారమేలే ఇన్పుడు నీకు 
తవిలి వచ్చి కూడెను తానె ,శ్రీ/వేంకటేశుండు 
తవనం దప్పక నీకు దక్కి వుండండేసేనే]! ఎంత || 445 | 


వ్రుదంరంంశీక్తవలు 311 


వాందరినె ఎవ్పళించివున్నాందిం తోనన ॥ పళ్లది || 
పన చే నోపనంటి దిగిసనదానంగాను 

ననున. వెట్టుండెనో మగనికిని 

వినయాన మ*వైనా విన్నవించశే చెలులు 

వొనరంగం ఉన్నంవోయివున్నాండు. లోనను ॥ అందు | 
అ కెరా సన్మువతితి! నలిగినదానంగాను 

ఇపిట్లుని ఉయగాడుకొనునో ఇందుతోను 

గుల్టుతో నీతిని వేడుకొని సాతెకు మొక్కే 

వొట్వకొన్నచింతతోడ నున్నాండు లోనను ॥ అందు || 


ఏఎం నొంట. నూడితి చలపాదిదానంగగాను 


పొంసి తా నవృశాంటా నునా,డు లొనను |॥అందు||446| 


ఎంత వర్కా తతికాండే యా రవుణుం,డు 
| వ్‌ స 
వంతెన తిన వయసు వేదుకే నెరఎని ॥ పల్లవి | 
రా 


చెంప చెమటలు మైం ఉప్పిలీవనంగానే 
అలరి పెనంగులెడువమనీ నితండు 
చలువైన తినమేను సరతియ్యే* దెఆంగిండు 
వలచినయిట్హై. కళవళిమే. చూచీని ॥ ఎంత || 


సన్యవడిత్‌ వ్రాయననాని తపు (కాశీ) 
ంననచత్‌. 0 | 


”సరతువతెవుట లని మాండక€క వ్యవహారవ... 





312 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యిదివో తేనెలమోవి యెంగిలినో రనంగానే 
అదన మొటాడుమనీ నప్పటిం దాను 
పదరి అంటుముట్టుని పరులాడే దెటంగండు 
కదిసేటితన తమకమే యెంచుకొనీని ॥ ఎంత ॥| 


రతుల నా చన్నులు గీరకుమోూ నీ వనంొనే 
తతిం గూదుమనుచు. గాంతాళించీని 
మితిమార ననుంగూడె మేను వొత్తేది యెంచండు 
మతి ,శ్రీ/వేంకటేశుండు మదమే చూపీని ఎంత |॥ 447 | 


శ్రీరాగం 


ఒక్కమనసుగా నీకె వాొాడంబాటయ్యాంాని 
అక్కరతోడుతం గడునండకు రావయ్యా ॥ పల్లవి || 


చెలియసిగ్గులకును చెక్కిటిచేయిమాటు సాక్షి 

లలి సంతోసాలకు పులకలే సాక్షి 

చలివేండి ఆనలకు సన్నపు నవ్వులు సాక్షి 

చలమేల మూ మాటకు సరిచూచుకోవయ్యా | ఒక్క | 
నెట్టుకొన్నకాంకలకు నివ్వెరగులే సాక్షి 

చిట్టుకపు చింతలకు చెమళు సాక్షి 

దట్టుపువలపులకు తడంబాకే సాక్షి 

గట్టిగా మామాట తారుకొణ చూచుకోవయ్యా || ఒక్క || 


తీరనికరంగులకు తేటలచూవపులు సాక్షి 
మేరతోడిపొందులకు మెచ్చులే సాకి 
యిీరీతి 'శ్రీ/వేంకటేిశ యేలితిది కాంత నిళ్సె 
యు 
సౌరవు మామాటల నిజము చూచుకోవయ్యా ॥ ఒక్క|448|| 


శృంగారసంకీర్తనలు 313 
' పాడి 
ఎంత నేరుపరివి నిన్నేమిచెప్పేది 
చింతవానివలెనే భావించేనా నీవు ॥ పల్లవి || 


సారెకు. జూచేవాండవు సన్నలు సేసేవాండవ్లు 

ఆరమణి పేరు నన్ను నడిగేవా 

గారవించి యై వుడుగరలం పేవాండవు 

యీరితి. దల(న?)కుళ(ల?)ము లెజంగవా నీవు|॥ ఎంత | 
యుంటికి రప్పించేనాండ దిచ్చకమాడేవాండవు 

అంటి నాతో నాపెసుద్దు లరసేవా 

వొంటి నేకతములాడి వొరస నవ్వేవాండవు 

వెంటనే యాసె గుణాలు వెదకేవా నీవు ॥ ఎంత || 


సలి నెడమాటలకు సతులనం పేవాండవు 
తరుణి చెల్లెలంటా. నిందలు గహఘ్టేవా 


నిరతి శ వేంంపేశ నే నలమేలుమంగను 


స 
సరతి నన్నేరితిది చక్కటి దిద్దేవా. |] ఎంత | 449 ]॥ 
1676 దేవగాంధారి 


ఏమని పొగడే మిదె నీరమణిని 

కోమలప్పువయసుకోకిలవాణి ॥ పల్లవి || 
దొంతులు వెల్టేం దోడనె వలప్పులు 

కొంతపుచూప్పలకోమలి 

సంతనసేసే సరసపువూటల 


చింతవేడుకల వెన్నెల పతిమ | ఏమ || 


ఏకత 


త్త తాళ్లిపాన అన్నవంా చార్యుల 
విందులుచేసీ వేమరు బ్రియముల 

కందువనవ్వులకలకంటి! 

దిందెల నించీ పెకగుసిగ్గులు* 

మందె మేళముల మదనునిశరము | ఏమ | 
పైరులు విత్తి బలుతమకంబుల 

మేరతో రతి నలమేల్మంగ 

యీరీతి 'శ్రీ/ వేంకటేశ నిన్నెనసె 

సారపుగుణములజమళి మెటుంగు | ఏమ |॥| 450 | 


ఆహిరినాట 


ఏమిచేసెనా. జేసితి విన్నిటా నీవేలికవు 
నేమముమోరి తిట్టంగ నీతియౌనా నాకు ॥ పల్లవి | 


కొలువులో నాపెను కొంగువట్టితివంటాను 
చలము సాదింతునా సారెసారెకు 
మలసి చే. జూడంగానే మర్మములంటితివంటా 
అలుగవచ్చునా నీతో ఆలనవైన నాకు | ఏమి ॥ 


చన్నులంటి యప్పటిని సరసమాడితివంటా 
చెన్నుమోర నిటు రట్టు సేతునా నేను 
నన్నలు సేసి మోవి చవులుచూపితివంటా 
నిన్నును జంకించ నింక నేరుపొనా నాకు | ఏమి || 
గక్కునను. దెరవేసి కాంగిలించుకొంటివంటా 
_వెక్కనమాడుదునా శ్రీ/వేంకటేశుండా 


శి 'శలకంర. శబ్దములో ఏకదేశమైన ఉత్తర పదమునకు తద్భవీకరణనూ? ఇది. 


కి నింరి4 ఈ వెకు + అగుసిగ్లులు, 


శృంగారసంకీర్తనలు 315 
అక్కర నల మేల్మంగనయిన నన్ను. గూడితివి 
దక్కితి విక గొసరల దగవౌనా నాకు|| ఏమి |॥ 451 ॥ 
సాళంగం 

ఇంత యేల దాంచేవు నేమెరింగితే నేవాయ 

పంతాలకే కాదా నిన్ను బచ్చిసేసేది ॥ పల్లవి || 
తరితీపులకెకాదా తరుణి నీవద్ద నుండి 

పరి పరి విధముల పందె మాడేది 

వొరటులకే కాదా వొడివట్టి తిసె నిన్ను 

సరసములాడుతానే జంకించేది ॥ ఇంత || 


'పెద్దరికాల కెకాదా పెనంగులాడుతా నిన్ను 

గద్దించి నవ్వులు నవ్వి కాంగిలించేది 

వుద్దండాలకే కాదా వోరికొట్లను నిన్ను 

పెద్దబెట్టుగా నూరకె పేరంబిలిచేది | ఇంత || 
యెమ్మెలకేకాదా రతి నెనసి యలమేల్మంగ 

వుమ్మడి. బాయక కొలువులు సేసేది 

నెమ్మది ,శ్రీ/వేంకటేశ నీవు నన్ను నేలితివి 

ముమ్మాటికి గాదా నీ మోము చూచేది ఇంత || 452 ॥ 

బౌొళి 


నాటిమాట నాటికాయ నాలితన మివుడేల 

కూని కియ్యకొనవే గురుతాయం బనులు ॥ పల్లవి || 
చెప్పినట్టుల్లొల జేసి చెలువుందు వేందుకొనె 

తప్పలెంచకువే' ఇంక దరుణీ 





శ “తవు లెంచకువే' వ్రాయసగాని తప్పు (కొ..శ్రీ.) 


316 శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 
దప్పిదేరే మోముతోడ దయవుట్ట మాటలాడీ 
వువ్పతించి దూరకువే వొనగూడెం బనులు | నాటి | 


ఇచ్చకము నీకు. జేసి ఇంటికి వచ్చెనితండు 
పచ్చిసేయకువే ఇశకంబడంతీ 
ఇచ్చె నీకు బాసలెల్ల నిందరు. జూడంగానె 
తచ్చనలు మరియేలే తలకూడెం బనులు ॥ నాటి | 


తగవులెల్ల నెరపె తగిలె శ్రీ, వేంకకేశు- 
డెగసక్కేన కోపునా ఇందువదన 
నగుతానే నినుంూడె నయములు వచరించె 
వెగటు లింకనేంటికే వేడుకాయం బనులు| నాటి || 453 ॥ 


దేసాళం 


ఎట్టు 'గిలువంగవచ్చు నింతవాండవు 
గట్టిగా నీవే మమ్ము గరుణించవయ్యా | పల్లవి || 
లు యలు 


చలము. మెరసి నిన్ను జంకించేనం టను 
మల సేటిబీరపుమగవాండవు 
వలపురేంచి నిన్ను వంచుకొనేనం టను 
కలఠికికాంతలు 'పెక్కుగలవాండవు | ఎట్టు | 


పంతములాడి నిన్ను (భమఇంచేనం కును 
మంతుకెక్కిన రట్టుడిమాసటీండవు 
ఇంతలోనే మోవి లంచమిచ్చి చొక్కించేనం టను 
అంతకంతకును నీవు ఆసోదకాండవు ॥ ఎట్బ || 


శృంగారసంక్షీర్తనలు 317 


పట్టుపుదేవులనె బలిమిం బెనంగేనంకే 
మట్టు లేనిరతులదిమ్మరివాండవు 
యిస్బై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవె 
గుట్టు సేసేనంటే మేకుల యెమ్మెకాండవు ఎట్టు | 454 ॥ 


పూర్వగాళ 
చూతమువో నీ బలిమి సుదతిబలిమియును 
యీతలానాతలా మోారిద్దరు నున్నారు | పల్లవి || 
లు ళా 


మంతనాన నాపె నీతో మాటలాడినప్పుడుగా 
పంతములెల్లా నీవు పచారించేది 
పొంతనుండి యప్పటినిపూంచి నవ్వినప్పుడుగా 
చింతదీర నీవాపెకు సేసవెళ్టుది ॥ చూత || 


శిరసెత్తి నీవంక చెలి చూచినప్పుడుగా 
పొరింబొరి పొందు సేసి బోదించేది 
సరుగన మాటలాడి చలివాసినప్పుడుగా 
తరవాతి పనులకు. దమకించేది | చూత || 


తతి నిన్ను. గూడి యీకె తనిసినప్పుడుగా 
చతురత. బవ్వళించి కతచెస్పేది 
యితవై శ్రీ,వేంకటేశ యేలితివి నన్ను నేండు 
మితిమారినయపుడుగా మెచ్చు మెచ్చేది! చూత || 455 ॥ 


కేకు 1677 వరాళి 


చెలులము నేము నీకు. జెప్పేబుద్దులు వినవే 
చలివాసి వుందానవ్న చల మెటువంటిదో ॥ పళ్లవి || 


318 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 

తప్పక చూచినవాండు దయ సేయకమానీనా 

ఇప్పుడేలే వేగరము ఇంతిరో నీవు 

ముప్పిరిగ్గొని చెమట మోమెల్లా నిండె నీక్సు 

కప్పి నీ మనసులోనికాంతాళ మెట్టిదో | చెలు || 
మక్కువచేసినవాండు మన్నించకమానీనా 

వెక్కసాన దూరకువే వెలంది నీవు 

గక్కనను. గెంపుదేరె కన్నుల తుదల నీకు 

కక్కసించి తమకపుకాంక యెంతవున్నదో ॥ చెలు | 


చేయిచాంచినవాండు సిగ్గుదేర్చృకమొానీనా 
రాయడించకువే యింక రమణి నీవు 
యాయెడ ,శ్రీ/వేంకటేశుండీతం డిట్టై నిన్ను. గూ. 
చాయల మై పులకించె సంతోస మేరీతిదో చెలు | 456 ॥ 


ముఖారి 
వలచినదాని కింత వాసులెంచనున్నదా 
యెలయ నీవే పతికి విడమియ్యంగదవే ॥ పల్లవి || 
"సెలవుల నవ్వితేనే సిగ్గులు వడుదురా 
అలమి చన్నులు చేత నంటితేంగాక 
పిలిచినంతటిలోనె పెనంగులాడుదురా 
తిలకించి కొంగువట్టి తీసితేంగాక ॥ వం॥|| 


సన్నలు సేసితేనే సణంగులాడుదురా 
వున్నతితో. గొనగోర నూందితేంగాక 
కన్నుల జూచితేనే కాంకలం దిట్టుదురా 
వన్ని నీ మర్మాలు సో బలికితేంగాంక ॥ వల| 


శ్చంగారసంక్రేర్తనలు (11) 
పచ్చడము గట్టితేనే పక్కన నలతురా 

కొచ్చి సదమదముగా. గూడితేంగాకి 

ఇచ్చ నిన్ను శ్రీవేంకటేశు, డేలె మోరుడురా 


అచ్చపుటల మేల్మంగ వారడై తేంగాక [వలం 107 


కాంబోది 


ఇటువలె( జేసుంబో యెంతవారిని వలప్పు 

ఓటుకన గుట్టుచూపి దప్పులు దేరీని ॥| పల్లవి 
తలవంచుకొన్న యాపె తమక మాంపంగలేక 

బలిమి నీ మోము తప్పక చూచిన 

తొలుతనే సిగ్గువడి తొయ్యలి ఆసలచేత 

'పెలుచుమాటల నీకు. బ్రియము చెప్పీని | ఇటు | 
పంతములాడినయా వె పాయమువట్టుంగలేగ 

ఇంతలోననే నీకు జేయెత్తి మొక్కీని 

వంతువాసు లెంచుకొని వనిత కమ్మటి నేండు 

ఇంతలోనే పిలువకే ఇంటికి వచ్చీని | ఇటు || 


యెడమాటాడించేయా వె ఇస్టై ఆన మాన్చలేక 
తొడిబడ తానే నీపొందుల. గూడీని 
అడరి ,శ్రీ/వేంకటేశ అలమేలుమంగ నీకు 
వుడివోనిరతి యిచ్చి వురమెక్కీని | ఇటు || 458 ॥ 


రామ॥క్రియ 


ఏమే చిన్నదానవా యింతిరో నీవు 
నీమగని. జూడరాదా నిన్ను మెచ్చంగాను ॥ పల్లవి || 


320 


శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 
శిరసేల వంచేవే సిగ్గులేల పెంచేవే 
బెరసి యాతండు నీతోంచెనంగంగాను 
మరగి యేల వట్టీవే మాటలేల చుట్టేవే 
అరుదై యాతండు సుద్దు లడుంగంగాను | ఏమే | 


చన్నులేల్ల మూసేవే నన్నలేల సేసేవే 
చెన్నుమార నిన్నితండు చెనకంగాను 
వున్నతి నెంత లోంగేవే వొద్దుక యేల వీంగేవే 
వన్నెల నితండు నీకు వలవంగొను ॥ ఏమే | 


బలిమినేల నవ్వేవే వంతములేల తవ్వేవే 
యెలమి ,శ్రీ/వేంకటేశు. డెనయంగాను 
అలమేలుమంగవు నీ వక్కున నెట్టారసేవే 
మలసి యీూతండు నీకు మరుగంగాను || ఏమే || 459 | 


ఆహీరినాట 


ఈతనిమన సెల్లా నీ వెఆంగనిదా 
ఘాతల సోదించి యేల కాకుసేసేవే ॥ పల్లవి || 


పాలసి యవ్వభెతోను. బొందుసేయ ననంగానే 
చలపట్టి పతి నెంత సాదించేవే 
అలుగననుచు నీతో నానలు వెట్టుకోంగానే 
సొలపుమాంటలో నేల సూడు వస్టేవే ॥ ఈత | 


మక్కువం గడవారితో మాటలాడననంగానే 
వెక్కసాన నీవేల వెంగెమాడేవే 
చొక్కి తనమేను నీకు సోదనలియ్యంానే 
నెక్కొని యవ్పటి నేల నిందవేసేవే ॥ ఈత | 


శృంగారనంక్షీర్త నలు సే! 


బెరసీ నీమాంద మరి పెండ్లాడననంగానే 
పరకాంతం దెచ్చి యేల వైందోసేవే 
యిరవై శ్రీవేంకళేశుం డింతలోనె నిన్ను. గూడె 
తొరలి నవ్వంగా నేల దొమ్మి సేసేవే | ఈత | 460 


కాంబోదీ 


చెప్పంగదరే యీామాట చెలువునికి 

ఇప్పుడు తనవుంగర మిదె నాచే నున్నది ॥ పల్లవి 
బాసలు సేయంగనేల బయరీందించంగనేల 

ఆసకొలిపి నామగండైనాండు తాను 

వేసాలు నేనేమానేర వెక్కసము లాడనేర 

"సేసపా లివిగో నా శిరసుపై నున్నవి ॥ చెప్ప 


చెక్కులు నొక్కంనేల సిగ్గు విడిపించనేల 
త 

వొక్క'ై నాయింటిలోన నున్నాండు తాను 

పక్కనందన్ను. దడవ పాడిపంతాలు దడవ 

చక్కంగా. దన ముద్రలు చన్నులవై నున్నవి | చెవ్ప 
కలువల వేయనేల కడు వేండుకొననేల 

నలి శ్రీ/ వేంకటశుండు నన్నేలెం దాను 

బలుములు చూపవద్తు పటి పెనంగంగవద్లు 

ఖీ యు లు [డా 
చలంగి తనసుద్దులు చిత్తములో నున్నవి | చెప్ప || 461 


రేకు 1678 రామక్రియ 


డానికేమిదోసము తప్పు లెంచం జెల్లదు 


ఆనుకొన్నమగవాని కాదరించవలయు || పల్లవి 
౪0 26- ౯25, 


322 


త్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసులు సోదింతురు మచ్చికలు చూపుదురు 
కనుసన్న 'గావింతురు కాంక సేతురు 
గునుతురు సొలతురు గుట్టు దెలుసుకొందురు 

$లు పతిమొంద వలంపు చిల్లుదురు 

అన రేంతురు ఆయము లంటుదురు 
బాన. సేయించుకొందురు (భ్రమఇంతురు 
పాసివుండ రొరతురు పైకొని పెనంగుదురు 
వాసి నింు రిట్టానే వలపు చల్లుదురు 


కడు సేవలు సేతురు కాంగిటం గూడుదుగు 
బడివాయకుండుదురు 'పైకొందురు 
యెడయక శ్రీవేంక టిశ నన్ను. గూడితివి 


వడి నావలె నిందరు వలపు చల్లుదురు || దాని || 


నాట 
ఎట్టు నమ్మవచ్చు నిన్ను నింత కాతరీండవు 
యిస్టై యేపొద్దును నాయింటనే వున్నాండవు 
అప్పుడే బాససేసితి వావె ఇటు పొలసితే 
తప్పక చూచేవు మతి దలపోసేవు 
ముప్పిరి. దలవంచేవు ముదిత పాట పాడితే 
కుప్పళించి పెంజెమట గురి సేవు మేనను 


ఆయెడ. బంతమాడితి వాకె దండ గూచుండితే 
కాయము సోంకించేవు కరంగేవు 
నాయములు నడ'పేవు నడుమ నాపె నవ్వితే 
పాయపు మదముతోడ భ్రమసే వెదుటను 


|| 


దాని 


దాని 


శీర్రలై 


శృంగారనంకీర్త నలు 323 


అడరి నన్నేఠితివి ఆస లాపె చూపితేను 
కడుసిగ్గు విడిచేవు కాంగిలించేవు 
బడినే ,శ్రీ,వేంకటేశ పాయ కాపె నిలిచితే 
)డివోని రతులను వొరసేవు సారెను | ఎట్టు | 463 


భైరవి 
పతితో విరహమంది పాడి పాడి సొలసేవు 
అతనినీతగవులు అటువలెంగద వే ॥ పల్లవి 


జక్కవలె చన్నులట చందురు.డె మోమట 

యెక్కడి చుట్టురికమే యీరెంటికి 

నిక్కి అళలులే కురులు నీ నాసికమె సంపెంగ 

వెక్కసపు. నేస్తాలు వెగటాయంగదవే ॥ పతి 
కరికుంభాలే పిరుందు ఘనసింహమే నడుము 

- సరి. బొందు లెటువలె జరగీనే 

అరిది నెమలినడక అదివో నీ యాకు పాము 

గరిమం డెరిమి యెట్టు కడతేరీనే ॥ పతి 


తామెళలె కన్నులాయ తగునీనవ్వే మంచాయ 
ఆముకొన్నకూటము లెట్టబ్బునే యింక 
లు 
శ్రీమవాలక్ష్మివి నీవు శ్రీవేంక టేశుండతండు 
నేమపు పొంతనా లెట్టు నెరవేరెనే ॥ పతి | 464 


వధ గ(మౌావతి 


మగవాండు భ్రమసితే మగువలు దెలిపేరా 
తగులె వుండంగానే తలంచకుండుదురా ॥ పల్లవి 
ఓ... 


నై 


ర! శ్ర తాళ్లపీక అన్నమాచార్యుల 


కదు. జల్లనిచూపుల కాంత నిన్ను. జూడంగాను 
యెడలేనికొంకలు నీకేల రేంగెను 
వుడివోనికొనగోర నూంది యెచ్చరించంగాను 


అడరి 'నివ్వెరంగులు అమరునా నీకు 


॥ మగ ||" 
సంతోసవుమాటలు సతి నీతో నాడంగాను. 
ఇంతలోనే వెడచింత లేల వచ్చెను 
వింత వింత నగవులు వేమారు నవ్వంగాను 
చెంతనుండి పంతములు. చెల్లునా నీకు | మగ | 


వాడికకాంగిట నిన్ను వనితం గూడంగాను 
యేడలేనితమకము లేల వచ్చెను 


యీడనె ,శ్రవేంకళటేశ యీకె నిన్ను మెచ్చంగాను 
ఆడుకోలు బీరములు అందమౌనా నీకు | మగ | 465 ॥ 
శుద్ద దేశి 
ఇ 
మొగమోటము దరచు మొదల నాకు 


యెగసక్కే లాడనోప నీతని నేమందునే 


॥ పల్లవి || 
కడు. బ్రియాలు' చెప్పంగా కాదని పెనంగరాదు 
అడరి. 'పైకొనంగాను అలుగరాదు 
విడియ మొసగంగాను వేసారుకొనంగరాదు 
యెడసి ఇప్పుడు వచ్చె నీతని నేమందునే ॥ మొగ ॥| 


'మోముచూచి నవ్వంగాను మొనసి తిట్టంగరాదు 
దోమటి దొడుకంగాను తొలంగరాదు * 
చేముంచి చెనకంగాను. సిగ్గులు వడంగరాదు 


యేమరించి కాంగిలించీ నీతని నేమందునే ॥ మొగ | 


శ్చంగారనంక్షీర్త నలు తైక్‌ 
చనవు నాకియ్యంగాను సమ్మతించననరాదు 
పనులు చెప్పంగాను ఓపననరాదు 
యెనయుచు శ్రీవేంకటేశు డిట్బ నన్ను. గూడె 
యినుమడించె వలపు లీతని నేమందునే || మొగ||466|| 


ఆహీిరి 
ఎట్టోరుచుకున్నాండవో ఇటువంటివలపులు 
దట్టుపు నీశాంతానకు దయవుట్టీనాకు ॥ వల్లవి || 
యెక్కడ నెప్పుడు నిన్ను నెవ్వతె సేసెనో నీ- 
చెక్కులరేకలు చూచి చిమిడీ మతి 


మొక్కలాన నప్పటి నీముంగురులు నొసలిపై 
చిక్కువడ్డ వెల్లా. జూచి చెమరించీ నేను ॥ ఎట్టో | 


బెడిదమై మరెవ్వతె పెనంగి నిన్నోడించెనో 

కడునీయలప్పు చూచి కంపించి నేను 

తొడిబడ ౫౫ మోవితుదనున్నగంటి చూచి 

కడిలేని చింతతోడ కంటగించీ మొగము ॥ ఎట్టో || 
జట్టిగొని మరెవ్వతె చన్నుల నిన్నొత్తెనో 

గట్తి నీవురము చూచి కరంగీ గుండె 

ళు 

యిస్టై శ్రీ/వేంకటశ యేలితివి నన్ను నేండు 

నెట్టన నీరతి చూచి నిగిడీ నానందము || ఎట్జో | 467 ॥ 


కేకు 1679 శ్రీరాగం 


ఎటువంటిరాతిగుండి యీ చెలియది 
ఇటులా బుద్దిచెప్పినా నెంతైన గరంగదు ॥ పల్లవి || 


326 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
మగవాని నెంతక్రైనా మట్టు పెట్టుకొనవచ్చు 
మగువల చలములు మొనుపరాదు 
నగుతానే పంతగాని నయానకుం దేవచ్చు 
జగడగత్తెను మరి చాయకుం దేరాదు ॥ ఎటు | 


జూటరిపతిం జొక్కించి చుట్టము. జేసుకోవచ్చు 
ఆంటదానికోవము అణంచరాదు 
నీటున నుద్దండీని నేమానకు. దేవచ్చు 
మేటిమొక్కళపుదాని మెప్పించరాదు ॥ ఎటు || 
శ్రీవేంక కేశ్వరునిం జెనకి కూడంగవచ్చు 
భావించి నవతి నొడంబరచరాదు 
యీవేళ నన్నేలె నీతం డీతనితో నవ్వవచ్చు 
కావిరి గర్వపు కాంతం గరంగించరాదు | ఎటు || 468 ॥ 


శకేదారగౌళ 


మంచిదాయం గానీవే మనభాగ్యమాయ నది 

కంచముపొత్తు లెటులాం గలసెనో కాని ॥ పల్లవి || 
"సెలవుల నవ్వు లూరె సిగ్గులు మోమునం గప్పె 

అలరుచు. జెలులు యేకాంతమాడంగా 

తెలియరాదు మాట దీకొని యడుగరాదు 

పలుకుంబంతము లెట్టు ఫలించెనోకాని ॥ మంచి ॥ 


నిక్కెను మేనం గళలు నిలువెల్లా. బులకించె 
చక్కంగా. లేకలు లోలో జదువుకోంగా 
వక్కన సోదించరాదు బలిమిసేయంగరాదు 
ఇక్కువ వలపు లెట్టు యీడేరెనోకాని | మంచి || 


శృంగారసంకీర్త నలు 327 
చన్నులం జెమట నించె చవులు మోవి నెసంగ 
కన్నుల ,శ్రీ,వేంకటుశుం గనుంగొనంగా 
యెన్నిక లూహించరాదు యెరుక సేసుకోరాదు 
వున్నతిరతు లివెట్టు వుప్పాంగెనోకాని || మంచి | 469 ॥ 


శంకరాభరణం 

ఇద్దరును నొకళేే యెప్తుడును 

బుద్దులు చెప్పంగం బొలంతుల వశమా! | పల్లవి || 
చక్కనిపతితో జరయుచు నాడేవు 

యెక్కడిమాట లివేమిటికి 

లక్కవంటివె లలనలమనసులు 

గక్కునంణ గెరింగిను కరకరి యేలే | ఇద్ర || 
కందువ నాతని. గడుజంకించేవు 

యెందా6కొం జల మేమిటికే 

పొందగువయసులు పొద్దగు వింతలు 

దిందెలం దగులౌ పెనంగంగనేలే | ఇద్ద || 
శ్రీవేంక టేశ్వరు.. జెనకుచుం గూడేవు 

యీవల బంతము యేమిటికే 

వేవేలు సిగ్గులు వెన్నెలవంటివి 

చేవలుదేరును చిడుముడి యేలే ॥ ఇద్ద |॥ 470 ॥ 


వరాళి 


ఆంటది గూళల్రైతే నందేమున్నది 
మాటు సేసుకొని ఆకుమడిచిచ్చేవేమే ॥ పల్లవి || 


328 శ్తీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 
బత్తి'సేసి నావద్ద పాయ కితం డుండంగాను 
పొత్తుల మాటాడి నీవు పాదిగేవేమే 


గుత్తపుగుబ్బల నన్ను. గుచ్చి కాంగిలించంగాను 


అనీ 


హత్తి వూడిగాలు సేసే వప్పటి నీ వదేమే. | ఆంట | 


జి 


పాొడితోం బగడసాలపందే లాతం డొడ్డంగా 
ఆడుమనుచు. బాసిక లందిచ్చేవేమే 
వీడెము నా చేతికిచ్చి విందుల మో వియ్యంాను 
నోడలం! బెట్టి పతికి నోరూరే వేమే ॥ఆంట || 


శ్రీ వేంకటేశు.డు నన్ను చిత్తగించి కూడంగాను 
వావులు చెప్పేవు సారె వాకిట నేమే 
ఆవేళ దయసేసి ఆతండు నిన్నేలితేను 
దేవులవై వచ్చి నాతో దికొనేవేమే | ఆంట || 47] ॥ 
సౌరాస్ట్రం 
ఇచ్చకపుమాటల యిల్దాల నేను 
దిచ్చరిమాటలు. నేర తెలుసుకో నీవే ॥ వల్లది || 
యిమ్ములం జేసేపనులెల్లా. కేసివచ్చి నాతో 
రా 
సమ్మతించం జెప్పితివి చాలదా యిది 
అమ్మరో యింకా నిన్ను నౌంగాదనేదేమి 
దిమ్మురేం౫ వలపులు తెలుసుకో నీవె ॥ ఇచ్చ | 


చల్లంగా నానావిధాన చవులెల్లా. జూచి వచ్చి 
2 4 
చెల్లంబెప్టైవు సుద్దులు చింత యేంటికే(3?) 





కేనోడలన్‌ = 
2ల్లంబెట్టేవ' వ్రాయసగాని తప్పు (కా.శ్రీ.) 


శ్చంగారసంకీర్త నలు 320 


వెల్లవిరి నింద నీపె వేయంగా వచ్చేదేమి 
లా న. 
తెల్లమాయం బనులెల్లా తెలుసుకో నీవే | ఇచ్చ 


బూమెల్లా.. దిరుగులాడి పొందులెల్లా నేర్చి వచ్చి 
యొ య 
కామించి నన్నేలితివి కడమ లేచి 
గోమున శ్రీ, వేంకటేశ కొసరంగా నింకనేమి 
దీమసాన నే నవ్వితి తెలుసుకో నీవే | ఇచ్చ |॥ 472 


హిజ్రిజి 
స! 
ఏల మమ్ము! జెనకేవు యెంతటివారము నేము 


మూలనుండి నీవారమై మొక్కేము గాక || పల్లది 
గా క. 


యెగసక్కేలాడరాదు యెదురు మాటాడరాదు 
నగనోవుదుమా నీతో నయముగాను 
తగవుల. బెట్టురాదు తారుకాణించంగరాదు 


జగడించలగలమా చాయలా సన్నలను | ఏల 


వరునలడుగరాదు వలపుచల్లంగరాదు 
సరసములాడేమా సమ్మతిగాను 
తరవులు వెట్టరాదు తమకించి దూరరాదు 
బెరసి కాగిట నిన్ను బిగఇంచంగలమా | ఏల 


గుట్టు సేసుకుండరాదు కూడితే మానంగరాదు 
బట్టుబయలీంది నిన్ను పనిగొనేమా 
యిళ్టై శ్రీ/ వేంకటేశ యేలితివి నన్ను నేండు 
పట్టినచల మీడేరె పచారించంగలమా | ఏల ॥ త్త 


330 శీ తాశపాక అన్నమాచార్యుల 
కేకు 1680 రామక్రియ 


ఇంత సేసినంగాక నీవేల చిక్కేవు 
చెంతనే నే మున్నారము చేకొనంగరాదా ॥ పల్లవి | 


తెరవేసుకొని యాపె తేనెలమాట లాడితే 
కరంగుచు. గూడెనంటా కొంతాళించేవు 
చిరులచెం డప్పటిని వెలి నీపై నేసెతేను 
తరితీపున జేంబట్టి తమకించేవు | ఇంత || 


సోరణగండ్ల నాకె సొలసి నిన్ను. జూొచితే 
మేరతో లోనికిటో. దిమిరి తూరేవు 
గారవించి నయముగా కలకలనచ్వితేను 
ఆరసి మదనరతి కటు పదరేవు ॥ ఇంత | 


అస్హై కొనగోర నిన్ను నవ్వలనుండి వూదితే 
గట్టిగా పా " పుచేరి కలసితివి 
యిస్టై వేంకటేశ యేలితివి నన్ను నేండు 
గుట్టు సేసితే సారెకు కోరి వంచేవు | ఇంత | 4/4] 


నాదరామ క్రియ 


ఇయ్యకాంటి నీ మాటలు యింకానేల 
నెయ్యమెల్లా. గానవచ్చె నేర మెంచనేంటికి |, పల్లవి | 


వెలయ నందరితోడా వేసరక నవ్వేవు 
చలమరిసరసాలు సొజుమే నీకు 
పిలువకతొల్లె వచ్చి పీంటమీందం గూచుండేవు 
బలిమి తమకములు పచ్చిదేరె నీకు | ఇయ్య || 


శృంగారసంక్షీక్త నల 
సొరిది నెందరినైనా సూటిగానే చూచేవు 
తరితీవుల యాసలు తగవే నీకు 
మరిగి నాతో నీవు, మాటలు నన్నాడించేవు 


సురతాన నూరికెల్లా. జుట్లమవే నీవు 
యా లు 


కమ్ముక యొందరినైనాం గాంగిలించి కూడేవు 
యిమ్ముల నిచ్చసోబనా లితవే నీకు 
కమ్మర శ్రీ/ చేంక కేశ గక్కన నన్నేలితివి 


331 


| ఇయ్య || 


నెమ్మది నీ క్రీరితి నిండుకొనె నివుడు | ఇయ్య | 475 ॥ 


(ద్రావిళకైరవి 


కడం౫ యాతండు నీకు గాచుకున్నాండు 
వుడివోనిరతి. గూడి వోలలాడంగదవే 


వెలయ మాటాడవలె విబునితో నవ్వవలె 
చలపాదితనమేళలే సతులకును 
తలవంచుకొననేల తప్పులు వెదకనేల 
పెలిచి నాతండు నిన్ను. బ్రియముచేకొనవే 


అంకెలో మెలంగగవలె ఆయము లంటంగవలె 
మంకుదన మింతయేలే మగువలకు 
జంకెనలు చూపనేల సడి. బెట్టు నంతయేల 


పాంకాన నెదురుచూచి పొత్తు కిస్టై రాచే 


గుట్టున నుండంగవలె కూరిమి. బెనంగవలె 
వట్టి బింకా లివియేలే వనితలకు 


| కడం || 


॥ కడం || 


332 శ్రి తాళ్లపాక అన్నవాచామ్యుల 


చిట్టకములేల నిన్ను శ్రీ/దేంక టేశుండు గూడె 
గట్టయ! మీయెన్నికలు కాంగిలించు-*నవే ॥|కడం11476| 


దేసాళం 


ఏల వొడంబరచేవు యెందా-౧కా మమ్ము 
చాలుకొన్న మీగుణాలు సరియుచేసియునే ॥ పల్లవి 


నిండుక ఇందరిలోనా నీవు మంచివాండవే 
కొండుకనీచేంతలే గొరబు గొని 
కొండలెల్లా నున్ననే కోరి దగ్గరి చూచితే 
యా రి 
'మెండుకొన్నరాలును మిక్కుటపవు మాకులే 1 ఏం 


అలరిననీమోవి అమృతమువంటిదే 
అలవోకమాటలే అగడుగాని 
జలనిధియంతా మీరే చచిగొని చూచితేను 
వొలుగులువారం గడునుప్పులై వుండును | ఏల 


'శ్రీచేంకటేశుండ నీవు చింతించి దేవరచే 
ఏవేళా నీకృప గడు నెక్కుడు గాని 
భావింప నన్నేలితివి బఠిమి తెంకాయమీందు 
చేవదేరు లోపలెల్దా జిగిమించు. దీపులు | ఏల || 477 


సాళంగం 


నీకెట్టితవాయనో నే నెరంగను 
ఆకడ నిన్నాడుకోంగా నరుదాయ నాకు ॥ పల్లవి ॥ 


కట్ట శ ఆయ. 


శృంగారనంకీర్త నలు 333 


కొత్తగా 'వేరొకసతి కొంగు నిన్ను. బట్టుంగాను 
చిత్త మెల్లా నీరాయ సిగ్గున నాకు 
వొత్తి యటమీంద నీకు నాస్టైల్లా. బెట్టగాను 
జాతి యణ లు 
మత్తిలి కోపము. రేంగె మచ్చరాన నాకు ॥ నీకె 


దాయక పాయక నిన్ను. దగవుకుం దిలువంగా 

కాయమెల్లా. డెమరించె కాంకల నాకు 

చేయిచాంచి చేయరాని సేంతలెల్లాం జేయంగాను 

చాయల పంతములెక్కె సముకాన నాకు | నీకె 
అవ్వల నిన్నాకె గూడె అల్టై నన్ను. గూడితివి 

నవ్వుల సెలవి దేరె నంటున నాకు 

దవ్వులనుండే తాను తమకము. రేంచంగాను 

చివ్వన (శ్రీవేంకటేశ చిమ్మిరే.” నాకు || నీకె | 478 

ఆహిరి 

ఏమిటికి వెరవవు యెంత గట్టువాయవు 

బూమె లింత నేరకుంకే పొద్దెట్టు వేంగీని ॥ పల్లవి 
సొలసి నిన్ను నేం జూచి చొప్పులెల్లా నెత్తితేను 

వలపు చల్లితినంటా వడి నవ్వేవు 

తలపోసి నీచేంతలు తారుకాణ చేసితేను 

నలి నిజమాడేనంటా నన్ను మెచ్చేవు ॥ ఏమి 


శీరసు ముట్టుంగా,. నేను చేత నిన్ను దోసెతేను 
సరసమాడితినంటా చనవిచ్చేవు 
తెరవేసుకొని వొంటి. దేంకువతో నుండితేను 
నరవిం గూడం బిలిచే సన్న అనేవు ॥ ఏమి 


334 


శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 
దగ్గరల గూచుండి నేను తలవంచుకుండితేను 
సిగ్గువడివున్నదంటా. జెప్పుకొనేవు 
యెగ్గులేక , శ్రీవేంకటేశ కాంగిలించుకొంటే 


బెగ్గిల నీరత్గుల మెప్పించితి ననేవు ॥ ఏమి | 479 ॥ 


ముఖారి 


వింత వింత రుచులనె వేడుక వుట్టించవలె 


ఇంతులను. దోడుచూడు మిందు నొక్కొక్కతెనె || పల్లవి || 


జొడల నీవెంత నాతో సరసము నెరపినా 
అడినమాటలు సారె నాడరాదు 
వాడికె రతులకును వడి నప్పణ ఇచ్చితే 
కూడినట్టనె మరి కూడరాదు 
'సేసవెట్టి నీ వెన్నిసేవలు సేయించుకొన్నా 
లు రం 
చేసిన సేంతలు మరి సేయరాదు 
మోసలేక నీవు మర్మములు గిలిగించితేను 
రాసి నవ్వినట్టు మరి రతి నవ్వరాదు 
యేచిన చక్కందనాన యెదుట నీ వుండితేను 
చూచినట్టనె మరి చూడరాదు 
చేచేత శ్రీవేంక టిశ చేకొని నన్నేలితివి 
లాచి మెచ్చినట్లా వొల్లంగ' మెచ్చరాదు 
రా యా 
సాళంగనాట 
ఊరకుండగానే యేల వొక్కొక్కట గడియించేవు 
మేరతో నుండితేనే మెచ్చనిదాననా 


పీ బల్లలం౫ ల 


॥ చింత || 


॥ వింత | 


|| వింత|| 480] 


॥ పళ్లవి || 


శ్చంగారసంకీర్త నలు 


వొాడయండ వందరికి వొకతెం జూచి నీవు 
నడుమ నవ్వితే నేను నవ్వవచ్చునా 
పడంతినింతే నేను పక్కన వినయముతో 
అడంకువ నుండితేనే అలిగినదాననా 


వొనర మోహించి నీవు వొకతెగుణము లిస్ఞై 
కొనియాడితే నేను. గొనియాడేదా 
నిను. బెండ్డాడినదాన నేను కడుసిగ్గుతోడ 
“నరం దలవంచితే కినిసినదాననా 


వొక్కపటై కాంగిటం గూడి వొకతెకుం బ్రియపడి 
మొక్కితే నేను నాపెకు మొక్కవలెనా 
నిక్కపు శ్రీవేంకటేశ నీవేలినదాన నేను 
చొక్కివుంటి నాపై పై నీసున నున్నదాననా 


బౌొళి 


నీవే ఆలవైతివా నెయ్యమున నీతనికి 
వావులు నే. జెప్పితేను వంకలొత్తే వేమే 


యిస్టై నాపతిమాటలు యెగ్గులు నేనెంచితేను 
వట్టి చక్కట్లు చెప్పవచ్చే విదేమే 
దట్టుపుంగాంకలతోడ తప్ప కాతనిం జూచితే 
న్‌ 
పెట్టవు మాటుగా జేయి బింకాన నిదేమే 


తగిలి యాతనిచేంత తారుకాణ సేసితేను 
చిగిసి లేదని యానవెస్ట్రే విదేమే 
నగుతా నాతనిమేను నాట గోర నూందితేను 
వగచి మందులు వెట్టువచ్చే విదేమే 


33ెఫ్‌ 


| ఊర || 


| ఊర || 


॥ ఊర||481| 


| పల్లవి || 


॥ నీవే || 


॥ నీవే ॥| 


336 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కందువ నాతనిమేను కాంగిలించి కూడితేను 
సందడి నలపార విసరే విదేమే 
యిందులో 'శ్రీ/ వేంకకేశుం డీతని నే నవ్వితే 


అందుకోలు జాణతనా లాడి మెచ్చే విదేమే 


కొంబోది 


ఏమిటికే చెలులాల యెంత నన్ను సోదించేరే 
(ప్రేమపునారమటుని బెడం బాయనోపనే 


మొగమోట గలిగితే మోవ నెంతాడినాను 
నగవులే సెలవి నున్నతి మించును 
తగవే నడపేనంటే తప్పుందోవకుం దీసితే 
వాగరై తోంయంాని వొడంబాటై వుండదు 


చుట్టరికమైనచోట సాప్టెంత మోసినాను 
మట్టులేని సంతోష మే మతిం దోచును 
అహ్టై తాలిమి గలితే ఆయములు నాటించినా 
బుట్టుకే లోనౌంగాని గుణము విడువదు 


కూడివున్న వేళను గురుతు లెన్ని చేసినా 
వేడుకలై వుండుంగాని వెత రేంగదు 


|నీవే482| 


| పల్లవి || 


| ఏమి | 


॥ ఏమీ || 


యీడనె శ్రీవేంక టేశుం డేరినాండు నన్ను నేయ 


జోడుగూడే వుండుగాని సూటిదప్ప దెవుడు 


వరాళి 


పాయవువాం డతండూ పడుచుందనము నీది 
చేయరాని వినయాల౯ జెలంగంగొను 


॥ఏమి॥483|| 


॥ పల్లవి || 


శృంగారనంకీర్త నలు 337 


సిగ్గులు వడుదుర టే చెలువుండు మాటాడితే 
వొగ్గి తాం జేతికిలోనై వున్నాండు నీకు 
వెగ్గళింతురట వే వెస నిస్టై మోహించి 
తగ్గులేనిరతులకుం దమకించంగాను ॥ పాయ ॥ 


గిరసువంతుర కే చెనకి యీతండంటితే 
సొరిది నిఘ్టై యెదురుచూచీ నీకు 
గరిసింతురటవే కాంకల నాతండు వొంది 
పొరింబొరి నీ గుణాలు పొగడంగాను | పాయ | 


చిన్నంబోఇవుందురటు చేరి యీతండు గూడంలా 
కన్నుల. జూచినంతనే కరంగీ నీకు 
ఇన్నిటా శ్రీ/ వేంక టేశుం డేలినాండు నిన్నింతల" 
పన్ని పెనంగుదురప బాంతిపడలొను || పాయ || 484 | 


పొడీ 


కొంతలాగు ఇంకా మీందం గనేవు నీవు 
వెంత నుండి నే నీకు చెప్పితి నీ సుద్దులు || పల్లవి || 


బలిమి. గొసరెనట పంతమాడెనట ఆపె 
వెలి నీతో ఆమాట ఛెష్పదాయనా 
చలము సాదించెనట సాటికి బెనంగెనట 
వెలదిసుద్దులు నీవు వినవా ఇంకాను ॥ కాంత ॥| 


యెద దట్టుకొనెనట యెమ్మెలల్లాం. జూ వెనట 
యిదెల్లా, సీ వంపినావె యెచ్చరించదా 


+౪3126- ౫ 


త38 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వుదుటున నవ్వెనట వూరకె జంకించెనట 
కొదలేకివి' దెలుసుకొనవా ఇంకాను | కాంత | 


లోనికి. దా వచ్చెనట లోలో నిన్ను. గూడెనట 
తానే నీ దూతిక మూసిదాచదాయనా 
వూని ,శ్రీ,వేంకటిశుండ పొందితివి నన్ను నేండు 
సోనల చంద్రకళలు చూడవా ఇంకాను || కాంత || 485 ॥ 


రేకు 1682 ముఖారి 


ఆంటది చేసినమేలు అది విచారించవైతి 
గౌంటానం బెనంగగుదురా కాతరానను ॥ పల్లవి || 


సింగారించుకొని యిస్టై చెలి నీ యండకు రాంగా 
ముంగురులంటుదురా 'మొక్కలానను 
సంగతిగా మోవి చూపి చవులు వుట్టించంగాను 
కొంగువట్టి తితురా గొరబుగాను [ఆట ॥| 


పుక్కిటివిడెముతోడ పొలింతి నీతో నవ్వలా 

వక్కనం బిసుకుదురా పాలింద్దు 

అక్కరతో నీకు విడె మందియ్యరాంగాను 

తక్కక గిరిగింతురా తత్తరానను ॥ ఆంట || 
కడు మోహమున నిన్ను గాంగిలించుకొనంగాను 

బడల నలయింతురా వచ్చిదేరను 

అడరి (శ్రీవేంకటేశ అంగన నిన్ను. గూడంగా 

తడవి వేగిరింతురా దప్పిదేరను ॥ ఆట | 486 ॥ 


కేకాదలేక + ఇవి 


శ్చంగారసంక్షీర్త నలు 339 
దేసాళం 


కూడుదు రారా ఇంకం గొరతలేల 
వేడుకలు దైవారీ విడెమైనా నియ్యరా | పల్లవి || 


కద్దురా నీసుద్దులు కడంగడల వింటిమి 

వద్దురా యింతేల మమ్ము నసేలంబెట్టువు 

ఇద్దరము వేగినంతా యిటువలె నుండంగాను 

నిద్దుర కన్నులం దేరీ నీవు నన్ను. జూడరా | కూడు || 
మేలురా నీగుణములు మిక్కిలిజాణ నౌదువు 

యేలరా నావద్దనుండే యెంత సేసేవు 

'ేలు రాజసాన నీవు గిలిగించి పట్టితివి 

చాలు రాయడిసేసి చన్నులు ముట్టుకురా ॥ కూడు ॥| 
పోకురా ఇంకనెక్కడా పొంచి నన్ను. గూడితివి 

యీకురా వరకాంతల కిట్టి చనవు 

చేకూర నన్నేలితివి (శ్రీవేంక కేశుండ 

నీకు రమణి నేవైతి నెయ్యమెల్లా. జూపరా ||కూడు|487|| 


బౌళి 


నీవేల పంకించేవు నీకు సీతే 

యీవల౯ బొడిమలు నీ కింకాం గట్టరా ॥ పల్లవి || 
కందువ నిప్పుడు వచ్చి కతలెల్లా. జౌప్పేవు 

అందరు నెణంగరా ఆ సుద్దులు 

చెంది యాచారాలెల్లా. కనజ ఎ ముందరను 

నింద లెవ్వరైనా నీ మీంద నాడేరా ॥ నీవే ॥ 


వ్ర్త0 


శ్రీ, తాళ్లపాక అన్నమాశార్యుకి 

నలిరేంగి యందరిలో నవ్వులెల్లా నవ్వేవు 

చెలులకు. గొత్తలా నీచేంతలెల్లాను 

చలువలు వుట్టుం గడు చదువులే చది వేవు 

నిలువున నిన్ను నింక నేరము లెంచేరా | నీవే | 
యీడనే కాంగిట నించి యింతలో నన్నుంూడేవు 

వాడవా రెరంగరో నీ వల వెల్లాను 

పాడినంతాలు చెప్పేవు వక్కన శ్రీ, వేంకటేశ 

యేడవైనాం గల్లతనా లెంచేరా నీమీందను || నీవే | 488 ॥ 


శంకరాభరణం 
ఆలిమగనికి నౌంగాము. లేడవి 
మేలుగలిగితే మెచ్చుటగాక | పల్లవి || 
జంకీంచనేంటికి సారెకు నే నీ-! 
నంకలాడి కదు- వలచితిని 
మంకు గొల్లెతలు మందనుండి రాంగా 


కొంకక కూడితే. గూడితిగాక ॥ ఆలి || 
అలుగనేంటికి యవ్పుడే నే నీ- 

వలుకులకే భ్రమసితి 

బలున_నీతల ఫదొరు వేవుర 

కలిమి గ్రైకొంటేం గ్రైకొంటిగాక | అరి ||, 


సోదించనేంటికీ చొప్కి విన్నుం గూడి 


సాదించి నీమోవి చవిగొంటి 


కినకంకలు + అడి అని భిన్నవదముకే. “నీవంకలు = నీలోని లోళములు, ఆడీ = 
ఎత్తిచూపి కావచ్చు. ఇక్కత వగలాదీవళె వంకలాడి రూపము, అద్రసిద్ధముగా లోచెడివి. 


చృంగారసంకీర్త వలు -. పైత 
యీదెన శ్రీ/వేంకటేశ నీ వెవ్వరి. 
బోదించి పొందినాం బొందుదుగాక | అలి | 489 |॥ 
సాళంగనాట 
కానీలేవే నీ విందరికంట నెక్కుడా 
నానంబెట్టి సరింగాంగ నవ్వు నవ్వవలెనా ॥ వళ్లవి || 
వంతులకే పెనంగేవు వాసులకే తిరిగేవు 
యింతటిలో నీకు నేండు యెమ్మె వచ్చెనా 
కాంతలెల్లా వూడిగాలు కడు. బతికి. జేయంగా 
దొంతరై నీ వితనితొడ యెక్కవలెనా . ॥ కానీ ॥ 
మురిపెమే చూపేవు ముద్దులే గుని (ర?) సేవు 
దొరతనములే నీకు తొట్టుకొనెనా 
వరుసకు .నాడువారు వచ్చి నిలుచుండంగొను 
వొరసి యీతనిమీంద నూందుకొనవలెనా ॥ కానీ || 
కప్పురమే యడిగేవు కాంగిటనే కూడేవు 
- దప్పితో రతులు మీకుం దడంబడెనా 
ఇవ్పుడె 'శ్రీ/ వేంక టేశుం డింతలోనె నన్ను నేలె 
అప్పుడె యీతనివురమందు నుండవలినా || కానీ | 490 ॥| 


వరాళి 
ఇరుమొనసూదివలె నెందుకౌను నీమనసు 
వొరసి నట్టునడుము నున్నాండవు గొక ॥ వల్లవి || 
చెనకి గోరనూందుచు చెప్పీనదె నీతోను 
చనవులు మనవులు సారెకు నావె 


వ్రత్త2 శ్రీ, తాళ్ళపాక అన్నమాచార్యుల 

మన సక్కడనే కాక మామీంద నున్నదా నీకు 

చొనిపి కన్నుల మమ్ము 'జూచేవు గాక | ఇరు || 
సందడిం జన్నుల నొత్తి చవులు చూపీ నీతోను 

పొందులును విందులును బోరున నావె 

కందువ లాడనేకాక కడునాన ఇందున్నదా 

నందు సుడివలవులు చల్లేవు గాక | ఇరు || 
కూడి కాంగిటిలోననే కూడపెట్టీ నీతోను 

వాడికలు వేడుకలు వరుస నాపె 

యీిడనె (శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేండు 

వోడక రతుల నింకా నొరసేవు గాక | ఇరు | 491 ॥ 


కేకు 16838 లలిత 


ఎవ్వరుండుటా నెజంగ వెంత సిగ్గువిడిచేవు 

దవ్వు చేరువల నెంత తగవురా నీది ॥ వల్లవి || 
'నలిరేంగి వూరకైనా నవ్వులు నవ్వ వచ్చేవు 

చెలంగి యెవ్వతె నీకుం జౌప్పెరా యిది 

చలమున నీచేతులు సారెకు. బై వే సేవు 

తలపోయ నెటువంటితమిరా నీది ॥ ఎవ్వ || 


కమ్మరంగమ్మర నిష్టై కాంతాళాలే నెరపేవు 

నెమ్మది నెన్వతె యింత నేర్చెరా యిది 

వుమ్మడి నిందరిలోనే నొడివట్టి పెనంగేవు 

పమ్మి నేండు యెటువంటి బలువురా నీది ॥ ఎవ్వ || 
కలుపుకోలుగ నిబ్బై కొంగిలించి కూడేవు 

పాలసి యెవ్వతె యెగపోసెరా నీకు 


శృంగారనంక్తీర్తనలు 343 


అలమేలుమంగను నే నవుర ,శ్రీ/వేంకకేశుండ 
మొలచిన దెటువంటి మోహమురా నీది | ఎవ్వ | 492 ॥ 


దేవగాంధారి 


ఎంతటిమోహమో యేమని చెప్పుదు 
వింతరతులం గడు వెలయించేవు ॥ పల్లవి || 


చెలవ చెమటలు చెలివై6 దొరుగంగ 
వలపులు చల్లేవు వరుండవు 
మొలకల వులకల మోసులు నాటంగ 
'కెలయుచు నిటు కొంగిట నించేవు ॥ ఎంత | 


నిట్టూర్పు సురటుల 'నెలంతకు విసరుచు 
గుట్టున వలపులు గురి సేవు 
తెజ్బలమోవులతేనెలు గారంగ 
తొట్టుకొనంగ విందులు వెస్ట్రేవు ॥ ఎంత ॥| 


వెలయంగం గాంగిలి విడిదలసేయుచు 
చెలంగి కాంపవురము. సేసేవు 
అలమేల్మంగను అదె శ్రీ/ వేంకట-- 
నిలయుండ పొందులు నెరవేర్చేవు ॥ ఎంత || 493 ॥ 


సింధురామ [క్రియ 
మేలు మేలు నీ సుద్దులు మేనబావా 
వోలవేయ కిక మాపై నో మేనబావా ॥ పల్లవి || 
బచ్చన మాటలాడి పలుమారు నవ్వంౌను 
మెచ్చితింగా నే నిన్ను మేనబావా 


త్రడ్తడ్త 


శ్రీ, తాళ్లపోక అన్నమాచార్యుల 
లచ్చెనలు మేననించి లావులం బెనంగంగాను 
వొచ్చెము లేదంటింగా నీ కోమేనబావా ॥ మేలు ॥ 


దట్టుమై నావొద్దనె సందడి నీవు 'సేయంగాను 
మెట్టితింగా నీ పాదము మేనబావా 
చుట్టమవై నాకు నీ సామ్ములెల్లా. బెట్టుంగొను 
మ్‌ ప్‌ లు 
వొట్టు లేదంటింగా నీ క్షోమేనబావా ॥ మేలు | 


తాలిమితో వెంటనెంటం దగిలి నన్నేలితివి 
'మేలుగా శ్రీ/ వేంకటాద్రి మేనబావా 
ఆలనంటా బొగడేవు అలమేలుమంగ నేను 
వోలివెట్టితివి నాకు నో మేనబావా ॥ మేలు |॥ 494] 


' శంకరాభరణం 


ఎగ్గులుగాం బట్టు కింక నీవూ 


అగలిక చెల్లు నాంటదానికి ॥' పల్లవి || 
ర యణ య 


కూరిమి గొసరి కొమ్మ నీమీందను 
సారెకు వలపులు చల్లీ నదె 
పేరుకొని యస్టై పిలిచి. గమ్మర 
మేరతో నగందగు మేనదానికి | ఎగ్గు || 


అంట గాంగిలించి ఆయాలు సోకంగ 
నంటున నీతో నవ్వీ నదె 
పెంటవెట్టుకొని పెనంగీ నింతలో 
వెంట రా నమరు యింటిదానికి ॥ ఎగ్గు || 


శృంగారనంక్రీర్త నలు ఏ4ర్‌ , 
అట్టె నిన్ను. గూడి యలమేలుమంగ 
రట్టుగా నాసలం బెట్టీ నదె 
గట్టిగా. (శ్రీవేంకటేశుండ నీతో 
గుట్టు దగు సేసుకొన్నదానికి | ఎగ్గు | 4౪5 ॥ 


మాళవిగొళ 
ఇంకనైనా వుపదేశమిప్పించుకో యాపెచే 
సంకెలేక యిటువలె సటకాండవైతివి | పల్లవి || 
వెలలేనిమాంటలెల్లా వేసరక సీవాడంగ 
సొలసి వేరొక్క ఆెకుం జూపీం జెలి 
నెలకొవి యాకెవలె నేరవైతివి మోనము 
కలకాలమును నిట్ట కతకారివైతివి | ఇంక || 


పచ్చిదేర నూరంగలపనులెల్లా జేయంగాను 

చెచ్చెర నవ్వల సన్న సేసీం జెలి 

కొచ్చి నీవు నట్టానే గుట్టున నురిడవైతివి 

వచ్చి నేండు నీవు. గావడివాండవై తివి | ఇంక || 
కన్నచుట్టాలనెల్లాను కాంగిలించుకొనంగాను 

మిన్నక యెక్కడనైనా మెచ్చీం జెలి 

అన్నిటా ,శ్రీ/వేంకటేశ యలమేలుమంగ నేను 

నన్ను. గూడితివి యిస్టై నాటకుండవైతివి || ఇంక|496| 


వముంగళకొసిక 


ఏమీ ననము నేము యిందుకు నిన్ను 
దీమసొన నాపె గుట్టు తెలుసుకోవయ్యా ॥ పల్లవి |, 


346 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
చెప్పసిగ్గువడీ నదె. చెలి నీతో మాంటలు 
అప్పుడే యేకతమున నడుగవయ్యా 
తప్పుగాదు మటంగున దండనే వుండేముగాని 

చప్పుడుసేయ కిద్దరు సందించుకోరయ్యా 


నవ్వంగ లోంతీ నదె నాతి నీ మొగము చూచి 
అవ్వలను వెడ్డువెట్టి అఅయవయ్యా 
మువ్వంకలాను చెవులు మూసుకవుండేవుగాని 
నివ్వటిల్ల నాసుద్దులు నీవు వినవయ్యా 

సన్నలే చేసీ నదె సకియ నీకాంగిటికి 
మన్నించి కలసితివి మరుగవయ్యా 


యిన్నిటా 'శ్రీ/వేంకటిశ యిందే యెనసేముగాని 


॥ ఏమీ | 


2. 


పన్నిన మీ వలపులు పచారించరయ్యా | ఏమీ | 497 ॥ 


రేకు 1684 శంకరాభరణం 


మాన వెప్తును నీ మతకములు 


కానుకలిచ్చుట గరిసించుటలా 


మొగము చూచితే 'మొక్కంగ వలదా 
యెగనక్కెములని యెంచేవు 
అగపడి తెలియక అడిగేనింతే 


దగవులం బెట్టంగం దలంచితినా 


వూరక పిలిచిన నూంకొనవలదా 
కేరడములనుచు. గెల సేవు 
కొరణము దెలిపీ కప్పితి నింతే 
గారవములే యివి కడు వెంగెములా 


॥ పల్లవి || 


| ఎూన || 


| మాన || 


శృంగారసంకీర్తనలు కక 
'మెలుపునల గూడిన మెచ్చంగవలదా 
చలములనుచు. గడు జరసేవు 
యెలమితో శ్రీవేంకటేశ కూడితివి 


అలమేల్మంగ నే అలయించితినా ॥ మాన ॥| 498 | 
ఆహిరినాట 
అదేల నీవాపెచేత నాడించేవోయి 
సదరానం దన్ను నేను సాదించితినా ॥ పల్లవి || 


పైపై నిన్నే వెంగెముళలు పలికి దూరితింగాక 

ఆపెనేమైనాం గోఫించి అంటినా నేను 

రావుల నిన్నే కొసరి రాయడించితింగాక 

చాంపుచుంజేతులం దన్ను జరసితినా ॥ అదే || 
తివిరి నీమేనునాంట దిష్టించి చూచితింగాక 

సవతెంటాం. గన్నులను జంకించితినా 

పవళించుమని నిన్నే బలిమి సేసితింగాక 

తవిలి కేరడముతో తన్ను నే నవ్వితినా ॥ అదే || 


చలపట్టి నిన్నుం గోరి సన్నలు చేసితింగాక 
తలకొని చెల్లెలంటా. దడవితినా 
నెలవై ,శ్రీ,వేంకకేశ నిన్ను నే మెచ్చితిగాక 
అలమేలుమంగను నే నహ్టై తన్నెంచితినా | అదే | 499 | 


దేసాళం 


'సేసవెట్టినావె యేమిసేసినాం జెల్లు 
రాసికెక్కె నీ సుద్దులు రావయ్య యింటికి ॥ పల్లవి || 





1 సవతి+అంటా (కాశ్రీ) 


345 


శ్రీ తాళ్లపాక అన్నమాతార్యుల 
తమకించి పై కొంటే దప్పులు వెదకరాదు 
సముకొన గొసరితే జరయరాదు 
నెమకి గోరనూందితే నేరము లెంచంగరాదు 


ప్రమదానం జే చాంచితే పంతమాడరాదు | సేస, 


సొలసి కొంగువట్టితే సూడుకు దగులరాదు 
తిలకించి చూచితేను దింకొనరాదు 
వలచి తిట్టుదిట్టైతే వానికి. బెనంగరాదు 
కలయుచు. నవ్వితేను కాతాళించరాదు | సేస|॥ 


రతుల నలఇంచితే రాంపులు సేయంగరాదు 
సతమై పంగించితేను సాదించరాదు 
ఇతవై ,శ్రీవేంకటిశ యే నలమేలుముంగను 
అతివ లేమనినొను అవుంగా దనరాదు |] సేస ॥ 500॥ 


అహిరినాట 
నీవు నేర్చితివో నెలంతగుణములో 
వేచేలు గనుంగొని వెరగయ్యాని ॥ పల్లవి | 
సాములు సేయుచు నరసపవు మాటల 
(ప్రేమ మిదెవ్వతె పెంచీని . 
దోమటి దొడికిన తొయ్యలి యుండంగ 
యీమగు వేంటికి యిరవుకొనీని | నివు! 


కొనుక లొసంగుచు కమ్మరం గమ్మర 
తానెవ్వ రిచటం దగిలీని 
తోనె పెండ్లి కూంతురు' నిలుచుండంగ 
అనుక .నీకేల ఆసపడీని | నీవు |! 


శృంగారసంకీర్తనలు ఏ0 
కలకలనవ్వుచు(చుం?)గడు. బానుపుపై 
చెలుములు తానేల చేసీని 
అలమేలుమంగ నీ కదె వురమెక్కంగ 
బలు ,శ్ర,వేంకటపతి యిది యొకతె ॥ నీవు | 501 ॥ 


నాగవరాళి 


ఇందుకుంగానే యింతి యింత సేసను 


అందుకు 'ని ఆయములు నాంటవు | పల్లవి || 


ఏల పెంతగలిగినా వరునితోడుత సతి 

చలపట్టి 'పెనంగగక చవిగాదు 

సొలసి పాయంగరానిచుట్టురిక మైనాను 

పెలిపించుకొన్నంగాని ప్రెయము. అమరవు | ఇందు || 
చన వెంతగలిగనా సారెకు మాటలాడి 

సానిపి దూరక రతి సూటిగాదు 

ననిచి ఎట్టుండినాను నవ్వుతాను 

కొనగోర చెనకినంగాని సొౌంప్పు చేకూడదు ॥ ఇందు || 


తగు అెంతగలిగనా తమకము పెడరేంచి 
జగడించి కలయక చక్కంగాదు 
మగువల గూడితి వికఘ్తై మనించి (శ్రీవేంకటేశ 
ళు ల , 
అగపడియున్నంగాని ఆసలు దైవారవ్లు || ఇందు ॥॥ 502 ॥ 
హిజిజీ 
ఖు 
తెలుసుకొంద మన్నియు' దెల్లమిగాను 
కొలచి పెండ్తిపీటపె. గూచుండుమనవే ॥ పల్లవి || 
ళా మా 


350 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
మనసులోంగలమేలు మాటలలో. గానరాదా 
అననీవే నీవేల వద్దనే వివుడు 
ననిచినతమకము నవ్వులలో. గానవచ్చి 
అనుమౌనా లింకనేల అండకు రమ్మనవే ॥ తెలు] 


జిగిగొన్నమన్ననలు చేంతలలో. గానరాదా 

మొగము చూడనియ్యవే మొక్కలమేల 

మిగులాం గాంక గలితే మేనిమీంద గానవచ్చీ 

వెగటు లింకనేంటికి విడియ మిమ్మనవే ॥ తెలు; 
చొక్కపు వేదుకలెల్లా చూపులలో. గానరాదా 

నిక్కి తెరదియ్యనీవే నేరమెంచక 

యిక్కువ ,శ్రీ,వేంకకేశు. డింతలోనె నన్నుంగూడె 

మిక్కిలి నివ్వెరగేల మేల మాడు మనవే || తెలు | 503 | 


రేకు 1685 రామక్రీయ 

అన్నిటా పంతగత్తె నై తేనేమి 

నన్నలనే మోవిచూపి చవిగొనం గదవే ॥ పల్లవి | 
చలము లేమిటికే సాదించనేమిటికే 

వలపుల బెనగొన్నవనితవు , 

పిలిచీ నిన్నతండు ప్రియము చెప్పీనతండు 

మలసి యలుకలెల్లా మానవే యింతటను ॥ అన్ని || 
వంతములాడంగనేలే బరిమిచూపంగనేలే 

చెంతలః బెండ్లాడిన చెలియవు 

కంతుని గురుండతం డక్కరైన వతి యతండు 

చింతలెల్లం దీర సేవసేయవే యింతటను ॥ అన్ని! 





శ్చంగారనంక్షీర్త నలు ఏక్‌1 
కెరరించే విదేమే గేలిసేసేవేమే 
మరిగినయల మేలుమంగవు నీవు 
సిరిగలవా. డతండు (శ్రీ, వేంకటేశు. డతండు 
నిరతి. గూడితి వింపు నించవే యింతటను || అన్ని504| 


తెలుంగుంగాంబోది 


ఇంక నీ మనసు యెనసె నావలవు 
ఎంకించినంతనే జల్లనె మేను ॥ పల్లవి ॥| 
క ళా 


తలంపులోన నిను. దలంచినమాత్రన 
పులకల మొలకలు పొదలనివె 
పిలిచి పేరుకొని ప్రెయపడినంతనె 
నిలువునం జెమటలు నిండి నివె | ఇంక || 


గుఆతీగా నిను గనుంగొనినయంతనె 

గితిగొ(కొ?)న నూర్చులు కెరలె నివె 

చిటునవు సలు గడు-జిందినంత నె 

వెఆగులు కన్నుల వెలసె నివె | ఇంక || 
శెవశమై నిను. గలసినంతనే 
ఓ... ఈ... 

భావపుముదములు బలిసె విదె 

్రీ/వేంకలుశ నే జిగి నలమేల్మంగ- 

"సేవల నారతు నెసగె నివె ॥ ఇంక |॥ 505 ॥ 


నాదరామక్రియ 


తెలిసితి నీగుణాలు తేటతెల్లమిగాను 
చెలరేంగి నాకేల చెప్పేవు నీవు | పల్లవి | 


352 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
తలవంవులే చెప్పే దగ నీసుద్దులెల్లా 
పలి కేయానతి! చెప్పీ బలునిందలు 
లలి మైకాంశలె చెప్పీ లాగుల నీ విరహము 
వలుమారు నన్నే లొడంబరచేవు నీవు ॥ తెలి | 
సెలవినవ్వులే చెప్పీ చిత్తములో యానందము 
వులక జొంపాలే చెప్పీ బొందులెల్లాను 
యెలమి శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి 
సొలపులేంటికి తోడుచూపేవు నీవు ॥ తెలి | 506 | 


తెలుంగుంగాంబోది 


ఓరువంగదవే నొకయించుకవడి 
నీ రమణుందు మన్నించీ నివుడు ॥ “పల్లవి | 


వెన్నెలలే పో వేసవియెండలు 

వున్నతి భువి విరహాలకెల్దా 

వన్నీరే వెంబాల వెల్లునలు 

కన్నులెదుట నివి కాలమహిమలు ॥ దరు ॥ 
వడి. , జీగురులెపో వ(జ్రాయుధములు 

బడివాసెనదంపతులికును, 

సుడిగొనుపుప్పాడి చొక్కుమందు లివి 

కడకమెరసె నివె కొాలమహిమలు ॥ జరు ॥ 


మొనసిన విరులే పో. మోహనా, స్త్రముళఖు 
చనవున నలిగిన జొణలకు 


శేఆనతి = వద్ధత, లోకువ; తడబాటు ఇల్యాదిగా. కావత్చు. 


న్‌ 
శృంగారనంకర్త నలు 


రు 
చా 
లు 


యెొనసితి శీ/వేంకటేశు నల మేల్మంగ 
కనుంగొన నింపాయ కాలమహిమలు | ఓరు | 507 ॥ 


ఛాయానాటు 


ఎంతవోరుపో నీది యేమి చెపేది 
పంతాన జంకించితేను పచ్చినవ్వు ముంచెను | పల్లవి || 


చండి పెట్టి మాటలాడి సతి నిన్ను దూరణాను 
నిండుకొనె. బులకలు నీ మేనను 
కొండలవంటి చనుగుబ్బలు నిన్సొతగాను 
:%ఓ౬ న! దాం 


అండనే నీమనసెల్లా నవూడే కరంగను ॥ ఎంత ॥| 


మునుకొని బలిమి నీ మోది పప్పే సేసెతేను 
తనివోని చెమటలు దైవారెను 
'పెనంగి కరములను దిగ్గిం గాంగిలించంగాను 
చెనకుల వలపులు చిమ్మి రేం మీకును ॥ ఎంత || 


కడలేనిరతులను. కదిమి నిన్ను గూడంగా 
జడిగొని సంతోసాలు చొజుకొనెను 
అడరి శ్రీవేంకటేశ అంగన నిన్నుః గూడితే 
కడు నీమోమునం జంద్ర కళలెల్లా. దేరెను | ఎంత|508| 


పాడి 


అందరము నందరమె అవు6(గాదనంగలమా 
పౌందులు గావించ నేర్చు పుష్పాస్త్రుల డొకండె || పల్లది | 


కేవుషాస్త్ర' కావర్చు 
౪0 26-౬౯ 27- 


శ్రి ాళ్లిపాన అన్నవావార్యుల 
బల్లిమికాండవ నీవు పాయప్పుదొన నేను 

మెలుపురొాలవంటిది మేట చన్నులు 

తలపోయ నింక మంచితనము. లెట్టబ్బునో 

వలరాజొక్కండె. నేర్చు' చైపులుగావింపను ॥ అంద | 
నాములెక్కు నీ నవ్వులు నాతలము బెట్టుదము 

గామిడి నా చూపులు కడు గబ్బులు 

యేమని పొసంగించే దెవ్వరిందు. కోప్పుడురు 

కాముండొక్కండె. నేర్చు క్రైవనము సేయను |] అంద | 
శ్రీ/వేంకటపతివి చేకొంటివి నీ దేవిని 

వావిరి నావలపెది వలవంటిది 

చేవదేరేరతులను చిక్కుదేరే దేగతినో 

భావజుండొక్కండె నేర్చు వంత మీడేరించను | అంద॥509॥ 


రేకు 1686 శంకరాభరణం 


తరుణి చిన్నగన తలవంచీ నిదె 
నరసములాడుచు. చనవీరాదా ॥ పల్లవి || 


పలచనియెలుంగున( బాడీ జెలి నిను 
వెలినుండి నీవు వినవయ్యా 
చెలంగి నిన్నుంగని సిగ్గువడీ నిదె 
నిలిచి కాఃగిటను నించంగదయ్యా | తరు | 


వరుసల గరంబుల వ్రాసీ నీపేరు 
నరునం గూర్చుకొని చదువవయ్యా 
గరిమ. నంధుకే మరంగున నవ్వీ 
తెర నీ. విప్పుడె తియ్యంగదయ్యా ॥ తరు | 


శృంగారసండీర్త నలు 

సొలయుచును. దోఃగి చూచినీ దిక్కు 
జల జల సేసలు చల్లవయ్యా 
కలసెను శ్రీ/ వేంకటేశ నిన్నీకె 


యెలమి నీ కెమ్మోది యయ్యంగదయ్యూ | తరు |॥ 510 ॥ 


హిందోశవసంతం 
మంచిదె నీ జన్మము మగువలలో నెల్లా 
'పెంచకె నీ కన్నులు పెద్దలాయంగదవే 
మొక మిచ్చమాంటలే మునుకొని ఆడియాడి 
వెకలివైతివిగదె వెలందీ 
విక విక నచ్చి నీవు విభుని. జిమ్మి రేచంగా 
చికురము జారి కదు-జీ.కటాయంగదవే 
వుబ్బున నాతని దిక్కు వుడినోక చూచి చాచి 
గబ్బివైతివి గదవే కలికీ 
నిబ్బరపు జవ్వనోన నీ దితని నొత్తంగా నీ- 
గుబ్బలు పోలించ వూవుగుత్తులాయంగద వే 
వావులు చెప్పుచు “నీవు వరునం గాంగిట నించి 
దేవులైతి గదె తెజవ 


॥ పల్లవి || 


॥ మంచి || 


॥ మంచి || 


యావేళ శ్రీవేంకట డీత( డిట్టై నిన్నుంగూడె 
వేవేళకు నీ మోది దిందులాయంగదవే |॥|'మంచి |॥ 511 | 


బౌళిరామ[క్రియ 


గరిమ మీవేళ మీరు కాచుకున్నారు. _ 
'యిరవాయ నలవులు యేమిసేతురయ్యా 


॥ పల్లవి ॥ 


350 శ్రీ తోళ్లపాక అన్నమాచార్యుల 
వడంతి యిచ్చకురాలు పైకొనీ నీకెప్పుడును 
కడలేని నీవైతే కాతరీండవు 
బడి బడి నిద్దరును పాయరాని బందుగులు 
యెడపుల పత్తులెల్లా నేమి సేతురయ్యా | గరి || 


నెలంత నీకు మేలుది నేమముతో నున్నది 
నలి నీవైతే ప్రాణనాధంి 
పాలసి మీకిద్దరికి పోరాని నేస్తాలు 
యెలమి సంగడికాంత లేమి సేతురయ్యా ం. 


శ్రీ/మహాలక్ష్మి యూకె జిగి నీవురమెక్కెను 
నేమవు ,శ్రీ/వేంకలేశ నీవు పతివి 
(ప్రేమాన మీ కిద్దంకి పెండ్లిసోబనము 
యీ మగువలును. గూడి రేమిసేతురయ్యా ||గ0॥512 


నాదరామడక్రియ 


ఇదివో రమణుండ యెమ్మెలక్రు 
సుదతి వేండుకొనీ సొమ్ములకు ॥ వల్లది || 


వెలంది నిన్నుంగని చేడుకమాటల 
వలపులు చల్లీ -వాడికెకు 
తొలుకరిమెటుంగులు తొలంకేటి చూపుల 
సొలపులు నించీ సూటులకు | ఇదె || 


కాంత నీ యెదుట కందువ నవ్వుల 
వంతులు వెట్టే వాసులకు 





కంపాలగాలండపు. వ్రాయసనాని. తపి (కశ్చ) 


శృంగారసంకీర్త నలు 357 


వింత బాగులను వేడుక చెనకుల 
పంతము చూపీ బలుములకు | ఇది || 


వనిత నీ కాంగిట వట్రువ చన్నులా- 
మొన లటు చూపీ ముద్దులకు 
యెనయుచు. శ్రీ/వేంకటేశ నిను రతుల 
వినయము చేసీ విందులకు ॥ ఇది | 518 |॥ 


దేవగాంధారి 


వద్దనేమా నిన్ను నేము వట్ట్రిగజు రీడనేల 
ళు 
తీదవదు* నీగుణాలు తెలుసుకోరాదా ॥ పల్లవి || 
లు రా 


తెజవ కానుకంపగాం దెచ్చిన చెలుల మింతె 
అజీముజీ జొణతనా లాడనేంటికి 
తఆఅంగు మొజంగులేల దవ్వుగా దాపెకు నీకు 
పిటీదియ్యకున్నదిదె పెనంగంగరాదా ॥ వద్ద || 


చెలిమారు వూడిగాలు సేయంగవచ్చితి మింతె 
బలిమితో మౌొకొంగు పట్టునేంటికి 
కలగంఫ సటలేల కాచుకున్నదాకె నీకు 
పలికి యావె వొడంబరచంగరాదా | వద్ద || 


పడంతివద్దికి నిన్ను బట్టి తీసితి నింతె 
యెడచొచ్చి మమ్ము గూడ నింతయేంటికి 


న 


శే నా నా ఓ 0 
శిద్దు + అవదు = తిద్దవదు = దిద్దువడదు కానత్చు. “అగు ధాతువుపై వ్యతా 





గేకార్థమున “అవదు రూవము ఈ వాబ్బయములో అవురూవమే. తిద్దవలదు, తద్దవద్దు, 


శిద్దరాదు రూవములేమెనా వ్రాయసకానిచేతిలో ఫొరపా టైనవా? 
స్‌ 


3858 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కడంగి శ్రీవేంకటేశ కలసితి వాకె నిష్టై 
జడియశకుండా మోవి లంచము లియ్యరాదా |వద్ద॥$14| 
ముఖారి 
ఇంచుకించుక వింటిని యీిడా నాడా నాడుకోంగా 
కొంచించి నాతొ. బలుకం గొంకేవు నీవు ॥ వల్లవి || 
తత్తరించి లోలోనే తలపోయ నేమిటికి 
చిత్తములో. గలమాట చెప్పరాదా 
గుత్తవు గుబ్బల నిన్ను కోమలి నాట నొత్తెనో 


కొత్రగాంగా సిగ్గువడి కొంకేవు నీవు | ఇంచు || 
దంటవై దీమసమున దాంచుకొననేమిటికి 

నంటున వెల్లవిరిగా నవ్వరాదా 

బంట (టు?) వంతపురతుల భామ నిన్నోడించెనో 

గొంటనై పచారించక కొంకేవు నీవు ॥ ఇంచు || 


తాటించి వరాకుసేసి తలవంచనేమిటికి 
నూటిగా నా మో మిస్టై చూడరాదొ 
బూటున శశ్రీవేంకటశ యేరితివి నన్ను నిస 
కూటమి నాకె గూడెనో కొంకేవు నీవు |1ఇంచు$15| 


కేకు 1687 
గౌళ 
నీవేల కాంతాళించి నెలంతను. తిస్టేవు 
వోవరిలో సిగ్గువడవొద్దా యీ వెకును | వల్లవి || 
₹శయునో. అనుదానిలో “యి లోసించన రూవమేమో? 


శృచనారసంకీ్తనలు 350 

కొప్పుదువ్వుకొనంగాను కోదలి. జూచి నీవు 

చిప్పెలంగ వెరగంది చెమరించేవు 

గొప్పమైన పయ్యెదలో కుచములు గానరాంగా 

వొప్పుగా సిగ్గులు వడవొద్దా యీకెకును ॥ నీవే | 
చీర గట్టుకొనంగాను చెలియవద్దికి వచ్చి 

వూరకే చొక్కుచు నిట్టూర్పు వుచ్చేవు 

తోరమైన మెలుంగారుతొడలెల్లా గానరాంగా 

వోరుపుతో సెగ్గువడవొడ్డా యీ పెకును ॥ నీవే ॥ 
పఠఅపుపవై. బందుండంగా పక్క నీవూ. బవళించి 

అణిముటి. రతింగూడి యల సేవు 

మటియు. ,శ్రీ,దేంక కేశ మర్మములు గానరాంగా 

వొఆపుతో సెగ్గువడవొద్దా యీపెకను, || నీవే | 516 ॥ 

దేశాక్షి 

ఏల వూరకుందానవు ఇద్దరము. జూచేము 

మూలల నొదుగనేల మొక్కవే నీ పతికి ॥ వల్లవి || 
చెంగావిచీర గట్టి చెమటలు గారంగాను 

అంగములయ వచ్చితి వద్దమరేయి 

సంగతి. గొలువున్నాండు సవరాజ్యదేలుదువు' 

ముంగ్రైమురువులచేత మొక్కవే నీ పతికి | వీల || 
నించినయాసోదముతో నిద్దుర గంటంటెట్టక 

మంచమెక్కేవు కాందారి మాందారి పొద్దు 

మించి మోవితేనె నీకు మీ-దేత్తుకొనున్నాండు 

ముంచి కోలుదువుగొని మొక్కవే నీ వతికి ॥ ఏల || 





కిసయు + రాజ్యము 2 సవరాజ్యము అనియా? లేక "నర్వరాజ్య" శబ్దవికారమా? 


360 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

సరసప్పురతులను సాములెల్లిం జేయుచును 

చిరతి. గాంగిలించేవు నిశి వేళను 

అరిది శ్రీ వేంకటేశుండప్టై మమ్మెల్లా నేలె 

మురివె మేమిటి కిక మొక్కవే నీపతికి | ఏల | 517 ॥ 

శంకరాభరణం 

వినయమే మేలు విజ్ఞవీ/గుకంకి 

'వెనుతమకాలు బేలవైతివి ॥ పల్లది || 
చెలరేం నీకు 'సేవలెల్దాం తేసి 

జలడాక్షై నిన్ను సాదించెను 

పలుకుంబంతము పడంతి కీడేరె 

బలిమికాండ చై (భమసెతివి | చిన || 
చెంతనుండి యీకె సెలవుల నవ్వి 

కాంత నీ మనసు కరంచెను 

శాంతముననే సకియ గెలిచె 

వింత మదమున విరహివయితి ॥ చిన ॥| 
చెలిమితో. గూడి శ్రీవేంకళేశ ని-- 

న్నలమేలుమంగ వలపించెను 

చలువతోడనే సతి వురమెక్కె 


తలప్పుల నాకు దక్కితిచి | విన || 518 ॥ 
దేసోళం 
మేలు మేలు! అన్నిటాను మెచ్చితి నిన్ను 
నాలితో నూరకుండితే నవ్వినంతే ఫలము ॥ పల్లవి || 


కే ఈపాట పల్లవి 1,3 చరణవులందు కడపట “అంలేఫృలము అని రెండవ చరణము 
కడవట “అంతఫలము అని రేకులోవున్నది. రెండవ చరణను కడవటనున్నదే సహజమని 


తోచుచున్నది. 


“ అృంగారసంతర్తనలు 
నగుతానే వచ్చి నీవు నాకు నాపెకును నేండు 
తగవులు. చెప్పంగానే తనిసెతిని 
యెగసక్కేలే లాడేను యేమి వచ్చి నిందువంక 


మొగము. చూచితేను మొక్సినంతే పలము || 


నమ్మికలియ్యంగానే ఆనందించితిని 
కమ్ముటినేలదు*చే *. వాలుంతా. సవర 
కమ్మి నావద్ద, నంత ఫలము || 
ళ్‌ లా నా ర 
వొటుక పానుపుమీంద వొకలరొకరి. దెలిపె 
నే యిరవెతిని 
ము 


వ. న ది ఇప, దిన 
చెట్టు! శీ చేంకటి, నెమ్మది మమ్మేలితిచి 


అస్సి సేసచల్లితే పెండ్డాడినంతే ఫలము || మేలు || 519 
వ. ఖా యా 


చెలులాల యేమి బుదిచె 
పేలుచుకరాంగదరే ప్రెయుని నిక్కడికి || 
తలంపు లోలోననే దాంచవచ్చుంగాక మరి 
చలప్పు డాంచవచ్చునా వడి నెందైనా 
ఓ త్‌ 


చల మెప్టః డెనొను * దెంచవచ్చుంగాక 


వలరాజు సాదించవచ్చునా పుడమిని | చెలు 


వన్నె లెమ్మెలకుం జూపవచ్చుంగాక తొాడించడ 
చన్నులు మాపవచ్యునా 'సపతానను 


పన్నిన పంతమె కడు బచారించవచ్చుంగాక 


సన్నల దమకదు పచారించవచ్చునా ॥ చెలు 


362 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
వేడుకతో గొలువులో విడె మియ్యవచ్చుంగాక 
యేడనైనా మోవితేనె లియ్యవచ్చునా 
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్నునేండు 
కూడుమనవచ్చు.గాక కొంచుమనవచ్చునా | చెలు|520| 


బౌళి 

మగవా డెటుండినా నమరుంగాక 

తగవుదప్పవచ్చునా తరుణులకు ॥ వల్లవి || 
కొలందితో కూరిములుగొనరుట యింతేకొక 

బలిమిసేయుచు నిన్ను. బట్టువచ్చునా 

వొలిసి నొల్లములళైనా వొద్దనే వుండుట గాక 

తలంగ వచ్చునా మరి తరుణులకు ॥ మగ ॥ 
వొట్టినమోహముతోడ నొడంబరచుట గాక 

దిట్టుతన.ఏ... నిన్ను. దిట్టవచ్చునా 

యెట్ట నసినా మరి యిచ్చకమాడుటగాక 

దట్టించి మీరవచ్చునా తరుణులకు ॥ మగ | 
మొక్కుచు. బ్రీయముతోడ ముందర నుందుటగాక 

వెక్కసనమై నీపై తవ్పువేయనచ్చునా 

యిక్కువతో శ్రీ/వేంకటశ నన్ను నేలితివి 

తక్కి యలుగవచ్చునా తరుణులకు | మగ | $21॥ 


కేకు 1688 శ్రీరాగం 


విళ్టు నమ్మించవచ్చునే ఇప్పుడు. నిన్ను 
చుట్టి చుట్టి రమణుని సాలయవచ్చేవు ॥ వల్లవి || 


శృంగారవంకీర్తనలు 303 
ముసుంగు దెరచి నీమో మితంఢు చూడంగాను 
కొసరే విదేమిటికే కొచ్చి కొచ్చి 
యెనంగి పొనుపు మీంద నిందాంకా విద్దిరించితే 
పొసంగ రతులయలవులని యాడేవు ॥ ఎట్లు ॥ 


టై 
మలంగువై నొరగుచు మొటలు నీతో నాడితే (౧7) 

బులియుచు. జూచేవేమే పొంచి పొంచి 

కొలువున నిందాా కూచుండి వచ్చితేను 

పాలసి యెవ్వతోచింతం బొరలీ ననేవు ॥ ఎట్టా | 
కడనుం డేతెంచి నిన్నుగాంగిలించి కూడితేను 

మెడయెత్తి నవ్వేనేమే మెచ్చి మెచ్చి 

యెడయక ,శ్రీ,వేంకటేశు. డిందాంకా వచ్చితే 

పడంతి దొరకకుంటే పైకొనె ననేవు | ఎట్టు |॥ 522 ॥ 


పొడి 

నవ్వేవారి నెణంగవు నడుమ నిన్ను 

రవ్వచేసి యింతేసి రాజసము చూపేమా ॥ వల్లది || 
వాసులకే వచ్చేవు వంతులకే వెనంగేవు 

'సేసవెట్టితినంటానే చెలంగేవు 

నీనరివారమేకామా . నేమెల్లా నాతనికి 

ఆ సుద్దు లందరితోడా నాడుకొనేమా ॥ వవ్వే | 
దగ్గరణ గూచుండేవు దంటనూట లొడేవు 

యెగ్లు సిగ్గులు నెంచక యెదిరించేవు 

+ క్రగ్గని నవతులముకామౌ నీకు నేండు 

వెగ్గళించి నసంతములు వెదచల్లేనూ ॥ నవ్వే ॥ 


364 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
చేవమీఠం జూచేవు చిరునవ్వు నవ్వేవు 
. కొవరించీతనిం గూడి కడు మించేవు 
శ్రీవేంకటేశు. డీతండు చెనకుచు మమ్ము నేలె 
యీవేళ మేనరికాన యెమ్మె చూపషేవమా .. నవ్వే] 523 


అహీరి 
ఆయనాయ నీ జాడల కడ్డాలాడేనా 
రాయడించ కింకం గాతరాలేల యియ్యెడల ॥ పల్లవి || 


కలికితనాల లేనికత గడియించనేల 
కలసినదాంకా నెక్కడిసటలే 
లలి నింత చాలదా నీ లాగరిచేంతెల్లా. గంటి 
కల కల నగక ఇక్కడికి రారాదా ॥[ ఆయ || 


జగడా లదేలే నీ చక్కందనాలం జాటక 
యెగ సక్కేలింతటనే హెచ్చె ననేరా 
అగడాయం గటకటా ఆడానీడా నీ యాన 
తెగనాడంజెల్ల దింక తెరదియ్యరాదా ॥ ఆయ | 


సరసాన సారెసారె చల్లనికాకలె 
గరగరంగా తరగరి తనాలా 
ఆరసీ 'శ్రీ/ వేంకటేశ అట్టె నన్నేలితివి 
కరకరి యేల చక్కటి నంటరాదా | ఆయ |॥ 524 | 


సౌర్మాష్ట్రం 
మనసుకు మనసే మరి సాక్షి 
తనివోని తమక మింతటా రాసులాయను ॥ పల్లవి || 


శ్చంగారసంకీర్తనలు 365 
కల గని చెలితోను కామిని యాడుకొనంగా 
కళలు మోముననెల్లా. గడు నిండెను 
యెలమి న్లాకెను నీవు యేమిసేసితివోకాని 
పలుకరాక ముదము పచ్చిదేరె నదివో ॥ మన || 


తనతలంపులోరతి దండవారితోం జెప్పంగ 
తనువున బులకలు దట్టమాయను 
పొనుంగనిమీలోనిభోగము లెటువంటివో 
'పెనంగకే వలపులు పెనురాంపు లాయను ॥ మన || 


నిన్ను. జూచి మంతనాలు నెలంతలతో నాడంగ 
చిన్ని నవ్వు 'సెలవులం జిందం తొచ్చెను 
ఇన్నిటా (శ్రీవేంకటేశ యీకె నెంత గూడితివో 
యెన్నరాకె! నేరుపులు ఇటు వహి కెక్కెను |మన॥|525| 


కాంబోది 


ఏంటికి వేంగిరపడే విప్పుడే నీవు 
సూటిగా నిద్దరిదిక్కు. జూడంగరాదా ॥ పల్లవి || 


వెలయంగ నే వెనక విన్నవించేంగాని నీకు 
చేలరేంగి యాపెమాట చేష్పన్లీరాదా 
తలకొని మరి నీవు దగవు దిద్దేవుగాని 
వెలుచుక ఎుద్దులెల్లా వినరాదా | ఏంటి || 


సిగ్గరిదానను మరి సేవలెల్లా. డేసేంగాని 
యెగ్గులే నంగతులెల్లా. దెలుసుకొ నేవుగాని 





! ద్వైన్నరాకె = ఎన్నులకు వీలుగాకయే. 


366 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
దిగ్గన సంగతులెల్లా. దేలుసుకొ నేవుగాని 
అగ్గమై మౌ కోరికె లడుగరాదా ॥ ఏంటి | 
జా 


కూడితి "శ్రీ, వేంకటేశ గురుతయ్యేంగాని నేను 
ఆడ నాపెంగూడి గోర నదుమరాదా 
జొడతో మాలో మమ్ము నంతము" సేసేవుగాని 
పాడిపంతా లొండొరులం బచారించరాదా ॥ఏంటి526| 


బలి 


ఇంతటిది గలిగితే నీడేరు వలవులు 
“వింతతనముగాొనిదే వెస ఘనురాలు ॥ పల్లవి || 


వొగ్గి రమణుండు తన వొడివట్టి తీసినాను 
సిగ్గుతోడ నుండినదే చెలియ 
కగ్గులేక యాతండే కాతరించి చెనకితే 
అగ్గమై వోరిచినదే యన్నిటా నేరుపరి ॥ ఇంత || 


కూరిమితోడుతం బతి కొంగువట్టి పెనంగితే 
'మేరలు మీరనిదే మెలుంత 
కోరి మర్మములెల్లా కొనగోర నంటితే 
ఆరీతి నాడుకోనిదే యన్నిటా నేరువరి | ఇంద || 


కప్పి ,శ్రీ/వేంకటేశుండు కాంగిలించి కూడిలేను 
వొవుకొని పాయనిదే వువిద 
తప్పక నోచెలులాల తమలో నమ్మతులైతే 
అపుడే గుట్టుసేసిన దన్నిటా నేరువరి | ఇంత | 527 ॥ 


కేశాంత్‌ శబ్ద్లభవము. కొవచ్చు. 


శృంగారనంకీర్తనలు 3607 
శేకు 1689 సౌమంతం 


నే నటువంటిదాననా నిజమాడేదానను 
తా నెస్సెినా నుందుంగాక తలవంచనేంటికే. | పల్లవి ॥ 
౨ ఛొ 


అన్నిటా. గొనరితేను అస్టై తనతోనే కాక 

కన్నపారితో నెల్లా కారణమేమే 

నిన్నటనుండి తన్ను నిందలాడితి ననీని 

. వన్నెకొండేమిసేసినా వట్టి వెరపేంటికే ॥ సేన ॥ 
తతి. బంతము చూపినా తనవొద్దనేకాక 

ఇతరకాంతలవద్ద నేమి గలదే 

మితిలేక చమూయింట నెమ్మెలు మెరసెతిననీ 

అతి రొజసప్పువాని కంత లోంగనేంటికే | నేన || 


కడు వలసినా తనకాంగిటలోననే కొని 
యెడసి తెరలో నుండనేమిటికే 
బడి నన్ను శ్రీవేంకటపతి కూడిమెస్తైననీ 
యెడవాయకున్నవాండు యింతచేసా లేంటికే || నేన [281 
మొళవిగౌళ 
మానటేలా! మీరేమైనా మగిడి మగిడి నేండు 
గోస నానచేసి యేల కొంచేవు నీవు ॥ వల్లవి || 
వేడుకకు నాకె నీవై వెసం జాంచె నింతె చేయి 
పాడిపంతా లిందుకేల పచారించేవు 
ప్రోడగన యాపె నిన్ను బొమ్మల జంకించితేను 
వోడక ఇందుకునేల వొరసేవు నీవు ॥ మౌన ||. 





శేషది వ్యాహారికరూనము. కావచ్చు. 


366 శ్రీ తాళ్లిపాక అన్నమాచార్యుల 
తమకాన నొకమరి తడవె నింత మాట 
సముకాన సారె నేల సాదించేవు 
అమరు గనక ఇంతి ఆయములు ముట్టితేను 
ప్రమదాన నింతేసి పరచేవు నీవు ॥ మాన | 
తరుణి అడియాసల తప్పక చూచె నింతె 
గరిమ నప్పటి నేల కాంతాళించేవు 
ఇరవై శ్రీ/ వేంకటేశ యేలితి వాకె మొక్కితే 
బెరసి యప్పటి నెంత పెనంగేవు నీవు | మాస || 529 | 


బౌళి 


చెలులము నేమైనాం జెప్పవలె బుద్ది నీక్సు 

అలుకలు పనిలేవు ఆఅడి. బెట్లకువే ॥ పల్లవి | 

యు య 

మంతనాననున్న వేళ మరి తగదే సెగ్గులు 

పంతములాడేటి వేళ భయములేల 

సంతోష మైనవ్పుడు చలపట్టంగూడదు 

కు ము 

రంతుల దూర కతని రమ్మనచే ఇంటికి _. || చెలు ॥ 
యెదురుబడివుండి యేల సాకిరు లడుగ 

వుదుటులు నెరపుతా నొడ్డుకోవద్దు 

చతురులాడేచోట* జగడాలు పనిలేవు 

పదరనేల యిఘ్టై పతి కిచ్చలాడవే ॥ చెలు | 
కేళనిలేవు అను బహవచనము. అరుదుగా. తోచుచున్నది. 
క్వత్సరులు. 2 ఎగతాళి మొటలు; ఎత్తపాదువు మాటలు ఛలోక్తులు ఇత్యాదిగా అర్ధం 


ములలో మాండఓకముగా ఈ పదము ప్రసిద్దము. 


శృంగారనంకీర్తనలు 3069 
కూడితిరి మీ రిద్దరు గుంపెన లింకనేంటికే 
యీడ్రైన చుట్టురికాన కెగ్గులేడవే 
వేడుకతోడ నిన్ను ,శ్రీ,వేంకమేశుండు. పెండ్డాడె 
జొడతో యీతనిమీంద (౧) జల్లవే' యీసేసలు ||చెలు5301 
సామంతం 


మమ్ము. జూచి నీకేల మజఆంగులు సేయ నింత 

సమ్మతించి ఇంకనైనా చనవీయరాదా ॥ వల్లవి || 
పరాకున నీవుండంగా పాదములొత్తీనాకె 

మరిగి ఇంకనైనా మాటాడరాదా 

కరి కరింబెట్టరాదు కాంకల సొాలయరాదు 

తరుణి వినయానకే దయ జూడరాదా ॥ మమ్ము. ॥| 


పవళించి వుండంగాను బాగా లియ్యవచ్చీ నాపె 
అవల నేమి చూచేవు అందుకోరాదా 
జవళి జండిపెట్టదు చలము సాదించదు 
జవరాలివూడిగము సారె మెచ్చరాదా ॥ మమ్ము. || 


సిగ్గుతోడ నీవుండంగా చెనకవచ్చీ నాపె 
యెగ్గులేదు కాంగిటిలో నెనయరాదా 
నిగ్గుల నిమై పొగడీ నిన్ను 'శ్రీ/వేంకటేశుండ 
అగ్గపు టలమేల్‌ మంగ * నాదరించరాదా ॥మమ్ము.115381| 


బౌళి 


విచారించుకో నీవే వెనకా ముందరా నించి 
పచారించి విభండవు! వపంతమ్తాడవలెనా ॥ పల్లవి || 





1విభుంచవు' ద్రాయసగాని తప్పు. (కొంశ్రీ-) 
౪01 26-౯28 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
అండనుండి యిచ్చకములాడేవారము గాక 
మెండుకొని నీమాట మీరేవారమా 
నిండుకొనం (బ్రియములు నెలంతలు చెప్పితేను 
కొండవంటిదొరకును కోపగించం దగదు | విచా ॥ 


ననుపుతో మోముచూచి నవ్వేవారముగాక 
కినిసి వూరకె తమకించేవారమా 
తనవారైన యట్టితరుణులు విల్చితేను 
ఘనుండై నవానికి కాదనంగందగదు | విచా | 


"సీవలెల్లా. జేసి బుద్ది చెప్పేవారముగాక ఖై 
న్‌ యు 
వావాత దూరి నిన్ను వంచేవారమా 
ఆవేళ నలమేల్‌ మంగనయి నిన్ను. బెండ్లాడితి 
శ్రీ/వేంకలేశ నీకు సిగ్గవడం దగదు || విచా | 532 ॥ 


వరాళి 


చెప్పవయ్యా ఇంక నేమిసేతము మనము నేంరు 
చెప్పరానివలపులు చిగిరించం జొచ్చెను | పల్లవి || 


వేడుకకు వెల దేమి వెన్నెల చేతికి రాదు 
ఆడేటిసవతిమాట'' అందము కాదు 
వీడె మియ్యవచ్చేవు విభుండవు నీవైతే 
నీడనుండే యలసేను నే నిన్ను. జూచి | చెప్ప | 


కోరికె కేడ మొదలు కుచా లెప్పుడు. గదలు 
సేరువుతోడియానలు నిండు వెదలు 


సవతి ఆడేటినూటి అనుట సహణము. 


శృంగారనంక్షీర్త నలు 371 
చేరేవు నీవయితే సేసవెట్టినవాండవు 
'నీరులేక మునింగేను నిండు. జెమటలను | చెవ్చ || 


సిగ్గుల కేడ నెలవు చేకొన నీవు గలవు 
అగ్గమైన రతికి కాయమే వొళవు 
నిగ్గులి శ్రీ/వేంకటేశ నే నలమేలుమంగను 
-. దగ్గరకే కూడితిమి తలంవులో నిన్నును చెన్న 5331! 


కేకు 1690 ఆహిరి 


ఏమిసేతమె చెలి ఇవి నిన్నేవంగం బొచ్చె 
నీమగనిః దోడితెచ్చే నిమ్మలాన నుండవే ॥ వల్లవి || 


చిత్తజునడిదాలైన చిగురాకులె మేయంజొచ్చె 
హత్తి కోవిలల కెందు నాజ్ఞ లేదు 
బత్రీలేక వనంతుని పంటలెల్లా వీటి. బుచ్చె 
కొత్తలైన చిలుకల కొవ్వు మాన్చలేరు ॥ ఏమి ॥| 


పోరుచు. జెజకువింటి వూవుటమ్ము లంటం జొచ్చె 
ఆరయ తుమ్మిదలకు నాజ్జలేదు 
నేరువుతో చందరు వెన్నెలలు . గోలంజొచ్చె 
చీరపు. జకోరాలదింక ముడుపలేరు | ఏమి ॥ 
మదనవేదాలెల్లా మాటల నమలంజొచ్చె 
అదె శారికల కెందు నాజ్ఞ లేదు 
ళం మూడు, నాలుసు పొదములలో అన్నమయ్య తాను * అలమేలుమంగ కొదలచిన 
సరికల్పమును వెప్పుకొనెనా?. అనిపీంచుచున్నది. ఈ సంకల్చము యీతనికున్నట్లు ఏలుతొవుల 
ష్టురించుచున్నది. ( 


372 


శ్రీ శొళ్ళపాక అన్నమాచార్యుల 
కదిసి ఇంతలో 'శ్రీ/వేంకటశుందు. నిన్ను. గూడె 
యెదిరించి వీరెల్లా నేమీండేయలేరు | ఏమి ॥ 534 | 
వరాళి 
కలదిది సహజము కొంతలకు 
నెలకొని యెటు కృవ నించేవో కాని ॥ పల్లవి || 
వము. లెజుంగుదురు. వేర్పు లెజుంగుదురు 
వువమ లెజుంగుదు రువిదలు 
కపట మెజంగరు కాంతుని సాలతురు 
యివుడింక నీమన సెటున్నదో ॥ కల-॥| 


కూరిమి మజవరు కూటమి మటవరు 
వోరువు మరవరు వువిదలు 
పోరులు మజతురు పారి. బతి. గలతురు 
చేరి యేమి ఇంకం కేయంగంగలవో ॥ కల ॥| 


పారుగుకు వత్తురు భోగించవత్తురు 

వొరిమెకు వత్తురు వువిదలు 

వెరవుతోడ శ్రీ, వేంకకేశ్వరుండ 

యిరవుగం గూొడితి వింపుమరేగో కల |॥ 535 ॥ 

ఖైరవి 

ఏంటికి నన్నెలయించి .యింత చేసీనే | తన- 

కూటము. లబ్బినదాంకా కొలువులు 'సేసేనే ॥ పల్లవి || 
తమకించవద్దు. గొని 'తనవనులు నామేను 

చెమరించినందాంకాం కజేసేనే 


ఏ 


భ్రమఇంచవద్దుగాని పక్కనందానామీంద 


మనుత వుట్టినందాంకా మూటలాడేనే [ఏటి || 
వేసరించవద్దుగాని వేడుకతో దా నాపై 
సెసవెట్రినందాంకాం! జేరి మొక్కేనే 
పాసెవుండవద్దుగాని బత్తి చేసెనందాంకొ 
| ఏంటి || 


“లాస్‌ తనతోనే. మేంనంలాడేనే . 

చలపట్ట్రవద్దుగాని చనవిచ్చినందాంకా 
కొలువులో. దొరమీందం గూచులడేనే 
యెలమి శీ వేయక టేశుం డింతలోనె నన్ను. గూడె 
వెలసినందొంకాను. వేడుకచేసేనే [ఏటి |॥ 536 ॥ 


బొళి 
ఏల సాదించీ. దొను యెరంగమి సేనుకొని. 
వాలాఇంచి ఆ సుద్దులు దా(వ్రా?) సతినే నేను || పల్లవి ॥| 


మూలనుండి తనతోను ముచ్చటకే డూడుకోంగా 
ఆలకించి వింటినే యప్పుడే చేను 
కేలిసలువుచు "లోలో. గిలకిలనవ్వుకోగా 


' వోరి. దమవాొకిటనే వుండిఆనే నేను 1 ఏ9 ॥ 
పెట్ట మధిచముపె( దొము పండుండ౭గా. జెలులగు 
వి" దా 
అపై సాశ్షైపెట్టితినే యప్పుడు నేను 
దిట్టలై. వెరులు చిక్కుదీసుకోంగా నాడ కేంగి 


గుట్టున వెజుక సేసుకొంటినే నేను ఏం. 


క *సేనవెట్టినందాలకి (వ్రాయుననాని తప? (౩. శ్ర) 


374 


శ్రీ. తాళ్లపాక అన్నమాచార్యుల 
రంగుగ- దామిద్దరును రతుల నలయంాను 
అంగములు ముట్టితినే యపుడు. నేను 
అంగవించి శ్రీ, వేంకటాధీశుండె నన్నుంగూడె 
సంగడి సేసలు వైపైం బల్లితినే నేను | ఏల | 537 ॥ 


వరాళి 
ఎందుకైనా నోవుదువు "యేల బింకాలాడేవు 
మందలించి చెనకితే మానుమనేవా ॥ పల్లవి || 
పాలుగలయాకె నీతో పంతములే యాడెంగాని 
కాలు దాంశించితే నీవు కాదనేవా 
చేలకొంగు. వట్టి నిన్ను సిగ్గులే పరచెంగాని 
వాలాఇంచి పెనంగితే వద్దనేవా ॥ ఎందు | 


తగవెటిగనయా వె తప్పకె చూచెంగాని 

వొగి నొట్టువెట్టితే నోపననేవా 

అగపడి యప్పటిని ఆయములే ముప్టైెంగొని 

తగిరి కొప్పువట్టితే తగదనేవా ॥ ఎందు ॥ 
గక్కనల గూడి యాపె కప్పురమె ఇచ్చెంగాని 

వొక్కటై విడెమిచ్చితే నొల్లననేవా 

వుక్కున శ్రీవేంకటేశ వూరకె జంకించెంగాని 

వెక్కసాళేమియాడినా వినననేవా  ॥ 'ఎందు | 538 | 


వాదరామశ్రీయ 
చూచేయట్టి. చెలులెల్లా సోద్యమందేరు 
చేచేత మీమోహములే చెప్పిచూపీంగదవే ॥ పల్లవి || 


శృంగారనం క్‌ నలు 3 
పంతము లాతం డాడంగ పక్కన నీవు నవ్వంగా 
వింతగాం జెమట వెల్లివిరిసీంగదె 
మంతనపుంజేంత లివి మరొక రెఆంగరాదు 
బంత్‌ మీ సరసములు పచ్చి. దేరీగదవే | చూచే ॥ 
చేరి యాతండు చూడంగ సెగ్గులు నీవు చల్లంగా 
ళా ళా 
సారె మోమున గళలు జడిసీంగదే 
తారుకాణం బెట్టరాదు తగవు దేరుచరాదు- 
కూరిము లిద్దరివిని కుష్ప్షలాయంగద వే ॥ చూచే || 
శ్రీ, వేంక కేశు డంటుంగా జిగి. జన్నుల నొత్తంగా 
కోవరవుతత్తరాలు గురిసెంగదే 
యీావేళం గూడితిరి మిమ్మేమీ ననంగరాదు 
తావుల మీరతులెల్లా దెవారీంగదవే. | చూచే | 539 ॥ 
౧ ఆఅ 


కేకు 1691 వుఖారి 


ఆ పవెవదికేలంపుదు వదో మము సారె సారె 
ళా న! 

కైవుసేతు రాచెలికత్తేల నం (యం?) దరిని || పల్లవి | 
పడతి మోనాన నవ్వి పక్కన దాంచె(గొని 

వొడికాన విన్నపాన కుత్తరమీదు 

నడుమ నెజ్టగన్నేర(రు?) ననలు వై వేసెంాని 

భి హ్‌ 
బడి నీవు పిల్ళేవంకే పక్కన రాదొయను ॥ ఆపె || 


తగ నిన్నుం బేరుకొంటే తల దువ్వుకొనెంగాని 
అగపడి యందు. గొంత యాస చూపదు 
అగడుగా( బువ్వులగుత్తి యప్టె ప్రి వేసెంగాని 
మగటిమి నీ కమ్మువు మారుగమ్మ వెట్టదు ॥ ఆపె | 


376 
మిక్కుట మై కేల టూజతెమో బెగదమున్తైంగాని 
౬. న. న్‌ 
ఇక్కువ నీ సుద్దులకు నేమీ ననద; 
అక్కర శ్రీవేంకటేశ ఆకె యలమేలువుంగ 


ఇక్కడం. గూడితవి నీవిటు నిండుకుండెను ॥ఆపె|॥|540]॥ 


దేసౌళం 


చిత్తగించవయ్యా యూ సిరులెల్లొను 


హత్తి నీ భాగ్యములే అన్నిటా మెరసెను ॥ పల్లవి || 


చక్కందనమే కొదా సతికి సంగారదు 
చెక్కిట చెయ్యే. కాదా చెలువమెల్లా 
న భీ ప్‌. 
నిక్కుంజన్నులే కావా నిండినగంధీరములు 
వొక్కటొక్క మే పొగడ నువిదలంవసమా || 
జవ్వనపాయమె కాదా జడిగొన్న మోహనము 


నచ్వేటి నవు/శే కావా నానా థోగాలు 
చ 


డం 


గ్‌ 
పువ్వుల కొపే, కాదా పాందులెలారేచేది 
మం. లు ధా 


ఇచ్విధాన వర్లించ నీ తరుణులవశమా 11 
కన్నులచూపులే కావా కాంట. గూడించినరి 

సన్నలమోవులే కావా చవులయ్యేని 

అన్నిటా శ్రీవేంకటేశ అలదమేళ్మవిగైనదికె 


మన్ననమీరతు అెంచ మా బోరిట్లు నేరుతురా ||చిత్త[54]1|| 


ఫొడీ 


ఇటువంటిరవుణుని నెంతసేసేవే 


అటు. నిటు నవ్వీంాని' అలుగండుగదవే ॥ పల్లవి | 


కావని. మెట్టనడానికి. గ్రామవ్యవహారం.. (కా. శ్రీ.) 


శృంనారసవర్త్రనలు 


వొడ్డారములాడండు వొడివట్టితిన నిన్ను 
వెద్దు వెట్టి వేండుకొంటే. వేసరనేలే 
జిద్దుదేర నీవతనిం జేసిన చేంతల కెల్లా 
వొడ్డించుకొనీంగాని వోపననండుగదే 

తత్తరించం. డేమిటికి తములమెసగీ తాను 
బిత్త్‌ నీపైం తేయంగాను పండజచవేళే 
యెత్రినమదాన వీవు శయొంత కరకంంచినా 
హత్తుకర్సవ్నాండు. గాని అలయుండు. గదవే 

చండి చేసే పెనంగిండు సన్నలనే మోవి చూపె 
నిండుం గాతిట. గూడంగా. నవ్వెరగేలే 


అండనె శీ. చేంక టను! డతిందు. నీరతులము 


దండిగా మెచ్పింగాన తఊలంవందు గవవే | ఇటు 


సౌరాష్ట్ర 
ఏమని విన్నవించేము యెందాంకా నితో 
దోవముటి దొదుకవయ్యా. తొలుసాతె చెలిని 


చెప?రానిమోహవుు. చితములో నున్నది 


అతని 


కుపృళించే మదమెల్లా గుజులపెనునుది 
లు యా జు కా లి 


ఘనమైన అడియాస కన్నులనే వున్నది 
మునుకొన్న సంతోసము మోముననే వున్నది 
'పెనగొన్న మాటలెల్లా పెదవిపై నున్నవి 
కనుగొందువు రావయ్యా కమ్మటి టూచెలిని 


37 


| ఇటు 


| ఇటు 


॥ 542 


॥ పల్లవి 
రా 


| ఏమ 


త78 శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
కడలేనితమకము కాంగిటిలో నున్నది 
చిడుముడి సిగ్గులెల్లా సెలవుల నున్నవి 
బడినే శ్రీవేంకటేశ భామ నిజ్బ కూడితివి 
యెడయకువయ్యా ఇస్టై యీ చెలిని | ఏమ | 543 ॥ 


పొడి 


మాయలేల చూపేవు మాముందరనే 

నీయింపు లివియెల్లా నేనెరంగనా ॥ పల్లవి || 
వేడుకకు నాపె నీవై వేలంగొని మీంటితేను 

పాడిపంతా లింతలోనే పచాంించేవు 

యీడ మాముందరం గాంగా యెగ్గులువస్టేవుగాక 

కూడి యేకతాననైతే కోపగించంగలవా ॥ మాయ || 


నవ్వుతా నప్పటి నాపె నంటున. జంకించితేను 

ఇవ్వల వాసులెంచేవు ఇప్పుడే నీవు 

యెవ్వరైగా నాడేరంటా యేంటికో లోగోవు గాక 

పవ్వళించేపానుపు పై పట్టి పెనంగేనా ॥[ మూయ ॥ 
వలచినయాపై నిన్ను వడిం గాంగిలించితేను 

కలసితివి నన్నిస్టై కొతరానను 

నిలిచి శ్రీ,వేంకటశ నే నలమేలుమంగను 

చెలంగే విట్లా నందూ జిత్తగించిమెచ్చేవా |మాయ॥|$44| 


లరధిత 


చెలుల మిద్దరికినో సేవలు సే సేవారము 
యెలమి నీతల పానతియ్యవయ్య యింకను || పల్లవి | 


శృంగారనంకీర్తనలు తగి 

సోయగపు. జూపు చూచి సొంపులు నీకురేంచి 

పాయకున్నది నీవద్ద బడంతి నేండు 

'మోయరాని మోపులాయ మోహములన్నియుంగూడె 

చేయంగలపనులింకం జెవవయ్య మాకును | చెలు॥ 
తమకపుమొట లొడి తనువుపై జేఇ వేసి 

(ప్రమదమె చల్లీ నీవై భామిని నేండు 

గుమురులై పులకించె గుట్టున మతి గరంగె 

నముకాన నియ్యవయ్యా చనవులు మొకును _ | చెలు | 
"సెలవుల నవ్వు నవ్వి సిగ్గులు పలచండేసి 

మెలంగుచు. గూడె నలమేలుమంగ 

చెలరేగ. వేందుకలు ,శ్రీ,వేంక టశ్వర 


కలకాలమును మేలే కదవయ్యా మాకును || చెలు[[545॥ 
కేకు 1692 రీతిగాళ 
కోరిన కోరిక లిస్టై కొనసాగక మానవు 
నేరువులెల్లా నేండే నించవళెంగాని ॥ పల్లవి || 


పొలంతులెదుట నీవు పొద్దు వోనిమాట లాడి 

వలప్పులు రేంచితివి వాంటముగాను 

' తలవంచుకొని ఇంక దప్పించుకొంటేః బోదు 

వెలయ రతుల విజ్ఞవీంగ వలెంగాని ॥ కోం ॥ 
సిగ్గువడేవారివద్దం జేయరానిచేంత. సేసి, 

వెగ్గళము. నవ్వితివి వేడుకగాను 

బగ్గన నింతటిమీందం బరాకు సేయంగరాదు 

కగ్గులేక రతి కొడిగట్టవలెంగాని | కోరం ॥ 


380 శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
వెలికత్తియలతోడం జేరి యేకతములాడి 
చిలికిత్తివి యాసలు శ్రీ, వేంకటశ 
అలమేలునుంగ నేలి తౌంగాదనంగరాదు 
యలమి రతికి. జనవియ్యవలెంగాని [కళ | 546 | 
శుద్దదేశి 
ఆనతియ్యవయ్యా మొట అమర జోడించుకొని 
వీనులారా నే నడి విని మెచ్చేంగాని ॥ పల్లవి | 


పచ్చిదేర నవ్వి నీకు. బొదము లొత్తుచు నింతి 

విచ్చనవిడి నన్నియు విన్నవించెను 

కచ్చుపెట్టి నీవు న్టై కన్నులో నోరా వింటివి 

'వాచ్చి ఇందువంకను మేలేమి గంటివయ్యా ॥ ఆన | 
చిమ్ము6 జూపులను. జూచి చేతివిడెమిచ్చి లేవు 

యెమ్మెలం దనవలపు లెరుకసేసె 

నమ్మతించితివి నీవు సరికి బేసికి నిస్టై 

కమ్మర నీకేమి దారుకాణవచ్చె ననియా ॥ ఆన | 


యేకతానం గాంగిలించి ఇ్టై యలమేలువుంగ 
దాకొని శ్రీ,వేంకట్టశ తలంపెంచెను 
ఆకడ నన్నేలియును అవియు. నియ్యకొంటివి 
కైకొని అందునా నేమి గట్టుకొంటవయ్యా | ఆన||547| 


పొడి 
నే మెెొగమా యేమేనీ నుద్దులు 
మాముందరనే యెంత మాయలు సేస్తేవే || పల్లవి | 


శ నోరాజవోటిముండి.. వవ్చినట్టిమాటలను 


శృంగారసంకీర్హ నలు 381 

బలిమి. గొంగువట్టితే పంతానకే వెనంగేవు 

చలమేల పతితోను నతులకును 

తలంపులో వలపులు దట్టుమైవుండంగాను 

వెలిబింకాలేల పెంచి వింతలు సేసేవే ॥ నేమె | 
చెక్కు నొక్కి వేండుకొంకు సిగ్గులనే పారలేవు 

వెక్కనమింత యేంటికే విభునితోను 

వుక్కిట నీముచ్చటలు పురవురమనంగాను 

మొక్కలపుగుట్టుతోడ మోనమేల చూపేవే ॥ నేమె || 
నంటునం గాంిలించితే నవ్వులే నవ్వేవు 

వెంటనే వేసాలేల శ్రీ/చేంకటిశుతో 

యింటనే యలఅమేల్మంగ వితనాలవైయుండంగా! 

దంటతనముల నెంత తరితిపు సేసేవే || నేమె |॥ 548 ॥ 


వరాళి 


తగదని చెప్పరే తరుణులాల 


వెగటు. చేతల లేనివేసాలు చేసీని ॥ వల్లవి || 


సుద్దులడిగినవాంఢు సారిది వినవలదా 
వొద్దిక నే జెప్ప బోతే నొడ్డుకొనీని 
శ ఠి 
అద్దుకొని తనమర్మమందు నేమైనా నున్నదా 
రా శ ॥ రా 
పొద్దువోక తానే మోటపోలిక లెంచిని "తగ ॥| 
సన్నలు చేసనచాండు చనవియ్యవలదా 
చెన్నలర నే నంటితే సిగ్గువడీని 





| ఇతని + ఆలవు 


382 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
యెన్నరానిగిలిగింత లేమైనా నందున్నవా 
తన్నుందానే విజ్ఞవీంగి తస్పించుకొనీని 


చేర బిలిచినవాండు చెక్కు నొక్కవలదా 
తారి గుబ్బల నొత్తిరే. దప్పించుకొనీ 
ఆరీతి (శ్రీ, వేంకటేశు. డలమేలుమంగ నేను 


॥తగ | 


నేరువుతో నన్నుంగూడి నీటులు చూపీని | తగ | 549 | 


నాడరామక్రియ 


నీవు మగవాండవు నెరజాణ వన్నిటాను 
యే విధాన మన్నించినా నియ్యకొ నేవారము 


యెక్కువ తక్కువలై యెటువలె నుండినాను 
చక్కనే నీమాంటలు సబలోనను 
వక్కణ లడుగనేల వంకలొత్తి దిద్దనేల 
నెక్కొని యాచరితలు నీకే తెలుసును 


నించిన చలముతోడ నేరిచినా నేరకున్నా 
మంచివే నీచేంతలు మహిమీందను 
పొంచి యవి చూడనేల పోలిక వెదకనేల 
అంచ నెట్టనా వ్వ్‌ కన్నియు నమరుమ 


చెంది యెగసక్కేలైనా చిత్తము వచ్చినవైనా 
అందములేని నవ్వులు అతివలకు 
నిందలేల శ్రీ, వేంకటనిలయ నన్నేలితివి 


| పల్లవి || 


॥ నీవు | 


॥ నీవు | 


కందున నిదెల్లా నీకు. గలిగినగుణము || నీవు | 550 


శృంగారపంకీర్తనలు 383 
మంగళకోసిక 


వట్టేకాతరాన నీవు వసివాడే రింతేకాక 
* చుట్టరికము. నెరపి సొంవులెల్లా, రేంచద ॥ పల్లవి || 
చెప్పినట్టు 'సేసేనని చిత్తము నీ సొమ్మని 

అప్పుడే విన్నవించదా ఆపె నీతోను 

యెప్పుడు నలుగనని. యిచ్చకము. 'సేతునని 

ముప్పిరి నొడంబరచి మోహమెల్లా. జూపదా ॥ వట్టి ॥ 


తానే నీవై యుండేనని దక్క వలచితినని 
ఆనలెల్లా. బెటదా ఆపె నీతోను 
ళా ఠి 
మానలేనిపొందులని మఆఅంగులు వెట్టనని 
కానుకలు నీకు నిచ్చి కడు బత్తి సేయదా ॥ వట్టి || 


వెంగెములాడనని వెన నిన్ను. బాయనని 
అంగజ కేలి. గూడదా యాపె నీతోను 
రంగుగా శ్రీ/ వేంకటేశ రతికెక్కె. చనవని 
సింగారించుకొని వచ్చి సేసలెల్లాంబెట్టుదా || వట్టి | 551 ॥ 


కేకు 16998 హిజ్డిజి 


ఏల నమ్ము నొరసేవు యేలికవు నీవు మాకు 
కోలుముందుగా మేలుకొద్ది చుట్టురికము ॥ వల్లవి || 


మన్ననగల కొలందే మందె మేళమంతయును 
చన్నులు వచ్చినయంతే జవ్వనము 
కన్నులు గొప్పలయితే మొగము చక్కనైమించు 
విన్నవించే నేర్చుగలితే వీనుల కింపౌను ॥ ఏల || 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 
 బలిమిగలయంతే వంతమెల్దా నీడేరు 

వలచిన పాటే వాడికయును 

'సెలవినవ్వులలోనే చేంతలెల్లా నేరుపడు 

ఫిలువులు చవులైతే ప్రియములు నాటును | ఏల | 
వేడుకతోడి లంకె వెక్కసపుందమకము 

వూడిగమెంత అంతే వుబ్బుంచెమట 

కూడితిని నన్ను నేండు కొంకక శ్రీవేంకటేశ 

యీడ్రై నరతులైతే యిచ్చకమై వుండును | ఏల || 552 ॥ 


ఆహిరి 
ఏమని చెప్పుదుమయ్యా ఇంతి నీవైగల బత్తి 
నేమానం బూనుక వచ్చీ నీకు. గానేయిపుడు || పల్లవి || 


నిడువాలు. జూపు చూచి నీమనసు నాటెనని 

పొడింబడీ నంతలోనె పొలంతి 

కడునవ్వంగా నీకు. గాక రేంగెనోయని 

వుడివోని త్తలపోంత నుస్ఫురనీని ॥ ఏమ ॥ 
మచ్చిక మాటాడి నీమర్మము సోంకెనోయని 

కొచ్చి కొచ్చి లోలోనె కొంకీం జెలి 

తచ్చి గుబ్బల నొత్తంగా తనువు నొచ్చెనోయని 

చిచ్చనవిడి నప్పుడే వెరగందిని ॥ ఏమ || 
నిన్ను వేగినంతా. గూడి నిద్దురలేదోయని 

కన్నులు దేలగింపుచు. గాంతాళించీని 

ఇన్నిటా (శ్రీవేంకటేశ యీవె నీవురమెక్కి 

సన్నలా చాయలో నీకు సారె మొక్షీని | ఏమ || 553 ॥ 


శృంగారసంకీర్తనలు 3కిన్‌ 
ముఖారి 
ఎట్టు నేరుచుకొంటివే యెఘ్మెలెల్లా. జూపంగ 
పెట్టరా వెన్నతోడను .ప్‌న్ననాండే మీవారు ॥ పల్లవి || 
ఇద్దరి మన తగవు దిద్ది తేరిచినవాండు 
వొద్దనే వున్నాండుగదే వువిద 
పెదరికే లింతులతో చెట్లుగా నాడుకొనేవు 
లా లు 
నుద్దులు నీచేత విని సోద్యమయ్యింగద వే ॥ ఎట్టు | 
జంటై మనమాట కు సాకిరియైన చెలులు 
వింటా నున్నారు గదవే వెలంది 
వెంటనే నే జాణనంటా విక చిక నవ్వేవు 
కంటిమి నీగుణములు కతలాయంగద దే ॥ ఎట్టు || 


కందువ నిన్నూ నన్ను. గాయిటం. గూడినవాండు 
యెందును ,శ్రీ/వేంకటశు. డితండే కదే 
ముందే దొరతనాన మురిపెము చూపేవు 
అందిపాంది నీవేసా లగడాయంగదవే || ఎట్టు | 554 ॥ 


కొంబోది 
ఎటువంటిదాన వే ,యేమే నీవు 
నటలుసేసే వాతండు చనవియ్యంగాను ॥ పల్లవి || 
కన్నులనే సాలసేవు కాంకలనే యలసేవు . 
మన్నించి. యాతండు నీతో ' మాటళలాడంా 
నన్నలనే .వొర'సేవు సముకాన జరసేవు 


మిన్నక. యప్పటిం దొను మించి.నవ్వగాను | ఎటు || 
ప 


386 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కూరిములు గొనరేవు కుంచెవట్టి విసరేవు 
చేరి యాతండే నిన్ను జెనకంగాను 
నేరుపులు చూసేవు నెపములే మోపేవు 
కోరి నీకు విడెము గక్కున నియ్యంగాను ॥ ఎటు ॥ 
పంతములే యాడేవు పదములు పాడేవు 
యింతలో శ్రీవేంకటేశు. డెనయంగాను 
సంతోసాలు నెరపేవు చనవులెల్దాంగర పేవు 
బంతినే రతులు తాను వచారించంగాను |॥ ఎటు || 555 ॥ 
సాళంగం 
చేకొని వూడిగాలెల్లా. జేయించుకొనవయ్యా 
యీకడం. గొలువవచ్చె నిదివో నిన్నును ॥ పల్లవి || 
పంతగాండవై వాంటి నీపానుపుపై నుండంగాను 
మంతనమాడవచ్చ్నెను మగువ 
చెంతల నీ మేనెల్లాః డెమరించియుండంగాను 
ఇంతలో చిసరవచ్చె నిదివో నీకును ॥ చేకా॥| 
గరిమతో సంతోసాన( గడుమించి సీవుండంగా 
సరసములాడవచ్చె సకియ. 
. తరుణలపై. గాంక్ష తలపోయుచుండంగాను 
అతుదుగా నిన్ను బెండ్లాడవచ్చె నిపుడు ॥ చేకా॥ 
ఆదిగొని నిద్రలేచి ఆనందాన నుండంగాను 
పాదము లొత్తంగ వచ్చెం బడంతి 
యీదెస శ్రీ,వేంకటేశ ఇంతి నిసై కూడితివి 
మ, నీకు మొక్కవచ్చె(గూర్మిని || చేకొ॥ 556 


శ్నంగారనంకీర్త నలు 387 
పొడీ 


ఇంతకంట నేమిసేతు వింక నీవు 

వంతము చేకొంటివి పడంతిచే నీవు ॥ పల్లవి || 
వచ్చి వచ్చి నిన్ను. జూచి వలవులం గొసరంగ- 

నిచ్చితివి చనవు నీ వింతికిని 

పచ్చిదేర నప్పటిని పానువుపై. గూచుండి 

మచ్చికసుద్దులు విని మరుగండేసితివి | ఇంత | 
సారె సారె జూజమాడి సరిం బొద్దు గడవక 

చేరి మన్నించితి విస చెలియను 

గారవించి యిప్పుడును కాయము గాయము సోంక 

పేరడి నీతో నరి పెనంగంచేసితివి ॥ ఇంత || 


కూడి మౌడి నీకొంగిట గురుతులు ధరించంగ 
వోడక దొరం జేసితి వువిదను 
యీడనె ,శ్రీ,వేంకటశ యిస్టై నవ్వు నవ్వుచు 
వేడుకైనరతులను వెలయండేసితివి ॥ ఇంత | 557 | 
కేకు 1694 శుద్ధవనసంతం 
అప్పటి నీ నుద్దులెల్ల అడుగం బుత్తెంచె నన్ను 
తప్పకచూచినవాండు తొంగాండా | పల్లవి || 
నగుతా నండకు వచ్చి నొకు నావెకును 
తగవు చెప్పినవాండు తొం గాండా 
జిగిమావయ్యద అంటి సిగ్గుల నేము ,నవ్వంగ 
అగడు సేసినవాండు అవ్చటి తాంగాండా ॥ అన్న. || 


388 


ఛశ్రీ/ తాళ్లపాక అన్నమాచార్యుల 

జమళిపొన్చుమీంద సరసాన నావె నన్నుం 

దమిరేంచినవాండు తాంగాండా 

వ్రమదాన నిద్దరికి వంతములు సరిచేసి 

తములమిడినవాడు తాంగాండా | అవ్ప్చ | 
అరసి యక్కచెల్లెండ్లమైనమ మ్మింతలోనే 

వరిచేర్చి కూడినాండు తాంగాండా 

యిరవై ,శ్రీ/వేంకటేశుం డింటిలోననే వుండి 

తిరమై మన్నించినాండు దేవుండు తాంగాండా | అవ||558| 


వసఖారి 


ఏల వాను లెక్కించేవు యెరంగవా నీవేమైనా 
గెలిసేసితే నేమైనాం గేరడమే కాదా ॥ పల్లవి || 


వంతమాడరాదుగాక బలువైన నా చన్నులు 

యెంతటి కొండలకైనా యెక్కడే కాదా 

వంతువెట్టరాదుగాక వాండినా కనుచూవులు 

కంతునియమ్ములకంటె. కడు వాండిగావా ॥ ఏల | 
సరి వెట్టరాదుగాక సంతతము ' నాతురుము. 

గరిమం జీకటికంటి ఘనమే కాదా 

పురుడెలబరాదుగాక పాందైన నాకరములు 

పారి. దీగెలకంటె నబ్బురములే కావా ॥ ఏల || 


రట్టు "సీేయరాదుగాక గుట్టున నాపిరుందులు 
తొట్టి వుఠరినాలకంపె దొడ్డలే కావా 


శి స్వప్తపతి గ్రాయనినాని తప్పు (కా...) 


శృంగారనంకీర్తనలు 389 
ఇట్ట ,శ్రీ/వేంకటీశ యేలితివి నన్ను వేండు 
నెట్టన మనపొందులు నేరుపులే కావా | వీల |॥| 559 | 


బలి 
ఇప్పటివేడుకే చూచీ నిదివో తాను 
అప్పటప్పటికి తన కొడికలై వుండవా ॥ పల్లవి || 


చేతులారా. జేసేచేత చెప్పితే సిగయ్యా నాకు 
ఆతనినే యదుగరే అతివలాల 
కాతరపు మగవాండు కాదు గూడదనరాదు 
యీతల నెవ్వతె విన్నా నేతువలెత్తేడరా* ॥ ఇప్ప || 
' నోరునిండా మాటలాడె నొదుగరా దందరిలో 
చేరి పతి నడుగరే చెలులాల 
ద్రూరినా నియ్యకొనండు తూరవలచినవాండు 
కారణాలు చెప్పంబొతే కడవారు నవ్వ్యరా | ఇప్ప | 
అక్కు మోవ! గాంగిలించె నట్ట వెరగయ్యాని 
మొక్కి తన్ను నడుగరే ముదితలాల 
ఇక్కువ ,శ్రీ/వేంకలుశు. డీతండే నన్ను. గూడె 
తక్కక ఇందు కిందరు తప్ప కిజ్ఞు చూడరా | ఇప్ప5 60] 
కాంబోది 
తరుణీచేసిన చేత తగవే కాదా 
నరికి బేసికి నిన్ను. జలము సాదించెను ॥ వళ్లవి || 


ఇస్టై కానుకిచ్చి యాకె యెదుటనే వుండంగాను 
కట్టుత యౌాపెనే చక్కం జూచేవు 





* ఏథువతెత్తి + ఆడరా 


300 శ్రీ తాళ్లపాక అన్నమాతార్యుల 
దిల్టగనక యీకెనీ దిమ్మరి చేంతలకు జేతం 
బట్టిన నిమ్మనందు నీవై నిష్బ వేసెను | తరు | 
కేలువట్టుకున్నయాపె కిలకిల నవ్వంగాను 
. మూలనున్న యాపవెతోడ ముచ్చటాడేవు 
తాలిమి గలదిగాన తగ నీ పరాకు దేర 
కోలుముందుగా నిన్ను కొనగోర నొత్తెను ॥ తరు ॥ 


పోది. గాంగిలించినాపె పొంతనే వుండంగాను 
పాదమొత్తేయా పెను గొబ్బన గూడేవు 
యీదెస శ్రీవేంకటేశ యీకె నేరుపరిగాన 
మొదమున నీకు నిష్టై మొక్కు మొక్కి కూడెను || తరు॥561| 


పొడీ. 

నీవేల జంకించేవు నెలంతలదిక్కు చూచి 

కావరించి సవతులు కొంతాళించవలదా | పల్లవి || 
సంగడి నుండి నీతో నరస మాకె యాడంగా 

అంగనలు దూరి నిన్ను నౌడకుందురా 

సింగారాలు చూపి చూపి చలరేంగుచుండంగాను 

కొంగువట్టే తిశాకెతో' గుంపించకుందురా ॥ నీవే | 
కొసరుచు నాకె నిన్ను కుచముల నొత్తంగాను 

కసరి ఇంతులు గొణంగక _వుందురా 

మిసిమి దననలిగ మెరయుచునుండంగాను 

పనగా. జేతులు చాంచి వపంతమాడ కుందురా || నీవే | 


కీస్రిసి + ఆకెతో 


శృంగారనంకర్తనలు 901 
కందువనుండి నిన్నాపె కైవనమై కూడంగాను 
మ హా. 
అంది చెలులెలై సాలయకవుందురా 
రా 
ఇందుకె (శ్రీ,చేంకటేశ ఇంతులెల్లాంగలసెరి 
ముందరియాపెను ఇస్టై మోచి దించకుందురా |నీవే562| 
లరిత 
గాలే నిజము. నిష్టూరమందురు లోకమువారు 
నీలాగులు దడవితే నేండు సగ్గయ్యానా ॥ పల్లవి || 
పచ్చల వోవరంళోన బంగారు పీటల మీద 
పచ్చిదేర నవ్వదా పడంత నీతో 
న! 


తచ్చి నన్నెంత చూచేవు తలంచుకో ఇంకా ని 


అచ్చటి సుద్ది చెప్పతే నాడుములు సోశెనా.. || జాలే || 
పరగ దెరమాటున పక్కనే పవళించి 

సురటి విసరదా సుదతి నీకు 

అరుదందగేల నిలో నన్నియును తెలుసుకో 

ఇరవ్పుగా. జెప్పెతేనే యెగనక్కె మాయనా ॥ వాలే | 


వుడివోని నీకాంగిట వొద్దికెన రితులను 
అస్త 
బడివాయక కూడదా భామం(ల?) తోను 
అడరి గీ వేంకటేశ అస్నై నను నేఠితిది 
జనో లు న. 
వడి నిన్ను మెచ్చితేచే వలపులు శేంగెనా || వాలే | 563 ॥ 
కేక్సు 1695 
రామ[క్రియ 
ఈ'పెకు. గలుసుదింక మేల నికు లేదాయ 


మాప్పుదాంకొ నీవెంత మనసు చూచేవు ॥ పల్లవి || 


302 శ్రీ తాళ్లపాక అన్నమా రార్యుల 
వొడ్డాం బెట్టా చూటలాడి వువిద జంకించంగొను 
వెడు వెట్టి నీవెంత వేండుకొ నేవు 
౬ వ్‌ 
వడ్డివారీనా ఆపె వలప్పులేమెనొను 
€ంా రి 
యెడ్లవై నేండాంటట దానికేల కిందుపడేవు ॥ ఈపె ॥| 
మా 
సరికి బేసికి నింతి చలము సాదించంగాను 
అరుదుగా నింతేసి ప్రిటూలు చెప్పేవు 
గరివడేనా తనకందువైన ననుపెల్లా 
మరిగి యిల్లాలికేల మతిలోం గొంకేవు ॥ ఈపె || 
కోరి వేండియావె నిన్ను కుచముల నొత్తంగాను 
సారె సారె నీ వెంత చనవిచ్చేవు 
యీరీతి శ్రీ వేంకళేశ యేలితివి నన్ను నేండు 
చేరి పెండ్లికూంతు. కెంత సేసేవు చవులు || ఈ పె]564]| 
కేదారగా 
నేడు నాభాగ్యదే కాదా నీ చిత్తము వచ్చినది 
పోండిమి. నిందుకుంగానే పాగడేవు నిన్నును || పల్లవి || 
యెవ్వతె బుద్ది చెప్పెనో ఇంటికి వచ్చి థాతోను 
నది సరసమాడేవ్సు ననుప్పుగావు 
రవ్వెతి నన్నేలుమని రాక్రచేం జెప్పెపంపితి 
చివ్వన నిన్నాళ్లు వచ్చితిచా ఇయ్యెడకు ॥ నేడు || 
యేమి దలంవుకొంటివో ఇస్టై నన్నొడంబరచి 
కామిళిచి చూచేవు నన్ను. గాతరానను 
_బేమారు. నిన్నా మొన్నా న వాల్ల! జేసితి... 
(ప్రేమాన నిట్లా. దొల్లి పెట్టితివా సేన 1 నేయు | 


శ్చింగారసయీర్త నలు 303 
మనసెట్ట గిలిగనో మమకరించి! నీవు 
యెననతి దిటు నన్ను ఇంతలోననె 


అనువై శ్రీ గీ, వేంకటేశ డి నేనుషడీతి 
తనిసే నందుండే యప్పుడు తమితివా |॥| నేడు |॥| 565 | 


పూర్వగౌళ 


తానేఐ యెగ్గలువట్టీ తనమన సెరుంగును 


యే శెపము. నెంచను యూడకు రమ్మనచే ॥ పల్లవి || 


పఎళిం దినాండందుకు పక్కన జిన్న( బోయి 


ఇవం. దా వంచివాండే యీడకు .రమ్మనవే | తానే ॥ 


థేకపోం దనకునేల యీడకు య. ॥ తానే | 


అక్కతోడి వరసలు న్టై తన్ను నాంితి 
ఇక్కువ! దలంచుకొంటే మెరవా తాను 
చిక్కి నన్ను. గూడినాండు శ్రీ/ వేంకటేశ్వరుడు 
యుక్కడా నక్కడా. నేల టూడకు రమ్మనవే | తానే[566| 





రడిన వింత వామభధాచువు. సంబంధవు 


లున్నా నకంంది వలె కాలోలు, 


ఫలిత శ్ర తాల్తిపావ అన్నమాచార్యుల 


్టి 


భెరవి 


రు 


నవ 


వేడుకకాండవు నీకు వెరపేంటికి 

యాీడువెట్టి నీ సుద్దులా 'క్రేవ్సీ వనమయ్యా ॥ పల్లవి || 
ఇంటిలోన నాకె మాట యేమని చెప్పెనో వీకు 

చెంటవెంట వచ్చి నన్ను చేందుకొనేు 

దంటటమైనవాండవు దైన్యమేంటికి నీకు 

గొంటు నీసుద్దు లెవ్వతెకును. జెప్పనయ్యా | వేడు || 
సరుగన నాకె యేమి నన్నసేసెనో నీకు 

అరుదుగా నన్ను. గడు నాదరించేవు 

ఓిరుదుగంవాండవు. ప్రెయము. చెప్పంగనేల 

యెరవుల నీసుద్దు. లేడా దడవమయ్యా | వేడు | 
ఇప డిస్టై టూపె గుణమేమి నేర్చెనో నీకు 

కుష్పళింపు,. జెముటతోం గూడితి నన్ను 

వొప్పె ప్రై వేంకటేశుండ వొడ్డుకోనేంటికి నీకు 

కప్పు నీసుద్దులు చే మగడు సేయమయ్యా... || వేడు|567 

వరాళి 

సెలిచి నిరవులుండు ప్రయము చేకొనంగదె 

కౌలచితే/ దవమకము కుపలె నిలుచును || పల్లవి || 
ఇచ్చకమెఆంగనట్హై ఇంతి పొందు "ేతేను 

మచ్చరము. రేంసును. మగవానికి 

విచ్చనవిడి నూరకె వెంగచములే యాడితేను 

వచ్చ వచ్చి టేడాలేనినాసులే పుట్టును ॥ పెలి | 


శృంగారనంతీర్తనలు 
చెంతనుండి కూడని వెలితోడ నవ్వితేమ 
పంతములే మిగులుమ వకివద్దమ 
రంతుచేసె యేకతాలు రచ్చలవేసెతేను 
చింతతోడ మిగులాను సెగ్గులే చెరసును 
సమ్మ ఊతంచంజాలవిసతిం గాంగిలించితేను 
యెమ్మెలే మించు శ్రీ, వేంక కేశునకు 
కమ్మి యాతండె నన్నేలె కతరిస్టై చెప్పితేను 
నెమ్మన మలరం గడు చెయ్యములే పుట్టును 


కాంబోది 


ఏంటికి. బొడింబడేవు ఇంతమనికితముతో 
సూటిగా వినేవారు చూచి ఇస్టై నవ్వరా 
కలలో నెవ్వతో నిన్ను. గాంగిలించుకొనెనంటా 
వెలయ మాతో డౌప్పేవు వేసాలకు 
కలికిపై వల పెంత గలిగినవాండవు 
తొలుతె కాళ్లకు మొక్కి తోడి తెచ్చుకోరాదా 
తరుణి యెవ్వతొ నీ తలంపునం బారెనంటా 
కెరలి మాతో. జెస్పేవు కేరడాలకు 
మరిగి యాపెమీందను మచ్చిక గలవాండవు 
ఇరవుగా. బాస. ఇచ్చి ఇంటంబెట్టుకోరాదా 


దేవులు యెవ్వతో నేండు దిస్టముగాం గూడెనంటా 


శ్రీ/వేంకటేశుండ నన్ను. శేరి కూడేవు 
తొవున నాపెవై నింత తగులుగలవాండవు 


త వం తప వెద రెనకాా (ఏంటి | 569 


395 


॥ పెకి || 


పలి|5661 


॥ పల్లవి 


| ఏటి ॥ 


| ఏటి 


306 శ్రీ తాళ్లపాక అన్నమా చార్యుల 


కేకు! 16906 వరాళి 
నాకేల లోంగేవు నడుమ నీవు 
పైకొని నే నిందుకుంగా పచారించేనా ॥ వల్గవి || 


కలికి. బొరుగా వెను. గని నామోము చూచేను 
వలచి తెచ్చుకోగాను వద్దనేనా 
'మొలకచన్నులు గడుమొనలంటా బొగడేవు 
కులికి పట్టిచూడంగా కోవగించేనా ॥ నాకే | 


సారె నాపె నవ్వంగాను సన్నలం జూపవచ్చేవు 

చేరి కాంగెలించుకోంగా చేయివస్టేనా 

చేర డేసె కన్నులంటా చిత్తగించి (బ్రమ సేవు 

ఆరసి పెండ్దాడంగా నౌంగాదనేనా ॥ నాకే ॥| 
వెస నాపె మాటాడంగా వినుమని నన్ననేవు 

వసముచేసుకోంగాను వారించేనా 

కొసరి ,శ్రీ,వేంకటేశ కూడితివి నన్ను నిట్టై 

పసగాం జనవియ్యంగా పంతమౌాడేనా | నాకే | 570 ॥ 


మౌాళవిగొళ 
ఇంతి పైంగలుగు బత్తి ఇంక మౌకుం జెప్పనేల 
వింత నీ నవ్వులలోనే వెసం గొనిపించెను ॥ పల్లవి || 


గౌంటమై మొచెలిమీందం గలిగిన మోహమెల్లా 
తేటలనీమోము చూచే తెలిసె మాకు 


కీల రేకు రెండవ ప్రక్క 'లౌళి రొగము పాట 1, 2 చరణాల మధ్య కోంచము 
పెట్లిపైకి లేవినది. అక్షరములకు ఇబ్బందిలేదు. 


శృంగారసంకీర్తనలు 307 


తాటించి నీ మనసులో తమకములెల్లాను 
మౌటలు నీవాడేయందే మరి తెలటూయను  ॥ ఇంతి | 


మలసి యాసకియను మన్నించేమన్ననలెల్లా 
తిలకించి చూచినందే' దిష్టమాయను 
కలకొలమును నీవు క్రైెవసమై వుండేదెల్లా 
పలుమారు నీవున్నభావాననే తోంచెను | ఇంతి ' 


అప్పటి నీవాదరించే ఆదరము లెల్లాను 
కప్పురమీంగానే యెరంగంగ వచ్చెను 
ఇప్పుడిట్టై శ్రీ/ వేంకటేశ ఇంతి నేలితివి 
వొప్పులు నీరతులలో నొగి సరివచ్చెను | ఇంతి |॥| 571 ॥ 


పొడి 


మమ్మేల సాదించేవు మాటిమాటికి 
యెమ్మెల కాతండే నీ యెదుట నుండంగను | పళ్లవి || 


బఠిమిగలదొనవు పంతాన మగనితోనే 
పిలిచి సాములు సేసి పెనంగవమ్మా 
చెలంగి మాపైనేల చేతులు చౌంచేవు 'నీవు 
కొలందిమీర నాతండే గురి సీవుండంగాను. || మమ్మే ॥ 


బింకముగలదోనవు బిగిసి యాతనితోనే 
సుంక్షుమోపి. నీవుదుటు చూసవమ్మూ 
మంకు నీపెద్దరికాలు మొతో నింత యేమిటికి 
వంకలొత్త నాతండే నీవర్దనుండంగాను ॥ మమ్మే | 


308 


శ్రీ, తాళ్ళపాక అన్నమాళార్యుల 
నేరుపరిదానవు నేండు (శ్రీ, వేంకటేశుతో 
కూరిమి. గొంగిట నించి కూడవన్మూ 
సారె నన్నేలె నితండు సలిగెలు నెరపేవు 
పోరచి నాతండే నీకు బుద్ది చెప్పాను ॥మమ్మే॥572| 


ఆహిరి 
నీమన సెట్టున్నదో నే నెరుంగను 
గామిడైనా నాయంగాని కాంతతో నవ్వితిని ॥ పళ్లవి || 
సంగడి జొాణతనాలు సతి నీతో నాడంగాను 
వెంగమైనా నాయంగాని వింటానుంటిని 


సంగతిగా నెలులొత్తి సారె నిన్నుంబాడంగాను 
సంగనైనా నాయంగాని పైపై మెచ్చితిని | నీమ ॥ 


ఆనరేంచి ఆకె నీ యాయాలు ముట్టుగాను 
దోసమైనా నాయంగాని తొంగి చూచితి 
వోనరించ కప్పుడే నీ వూడిగాలు సేయంగాను 
వేసాలైనా నాయంగాని వేదుకపడితిని ॥ నీమ ॥ 


నెమ్మది ,శ్రీ/వేంకటేశ నిన్ను నాకె గూడంగాను 
యెమ్మెలైనా నాయ'ంగొని ఇయ్యకొంటిని 
కమ్మర నన్నేలితివి కందువ కాపె రాంగాను 
దొమ్మిటైనా నాయంగాని తొల్లె రమ్మంటివి ||నీమ॥[573॥ 


రొమ్రియ 
నీవంటి వలపే కాదా నెలంతలకెల్లొను 
కావరించి సవతుల గాకు సేతురా ॥ పల్లవి || 


శృంనారనవికీర్తనలు 390 
రవ్వలేలసేసేరే రమణుని తోడత 
అవ్వల నెవ్వతో మొక్కె నాతనికంటా 


యివ్వలం గొలువులు నీ వితనికి చేసేవేళ 


నివ్వటిల్ల నాపెవచ్చి నిన్ను చెంగె మూడెనా' 


పంతములేలాడే వే పైకొని నీ వితనికి-- 


నింతలో నెవ్వతో విడెదిచ్చె నంటాను 
కొాంతవు నీ 


॥ నీవం || 


దితనికిం గాంప్పరము సేసేచేళ 
ముంతనాన నాకె నీతో మచ్చిరించ వచ్చెనా 


| నీదం || 
"సెలవినేల నవ్వేవే 


శ్రీ/ వేంకటేశ రుని 
లలి నెవ్వతో యీతని లాలించెనంటా 


కుఠికె మీ రిద్దరును. గూడి రతిసేసేవేళ 


చెలంగి చూపె విమ్ము సెగ్గులు వరచెనా 


॥నీవం|| 574] 
బౌలి 
ఏంటికి. బంతాలాడేవు యుప్పుడు మాతో 


గాటపు నీ బలిమెల్దా6 గానవచ్చి నివుడి 


॥ వల్లది || 

మచ్చిక నీకాంగిటికి మనసు పెట్టినయాకె 
కొచ్చి కొచ్చి యెవడును. గూడకుండేనా 
కచ్చుపెట్టి సారెసారెం గానుకలి 


చ్చిన యాపె 
చొచ్చి చుట్టరికమెల్లా. జూపక, ుండినా 
ఓ, (క్‌ ళా 


జొపక, | ఏటి || 
చలము మెరసి నీతో సన్న లు చేసన యాపె 


సులభాన మోవి చదిచూడకుండేనా 


వలపులు నీ మీంద వదలక చల్లినాపె 


చలివాయ నీపై. శేయి చాంచకుండీనా ॥ ఏంటి || 


త్త0 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ననువున నీ వద్ద నవ్వులు నవ్వినయాపె 
అనువుగా నిన్ను. బెండ్లియాడకుండీనా 
యెనసితి విటు చన్ను యిదినో శ్రీవేంకటేశ 
కొనగొనలనే తానూం గొసరకుండీనా |॥ ఏటి |॥ 575 ॥ 


శేకు 1697 సామంతం 


ఆయనాయ నుండరే యంగనలాల 
పాయకువాని నంతేసి పరచంగంగతనా ॥ పల్లవి || 


నిచ్చ నిచ్చ నాతనిపై నేరము. లెంచేదాననా 

మెచ్చి మెచ్చి వలపుల మెరతుంగాక 

రచ్చవేసె చెలులెల్లా రమణుని నాడేరేమే 

విచ్చనవిడి న చెల్లా చినంగలనా ॥ ఆయ || 
సారెసారె నాతని జరసేటిదాననా 

చేరిచేరి కాగిటం జేకొందుంగాక 

తారుకాణం బతి నెంత తప్పులెంచే రిదిటే మే 

వూరకే నే నిందుకుంగా వొడ్డారించంగలనా [ఆయ ॥ 
న్వ్వి నవ్వి శ్రీ వేంకటనాయకుం దిస్టేదాననా 

తవ్వి తవ్వి రతులెల్లా దాటెంచుంగాక 

ఇవ్వల నన్ను గూడెను టూతని సాదించేదేచే 


వువ్విళ్తూర మీ బుద్దుల కొడణబడం గలనా | ఆయ॥15/6! 
పణ షో 
దేసాళం 


మగువల తేకొనక మానవచ్చునా 
నిగిడి సరసముల నేరుపరి బుతండు ॥ పల్లవి | 


శ్చంగారనంకీర్త నలు . 11 
దప్పెదేరీ మోచినంటా తప్పులెంచనేంటికే 
కొప్పు జారెనంటా. బతిం గొసరనేలే 
రెప్పలు దేలించెనంటా రేసులు చూపకుచే 


యెప్పుడు. బదారువేల నేలినవాండతండు ॥ మగు || 


వాడె నలమోమనుచు వక్కణ లడుగకువే 
తోడల జెవరించెనంటా దూరకువే 
వేడుకకాండనుచు. వెంగెము లాడకువే 
మేడెప్పు గొల్లెతలకు మేంటి మగండతండు || ముగు || 


నిట్టూర్చు లేడవని నేరము లెంచకుచే 
వొట్టే/ బులకలనుచు నొరయకువే 
పట్లప్పు దేవృళ్లను బహుసతిజనులను 
ట్‌ ర 


వెట్టులేక కూడేట శ్రీచేంకటేను. డతండు.. |మగు5 ౯౧|| 
పొడీ 


చెప్పం గొత్తలాయ నీ చేసేటి కాంవ్పరము 
దపి?దేరే మోవితోడ తలవంచకువే ॥ పల్లవి || 


- కొడిమెలెన్నుచు నిన్ను. గోపగించీ నంటాను 
పడంతికేల లోంగేవు పంతగాండవు 
అడరి *నీ మర్మ మెల్లా నాపెచేత నున్నదా 
్‌. ॥ య 
జడిశాపె దిక్కే నీవు సారెకు. జూచేవు ॥ చెప్ప || 


యీవలా నావలా యేతువళెత్తీనంటా 
దేవుల కేల కొంకేవు దిట్టవాండవు 





జడిసి + ఆపె దిక్కే. 
స 


402 | శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
భావించ నింతి నీపాలిటి దేవరాయనా 
కొవరించి మాట కతి కడవంగందాలవు || చెప్ప || 


దంటతనమున నిన్ను దప్పులెంచినంటాను 
ఇంటియాపెకేల వీంగే వింతవాండవు 
నంటున శ్రీ/ వేంకటేశ నన్ను నేఠితిది నేండు 
అంటిముట్టి యాపెనే అప్పణడి గేవు ॥ చెప్ప || 578 ॥ 


హిజ్రిజి 
న! 


నీవంటిదే కాదా నెట్టన నేం డాపె యాస 
దేవులవైతే మరి తైలునుకోరాదా | వల్లది | 


పతివద్ద నుండినభామునేల పెలిచేచే 
కుతిలకుడిచి వట్ట కుచ్చితానను 
ళు 
ఆతనిం గూడంగ నీకు ననువ్చు గావలసితే 
వెతదీర నొకతెర చేసుకొనరాదా | నీవం || 


యింతి దిడెమియ్యంగాను యేల సన్నచేసేవే 
కాంతునిపైె నీవు వటి కాతరానను 
రా లు 
యింతచేడుక్రైతే నీవు నితనిపచ్చడములో 
కాంత్తకు ముఅంగుగాను. కష్టుకొనరాదా | నీవం || 


పరగం దామిద్దరును. బవళించియుండంగాను 
అరసేచేలే వట్టి యాగడానను 
గరిమ శ్రీవేంక టేశుం గెకొనంగ మనసెతే 
జా సూ ఖై 
నిరతి నావలిపక్క నీవుండరాదా ॥ నీవం |॥ 579 ॥ 


1 శృంగారసంకీర్త నలు త్త0ఏ 
కన్నడగాళ 


ఎప్పుడు కరుణం జూచే వీయింతిని 
కుప్పళించి మాంటలనే కొసరీ నిన్నును ॥ పల్లవి || 


చిక్కనితేనెలు 'మోవిం జిప్పిలంగాం డెలి నిన్ను 

"పెక్కు (ప్రియములు చెప్పి సిలిచి నిదె 

మిక్కిలి చెమటలెల్లా మేన నిఘ్టై తురుగంగా 

ణా న్‌. 

పిక్కటిల్ల రతులకుః బెనం్‌ నీతోను ॥ ఎప్పు || 
తామెరలవాసనలు దట్టముగా దొలంకంగా 

కోమలపుంజేతులం జెక్కు నొక్కి నిదె 

కామించి కుచముల కాంతలు నీపై గప్పంగా 

దీమసాన నొడివట్టి తీసీ నిన్నింటికి ॥ ఎపు ॥| 
నంటున నవ్వు చెన్నెలనాము. సెలవి నిండంగా 

అంటి చెదిలో నేకతమాడీ నిదె 

జంటల శ్రీ/నేంకటిశ సమరతి సేసె నిన్ను 

వొంటి నలపార్చి యిప్పు డొడంబరచిని || ఎప్హు || 580 ॥ 

ముఖారి 

బతుకరయ్యా మీరు పచ్చిదేరను 

కతలు. గారణాలుగాం గంటింగా యామేలు ॥ పల్లవి || 
యెలమి. నేనుండంగనే యీకె వచ్చి నీతోను 

మలంగుముణంగుననే మాటలాడను 

అఇనీదేవులో యీకె ఆకె చెలికత్తెయో 

కఠి? నీకు నేడు కంటింగగా టూమేలు ॥ బతు || 


త్వీగ్రడ్త శ్రి తాళ్లపాక అన్నమాచార్యుల 
దండ నేను. జూడంగానే తా వచ్చి నీమేను ముట్టి 
చండి పెట్టి పెనంగుతా సన్న చేసెను 
మెండగు నీచుట్టమో మెలుత నీ పారుగాపో! 
గండికాండ నీకు నబ్బెం గంటిగా యీమేలు | బతు | 


నీతో నేను. గూడంానే నెట్టన వచ్చి యీసతి 
యేతుల నిన్ను నెనసి యింతచేసెను 
జాతిగలకొలమాపో చనవరి వెలయాలో 
ఘాతల ,శ్రీవేంకటిశ కంటింగా యీమేలు _ || బతు|581| 


కేకు 1698 ఆహిరి 


ఏమేమి సేసినాను ఇతచే కాక 

కామించి మీరును నిచ్చకము లాడవలదా ॥ పల్లవి || 
ఇద్దరిమాతలంపులు నేకమై వుండంగాను 

సుద్దులేమి చేప్పేరే సుదతులాల 

కొద్దిమీరి వలపులు కోటికొండలె వుండంగా 

యి రా 

అద్లో పాయవచ్చునా అలికి మగనికి | ఏమే || 
యెప్పుద్స నాతండు నేను ఇయ్యకొనివుండంగాను 

తప్పకచూచే రదేమే తరుణులాల 

వొప్పగు వేడుకలలో నోలలాడుచుండంగాను 

అపుడే దూరవచ్చునా అలికి మగనికి ॥ ఏమే || 
రవ్వ మొక్కరొకరము ఠతి. డొక్కియుండంగాను 


నవ్వేరేలే యువ్పుడిట్టై నాతులాంల 


కీసపారగాప + ఓ 


| శ్చంగారసంకీర్త నలు వ్ర 


ఇవ్వల శ్రీ, గీ, వేంకకేశు. డీతండు 
అవ్వలేమి నెంచినేలే అలికి మగనికి | ఏమే |॥ 582 | 


బౌొళి 


అట్టు సేసుకొనకు మాజడియేల నీకు నీవే 
పట్టితినింతే నీకొంగు బయలీందనేంటికే ॥ పల్లవి || 


అంటుకొని నీ వేపొద్దు నాపెవెంటం దిరుగంగా 
నంటున నీమోము చూచి నగరాదా 
బంట (టు?) పంతమా యేమైనాం బచారించ నీతోను 
అంటి నింతే సన్నకు సన్నంత కెక్కు డేంటికి | అట్టు || 


సంతము నీవు నాపె సరసము లాడంగాను 

మంతనాన నే నాక మాటాడరాదా 

దొంతిపూంటా యేమైనా తొడరి బలిమిసేయ 

కొంత కొసరితి నింతే గురిసేయ నేంటికి ॥ అట్టు || 
ఆరితేరి యాసపె పెండ్లియాడి వచ్చియుండంగాను 

కూరిమి నీ కొంగట నేం గూడరాదా 

మోరత్తోపా యేమైనా మొక్కితి శ్రీ/ వేంకటేశ 

తారుకాణించితి నింతే తమకించ నేంటికి | అట్టు583] 


పొడీ 


ఆనతిచ్చితే నమాయ నందుకేమే. 
వూని నేమెంతడిగినా నూరకుండేవేమే ॥ పల్లవి || 


చక్కంగా నీయాతనిసందివావి యెట్టిదంకే 
వచెక్కుచేతితో సిగ్గున జెందేవేమే 


త్తీ06 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పిక్కటిల్లి మీ మేనుల ఫెండెమట గారీనంటఓ 
తక్కక ఇంతటిలోనే తలవంచేవేమే ॥ ఆన | 


గట్టిగా నీతో నాతనికతలు నేం జెప్పంగాను 
గుట్టుతో నుందానవు వూంకొనవేమే 
జు్టిగా మీముందరను సరివిడేలు వెట్టితే 
నట్టనడుమ నూరకె నవ్వు నవ్వేవేమే | ఆన ॥| 


తెలిసి చెలులమెల్లాం దెరమరంగు. వేసితే 

చులుకంగాం బెనంగుచు సాలసేవేమే 

యెలమి (శ్రీ,వేంకకేశు. డింతలోనె నిన్నుంగూడె 
 చలివాయం బొగడితే సారె మెచ్చేవేమే | అన || 584 ॥ 


కాంబోది 


అడుగవే నాగుణము అది తానే యెరుంగును 


అడరి నేం గలపుకోలై వుండనటచే ॥ పల్లవి || 
పంతమాడవద్దుగాని వైకొని రమణుండు దా 

వంతుకు నచ్చి తిట్టితే వద్దనేనటే 

వింత సేయవద్దుగాని వేడుకతో “నూడిగాలు 

యెంత సేయించుకొన్నాను ఇయ్యకొననటచే ॥ అడు | 


గుట్టు సేయవద్దుగాని కూడిమాడి నాతోను 
గట్టిగాం చెనంగితేను కాదనేనళు 
రట్టు సేయవద్దుగాని యిట్టె రతి నేశకతాన 
యెట్టు సేయించుకొన్నాను యెగ్గులెంచేనటవే. || అడు 


* శృంగారసంకీ* కలు త్త07 
వాసి చూపవద్దుగాని వడి శ్రీ, వేంకటేశుండు 
ఆస నెంత గూడినాను అలసేనపీ 
'వేసరించవద్దుగాని వెలయ నన్నేలినాండు 

చేసిన మేలెల్లాను. జేకోనటవే - | అడు || 585 ॥ 


నటనారాయణీ 
న్న! 


ఏల వేసాలు చేసేవు యెజంగనివానివలె 
ఆలేమ వదినెయంటా నానలు వెట్టపు ॥ పల్లవి || 


నీవు నాపె యేకతాన నిలుచుండి నన్నుంగని' 
చేవమీర సన్నలేల సేసేవిపుడు 
దేవి దేవరావలె దిష్టముగా మిమ్ము గంటి 
కావరాన నే నేమైనా కాంతాళించి తిట్టనా ॥ ఏల | 


మేడమీంద మీరిద్దరుం గూడియుండి నన్నుంగని 
ఆడకేల పిలిచేవు అప్పటినన్ను 
వీడని దంపతులని వెస మిమ్ము౯ దెలిసితి 


పాడిదప్పి నిన్నేమైనాం బచ్చిసేయవచ్చేనా | ఏల || 
పీంటమీంద నొండొరులు. పెనంగుతా నన్నుంగని 
మాటువెటి నన్సు నెంత మన్నింఛితివి 
లు ఈ 
చాటి శ్రీ, వేంకటిశ యీసతి లక్ష్మియనివింటి 
నీటున నిన్నేమైనా నేరములెంచేనా |] ఏల || 586 ॥ 


రీతిగౌళ. 
తమ జొడలేల మాను. తతు లొనగూడితే 
మమకారములు సేసి మరిగేముగాక ॥ పల్లవి || 


తృ0ర్రి , శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
వెలయంగ మదనునివింటినారి. దగిలితే 
కలువ పువ్వులేకావా కాండిపారేవి 
అలరి మిక్కిలివిరహవు వేళ వచ్చితేను 
చిలుకపలుకులే కావా చిమ్మిరేంచేవి | తమ || 


లావుగా వసంతకాలము లెదిరించితేను 
కోవిలకూంతలే కావా గురిదాంకేవి 
వావి గలపినచోట వలపులగ్గలమైతే 
చేవైనమనసే కాదా చింతసేసేది | తమ ॥ 


సటలకలిగినాను చెంద్రోదయమయితే 

పటికపురాయే కాదా బాద(ధ?) పెట్టేది 

యిటు ,శ్రీ,వేంకటేశుండు యేలినాడు నన్ను నేండు 
"అటు చల్లగాలే కాదా అలపార్చేది ॥ తమ ॥ 587 ॥ 


శేకు 1699 రామ [క్రియ 


ఎంత. వేగిరకాండ వేమయ్యా నీవు 
వంతురాకతొలుతనే వలపు చల్లేవు ॥ పల్లవి || 


మొక్కేనని చేతులు మొగి నుద్యే(ద్యో?) గించలూనే 

దిక్కన నందుకు ముందే దీవించేవు 

అక్కరతో నవ్వు నవ్వ నాఇతపడంగానే 

చక్కంగా చేముంచి నీవు సరసమాడేవు ॥ ఎంత || 
తొడింబడ మాటలాడ దొరకొనే ననంగొనే 

చిడుముడి నప్పుడే మెచ్చితిననేవు 

అడరి నీమోము చూడ ఆసపడేననంగానే 

జడియక నామోము సారెం దోంగిచూచేవు | ఎంత. 


శృంగారసంక్షీర్తనలు తృ09 


చన్నుల నొత్తేనని నవరించుకొనంగానే 
వున్నతి. గాంగిట నించి వొద్దికయ్యేవు 
చెన్నుగా శ్రీవేంకటేశ సేసవెస్టేననంగానే 
నన్ను నేరి నీవు కంకణయు గట్టేవు | ఎంత || 588 | 
శుద దేశి 
వ! 
ఏమిచెప్పే' వాకెసుద్ది యేరా నాతోను 
'నేమము గలదియైతే నిండుకొని యుండును ॥ పల్లవి || 


యెమ్మెలు చెప్పుకొనేది యెందైనా నొకతెగాని 
వుమ్మడి నిల్లాలైతే నూరకుండును 
నమ్మిక బాసడిగేది నడుమంత్రప్పుదిగాని 
ఇమ్ముల మేనదియైతే నెదురాడకుందును [ఏమి ॥ 


కోఫగించుకొనియేది కోటికి నొకతెగాని 

కాంపురముసేసేదైతే కాంగకుండును 

ఆపసోపానంబడేది ఆరడికత్తియంగాని 

వోపి బత్తి గలదైతే వొద్దికతో నుండును | వమి ॥ 
కొవరించి తిట్టది గయ్యాళి యొకతెగాని 

వావివర్తనదియైతే వచ్చి మొక్కును 

శ్రీ/వేంకటేశ నన్నుం జేరి కూడితివి నేండు 

దేవులైనది యైతేను దీని కిస్టై మెచ్చును || ఏమి | 589 ॥ 

ఆహిరి 

తరుణి. జూచి నాకు దయవుస్టను 

పరగ నెందాంకా నెంత పరచితివయ్యా ॥ పల్లవి || 





1ఈ పాటలో “ఒకతెగాని' అనుదానికి “ఎవ్వరోగాని అను నర్ధముగా తోచుచున్నది. 


త్త౦ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 

నిలువున. బులకించె నిండా( జెమటగారె 

చెలి నేమిసేసితివి చెప్పవయ్యా 

అలకలెల్టాం జెదరె అయములు గర(గిను 

సొలసి నీ బలిమెంత చూపితవయ్యా ॥ తరు | 
కన్నులకు. గెంపెక్కె కడు నిట్టూర్చులు రేల 

కన్నె నప్పు డేమంటివో కదవయ్యా 

చెన్నుమీరె నలపులు సెలవుల సెగ్గుదేరె 

మిన్నక నీ నేర్పు లెన్ని మెరయించితివయ్యా | తరు ॥ 
వఆవు వై బవళించె పచ్చిదేరె మేనెల్లా 

గుజిగా నీసతినెట్లు గూడితవయ్యా 

నెణయ శ్రీవేంకటేశ నిండె కళలు మోమున 

జఅసి నరసమేమి జరపితివయ్యా | తరు | 590 ॥ 


సామంతం 

ఎవ్వరుండే. డెజంగరు యెదుట సిగ్గువడవు 

పువ్వులనే వేసేవు పూంచి పూంచి ॥ పల్లవి || 
వెస నాపెమాటలు వినవేడుకయ్యా, 

కొసరుచు నడిగేవు కొచ్చి కొచ్చి 

యెసగ మోముచూడ నేంకటతో నున్నాడవో 

ముసుంగువట్టి తీసేవు ముంచి ముంచి | ఎవ్వ | 
మలసి సరసమాడ మనసాయనో నీకు 

కెలయుచు నవ్వేవు కేరికేరి 

“చలివాసి వెగావితేనె చవి నీకు. బుస్టైనో 

.పాలయుచు వేండేవు పొంచి పొంచి | ఎవ్వ || 


శృంగారసంకీర్తనలు న. 
అట్ట యాపె చన్నులపై అస నీక బుస్టైనో 
గుట్టుతోడం గొలచేవు కోరి కోరి 
నెట్టన ,శ్రీ/వేంకటేశ నేండలేంల్మంగ యాకె- 
నిస్టై కూడి నన్నేలితి వెంచి యెంచి | ఎవ్వ | 591 | 


కేదారగౌళ 


నీ వొళ్ళిదే కల్లగాక నెలంత యేమిచేసు 

యేదిధమైనా నాయ నేమిసేయవచ్చును ॥ పల్లవి || 
గుట్టుతోడియాటదాని. గొంగువట్టి తియ్యంబోతే 

తిట్టవద్దా యాపె నిన్ను దిష్టముగాను 

పొట్ట. బొరుగాపెతోను పూంచి నవ్వంబోతేను 

యెట్టు చేసినా. జేసె యేమి సేయవచ్చును | నీవా || 
వోరుపుది గలదియంటా వొకచొకటాడితేను 

గీరవద్దా ఆపె నీ మై కేరడానను 

వూరిలోనిసతి నీవు వొంటినుండి పెల్చితేను 

యేరీతి మీరినా మీఠె నేమిసేయవచ్చును ॥ నీవా | 
చెప్పినట్టు 'సేసునంటా సిగ్గులువరచితేను 

తప్పులెంచవద్దా నిన్ను దమకొనను 

అప్పడే శ్రీ, వేంకటేశ ఆపె నిస్టై కూడితిది 

యెప్పుడు మెచ్చినా మెచ్చె నేమిసేయవచ్చును [నీవా ష92| 


గౌళ 


ఇందవయ్యా కానికె ని న్నింతి దోడితెమ్మనె 
పొందైనచోటను పొసంగంగవలదా ॥ పళ్లవి || 


తేల త్రీ, తాళ్లపాక అన్నమౌచార్యుల 
వలచినదిగనక వనిత నిన్ను. బాసె 
యెలమి దూరితే నెగ్గులేల పస్టేవు 
చెలంగె. పెక్కుసతులం జేసుకొన్నవాండవు 
పలుమారు మాంటలంబడ కింకంబోవునా ॥ ఇంద 


అను వైనదిగనక నగుతా నీతో. బెనంగి 
చెనకితే నాఆఅడేల సేయవచ్చేవు 
వానర నెందరికైనా నొడిగట్టినవాండవు 
తనివోని చేలకు దప్పించుకోవచ్చునా ॥ ఇంద 


వురముపైదిగనక వువిద నీరతులను 
వారసికూడితేనేల వొడ్డుకొ నేవు 
సరవి శ్రీవేంకటేశ జూరపురుషుండవు 
తిరమైన చన్నులతో దీకొనంగవసమా || ఇంద ॥ 593 


కీక్సు 1700 ముఖారి 


ఎంత వేసరించవచ్చు యేపొద్దు నిన్ను 
ల ర 
పంతగాండ నీ చిత్తము భాగ్యము నాది ॥ పల్లవి 
నిచ్చ నిచ్చ నీకు నవ్వు నేరుపంగంగలనా 
కచ్చు పెట్టి నీయంతనే కలితేంగాక 
'మెచ్చులుగా వలపులు మెడంగట్టుంగలనా 
పచ్చిగా నాయందు నీకు బత్తి గలితేంగాక ॥ ఎంత 


వొడివటి నిన్నొద్దం గూచుండం బెటంగలనా 
టు ల లు 
బడి నీయంతనే నన్ను బై కొంటేంగాక 
గుడిగొనం. జెమటలు కురియించంగలనా 
కడలేని తమితోడ గరంగితేంగొక ॥ ఎంత 


శ్చృంగారసంకీర్త, నలు 413 


మలసి బలిమిచేసి మరిగించంగలనా 
చెలిమి నీయంతనే చేసితేంగాక 
యెలమి (శ్రీవేంక టశ అలమేల్మంగనై నేను 
కలసితి నింకో నీవే కరుణింతు గొక |॥ ఎంత |॥ 594 | 


సొంళగం 


ఎంతటివాండవు నీవు యేమని మెత్తుము నిన్ను 
పంతములు చెల్లించి పైకొంటివి నన్నును ॥ పల్లవి || 
లా ఆ ల 


సన్న సేయవచ్చుంగాక నంగతికి వచ్చితేను 
యెన్నికతోడుతం జనవియ్యవచ్చునా 
పన్ని నవ్వవచ్చుంగాక 'పైకొని పెనంగితేను 
నిన్నువలె. కూరిములు నించవచ్చునా ॥ ఎంత || 


పొందు సేయవచ్చుంగాక పొంతనుండి మొక్కితేను 
చెంది చెప్పిన స్టైల్లొాను సేయవచ్చునా 
అందుకొనవచ్చుంగాక అస్బై వీడెమిచ్చితేను 
యిందే నీవలెను మోవియ్యవచ్చునా ॥ ఎంత || 


చేయి వేయవచ్చుంగాక చేరి కాంగిలించుకొంటే 
ఆయములంటుతు కలయంగవచ్చునా 
యీయెడ ,శ్రీ/వేంకటశ ఇస్టై నన్ను నేలితివి 
నాయమెరింగి నీవలె నమ్మించవచ్చునా | ఎంత | 595 || 


బౌళి 


ఇంతిపై మొగమోటాన నేల లోంగేవు 
సంతసాన నీవు నావె సందిసేయరాదా ॥ వళ్లవి || 


క! 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలరేంగి చెలరేంగి సేసలు చల్లీ నాకె 

సెలని నవ్వి నీవేల సిగ్గువడేవు 

నిలువ దమకములు నిండుకున్న వాకెమీంద 

పిలిచి నరికి బేస్తి బెనంగరాదా ॥ ఇంతి || 
వచ్చి వచ్చి నీ మీంద వసంతమాడీ నాకె 

తచ్చి తలవంచి యేల తడంబడేవు 

మచ్చికతోం బులకలు మలగొన్నవా కెమేన 

వచ్చి సరసా లెదురుబడి నాడరాదా ॥ ఇంతి || 


సారె సారె నిన్ను గట్టిచన్నుల నొత్తీ నాకె 
కూరిమి నీవేల యింకా గుట్టుచే సేవు 
యీరీతి శ్రీవేంకటేశ యేలితి వాకె, కాంగిట 
మేరతోడ నీడుజోడై మెలంగంగరాదా || ఇంతి. 5906 ॥ 


పళవంజరం 


నిండుకొనియుండినదే నేరువుగాక 
కొండుక పాయవువాని. గోపగించవలెనా ॥ పల్లవి || 


యేదో సతులతో నీ వేలాటాలాడితివంటా 
ఆడరానిమాటలు నే నాడవచ్చునా 
వేడుకకానికి మరి వివరించ నేడ పాటి 
చూడ నందుకు. దోడు నిష్టరము గొవలెనా || నిందు" | 


చాయలం బొరుగావెకు సన్నలు చేసితివంటా 
చేయరొన్నిసేంతలు నేం జేయవచ్చునా 
దాశుగాండైనవానికి దాక్షిణ్య మేమున్నది 
రాయడి నిదీ. గొంత రవ్వ సేయవలెనా | నిండు || 


శృంగారనంక్షీర్తనలు త్తేర్‌ 


యెవ్వతెకైనా నీవు యిచ్చకము సేతువంటా 
నవ్వరాని నవ్వులు నే నవ్వవచ్చునా 
యివ్వల ,శ్రీ/వేంకలేశ యేలితివి నన్ను నిట్టై 
అవ్వల నింకా రతి నలయించవలెనా || నిండు | 597 


భైరవి 
చెలువుండు చేసీనస్టై 'సేయరాదా 
సొలతురా నయములే చూవుదురు గాక ॥ పల్లవి 


సరసమాతం. డాడంగా సణంగు రాలుతురటె 
వరుసతో నిచ్చగించవలెం గాక 
శిరసెత్తి మాటాడంగా సిగ్గులు వడుదురక 
సరగ మోహములు రేంచంగవలెంగాక ॥ చెలు 


చెక్కులాతండు నొక్కంా "సెలసి జంకింతురట 
వక్కణతో. గడు మెచ్చవలెంగాక 
దక్కి చేయిచాంచంగాను. తప్పించుకోందగున శే 
యెక్కువ నీమోవితేనే వియ్యవలెంగాక ॥ చెలు 


కళ లాతం డంటంగొను కాంగిట మలతురటే 
యలసినట్టాం గూడవలెంగాక 
యెలమి (శ్రీ, వేంక టేశుం డేలె నలయింతుర టే 
కెలపు రతులనే చొక్కించవలెంగాక ॥ చెలు |॥| 598 


బౌళి 
ఆతం డొక్కటి సేయంగా అస్టై వొకటిసేయ- 
"కీతరి. జేకొనరాదా యెలయించనేంటికి ॥ పల్లవి 


తగ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ముప్పిరి నీరమణుండు మోహములు చల్లగాను 
రెప్పలెత్తి చూడరాదా రేసులేంటికి 
తెప్పలుగా నవ్వంగాను తేనె మోవి ఇచ్చి నీవు 
దప్పి దేరుచుంగరాదా తప్పులెంచనేంటికి ॥ ఆతం || 


చెలంగి నీమేనబావ చెనకి పిలుఛంగాను 
పలుకరాదా వట్టిపంతాలేంటికి 
చెలిమి సేయంగాను చేరి విడెమిచ్చి నీవు 
అలపారుచంగరాదా అడ్డమాడ నేంటికి ॥ ఆతం || 


శ్రీ/వేంకటేశుందు. నిన్ను జేకొని కలయంగాను 
"సేవలు సేయంగరాదా సిగ్గు లేంటికి 
యీవల నిన్నురమున యిడుకొని వుండంగాను 
“వించి మెచ్చంగరాదా పరవశమేంటికి | ఆతం | 599 || 


రాగములు 


ఆహిరి 


1వ అనుబంధము 
అకారాదిగ రాగ సంకీర్తన సంఖ్యాసూచి' 


, సంకీర్తన సంఖ్యలు 


17, 38, 64, 93, 103, 
123, 139, 170, 199, 215, 
251, 297, 386, 354, 364, 
398, 399, 416, 423, 441, 
467, 470, 524, 534, 56కి, 
573, 582, 590 

20, 29, 44, 95, 98, 143, 


235, 272, 322, 330, 370, 


త్వర్‌1, 460, 499, 501, 520, 
82, 422, 580 

2, 14, 45, 67, 94, 126, 
192, 249, 267, 289, 292, 
ఈ00, 313, 316, 329, 376, 
446, 458, 461, 483, 526, 


 శ5్‌5్‌, 561, 569, .585, 
“237, 250, 


68, 469, 565, 592 
178 - 


“160, 198, 356 


157, 212, 241, 260, 285, 
324, 350; 362, 407, 516, 
593 


ళ్‌ 


శీర్‌ 
ఛాయానాట 


తెలుయ్‌ంగొంల్లోది, 


తోండి 
దేవశ్రిణు 


దేవగాంధారి 


ద్రావిళబై రది 

ధన్నాసి 

నట్లనారొయణిే 
కు 

నొగవరాళి 

నాట 


నాదరామ[క్రియ 


శ్ర 


ఆంటీ 


తాళ్లపాక అన్నమాచార్యుల 


ఉమ్ము 50కి | 

శప 720 960 ఏళ 861, 
421, 505, 507 

397 


+ఖై4ర 

క0, 109, 112. 136, 161, 
తీ60, 389, 443, 450, 403, 
ర్‌14 

ఇతి, 121, 239, 375, 517 
11, 16, 63, 73, 81, 104, 
110, 142, 186, 207. 230) 
242, 271, 277, 298, 309, 
325, 334, 384, 395, 413, 
417, 432, 444, 454, 477, 
487, 500, 519, 541. 577 
268, 373, 476 

89, 349, 438 


క 


586 
232, 502 

ఉ3 

26, 42, 53, 66, 162, 
168, 171, 197, 209, 217. 
227, 2609, 280, 328, 385, 
347. 415, 437, 475, 506, 
513, 5309, 550 


మస 


నారాయణి 
పళవంజరం 
పొడి 


ఫ్రార స్ధగౌళ, 
కలి 


బౌళిడొమ [క్రియ 


భెరవి 


4 


శృంగారనంకీర్తనలు 


837 

145, 396, 597 

37, 54, 60, 78, 99, 111, 
115 146, 153, 158, 177, 
95, 203, 211, 224, 231, 
266, 288, 314, 319, 3892, 
338, 341, 359, 382, 391, 
409, 419, 434, 440, 449, 
485, 509, 523, 542, 544; 
548, 557, 562, 572, 578, 
584 


148, 403, 455, 566 


21, 39, 62, 72, 77, 108, 
1209, 152, 184, 191, 204, 
205, 222, 247, 265, 279, 
284, 296, 303, 811, 326, 
344, 374, 380, 392, 410, 

' 428, 429, 453, 482, 488, 
521, 527, 580, 532, 537, 
560, 575, 583, 596, 599 
తక్‌ 512 


117, 348 
2౫, 57, 80, 100, 14, 
147, 179, 202, 254, 345, 
.363, 427, 464, 536, 567, 
-ఫ్‌9రి 


“శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


గళకౌసిక 2. 30, 122, 229, 343, 
355, 497, 551 
సమావతి రశ, 118, 383, 465 
మాళవి 181, 276, 342, 420 
మొళవిగౌళ _ 253, 295, 310, 340, 377, 
'శ96, 529, 571 
ముఖొరి రత 8, 22, 46, 70, 79, 


"87, 114, 125, 130, 135, 
163, 175, 190, 196, 206, 
238, 252, 275, 287, 301, 
333, 368, 372, 385, 402, 
408, 418, 436, 442, 457, 
480, 486, 540, 554, 559, 


581, 594 
మేంచబౌళి లై] 
మేఘరంజి 258 
రామ(క్రియ 6 31, 33, 36, 92, 97, 


106, 124, 127, 164, 176, 
182, 193, 200, 208, 225, 
233, 244, 261, 278, 291, 
808, 320, 357, 365, 367, 
401, 424, 433, 439, 459, 
462, 474, 504, 564, 574, 
588 
రీతిగొళ 140, 264, 327, 426, 546, 
ర్ట? 
రేవగుప్తె *భిత్మ1 


లలిత 


వరాళి 


సంతం 
వసరితవరాళి 
వేళావళి 


శంకరాభరణం 


క! 
శ్రీరాగం 


శుద్ధదేశి 


శుద్దవనంతం 


శ్శ2ై్నే 


9, ,69, 156, 171, 187, 
223, 228, 246, 302, 317, 
390, 492, 545, 563 

15, 27, 43, 154, 169, 
180, 201, 218, 240, 248, 
255, 262, 283, 304, 318, 
339, 358, 386, 393, 412, 
శతక, 447, 456, 471, 484, 
491, 533, 585, 538, 549, 
568, 570 

శర 

116 

151, 167 


క్‌ 7, 25, 49, 58, 75, 
83, 113, 120, 133, 138, 
166, 172, 189, 194, 216; 
226, 263, 273, 293, 323, 
371, 470, 489, 495, 498, 
510, 518 

10, 18, 56, 74, 90, 102, 
105, 173, 210, 236, 243, 
294, 381, 404, 431, 448, 
468, 529 

466, $47, 589 

19, 28, 52, 107 2౫1, 
812, 351, 36/ "కశ్‌గ్షి 


422 “శి ఛాళ్లపావ ఒన్నమావామ్యల 


సౌమంతం జ 13, 32, 47, 51, 85, 86, 
101, 128, 134, 137, 155, 
165, 183, 185, 188, 213, 
234, 245, 270, 274, 299, 
315, 321, 378, 405, 411, 
425, 430, 435, 528, 531, 


576, 59] 

సౌమవరాళి ఎ 257, 307, 414 

సాళంగం ఎ 24, 34, 132 159, 256 
282, 290, 452, 478, 556, 
595 

సాళంగనాట ఎ త 40, 61, 76, 88, 119, 
149, 219, 286, 306; 353, 
388, 481, 490 

సెంధురామ [క్రియ ఎ 131 494 

పౌరాస్ట్రం ఎ. కర్‌ 65, 150, 366, 394, 
472, 525, 543 

హిందోళం ఎ... 224 259, 305, 352 

హెందోళనసంతం ఎ... 141 220, 369, 406, 511 


హిజ్జిజి 379, 473; 503, 552, 579 


షక స 


2వ అనుబంధము 
అకారాదిగ సంకీర్తన రాగ సంఖ్యాసూచి 


సంకీర్ష నమొదలు రాగము సంకీర్త నసంఖ్య 

అంగడింజడె పొడి 177 
అంగడింబెట్టు వరాళి 15 
అంటినా ఆహెరి 139 
అంతటి సామంతం ర/త్క 
అంతదొడ్ల దేసాళ్షై ౮75 
అంతమమ్ము6డెన ముఖారి తర్‌ 
అందరము పొడి 509 
అంధరి దేవగాంధారి తీశ్తప 
అందరు ' శుద్ద్రవసంతం 19 
అందితింబొంది సాళంగం 2డ్త 
అందు కేతల్లడ కాంబోది 4ీతగ్ర 
ఆందుశీరా పళవంజరం 145 
అందు క్రేపో ఆహెరి 103 
అందువల్లంగా గా 2 
అ ప్టేకానీ దేసొళం 334 
అడుగరే కాంబోది 313 
అడుగరే కాంబోది 876 
అదుగరే పొడి 78 
అడుగరే కొంటోది ర్‌రిక్‌ . 
ఆతివ ముఖొరి 70 
అదరిపొటు బౌళల్చి 270 


అదిలెస్వ గళ 280 


అదేల మ 
అన్నిటాజాణండ" 
అన్నిటాజబాణండు 
అన్నిటానాగుణ 
అన్నిటా పంత 
అన్నిటాభాగ్య 
అన్నియు 
అన్నియు వేసాలే 
అన్నిసింగారాలు 
అప్పంటెల్లెండ్ల 
అప్పటి నీసుద్దు 
అప్పటిబలిమి 
అప్పుడెంత 
అప్పుడేకానంగ 
అప్పుడేయెంత 
అప్పుడేయెగ్గు 
అమరంజెప్పే 
అవధరిలచ 
అవినాకొంగిటు 
అవులేవే 
అవ్వలిమో 
ఆంటదిగూళ 
ఆంటదిచేసిన 
ఆండుంగొల 
ఆకెకు 

ఆకె నీకె 
ఆడంబోతే 


ఆహెరినాట 


' శంకరాభరణం 


పొడీ 
రీతిగొళ 
రొమ్రియ 
దేసాళం 


నాదరామ(క్రియ _ 


ముఖారి 
లలిత 
రామక్రియ 
శుద్దవసంతం 
సామంతం 
భూపాళం 
నాదరాముడక్రియ 
ఆవహారినాట 
సామంతం 
వరాళి 
ట్రైరది 
శంకరాభరణం 
సాఠళంగనాలు 
గుజ్జరి 
ఇర్రాభి 
చుుఖారి 
పొడి 
ఆవారి 
సొాదమంతం 
'రామ(్రైయ 


499 
273 


త27 


శే 62 
333 


97 
558 
86 
117 
269 
98 
183 
218 
254 
75 
3853 
160 
471 
486 
37 
శశ] 
137 
164 


ఆడకుంబోయి 
ఆడనుండి 
ఆతండే 
ఆతండొక్కు 
ఆతని 

ఆనతిచ్చి 
ఆనతియ్యన 
ఒంచయ్యవే 
ఆనసుమ్మీ 
ఆపెకు 
ఆ'పెలాంచన 

ఆ పెద్ది 
ఆయనాయనీ 
ఆయనాయ 
ఆయలే 
ఆరగించి 
ఆలిమగనికి 
ఆసోదపు 

ఇంకనీ 

ఇంకనేది 
ఇంకనేలే కొసరు 
ఇంకనేలే మరంగు 
ఇంకనైనంగ 
ఇంకవైనారమ్మన 
ఇంకనైనారాంగద 
ఇంకనై నావువదేశ 
ఇంకొనా. నేనూ 


శృంగోరసంకీర్త నలు 
పొడి 
సామంతం 
సామంతం 
బౌళి 
పూర స్వగాళ 
పొడి 
శుద్దదేశి 
ఆహిరి 
బౌళి 
సామంతం 
శ్రీరాగం 
ముఖారి 
ఆహిరి 
సామంతం 
బౌళి 
మౌొళవి 
శంకరాభరణం 


సొమంతం 


తెలుంగుంగాంటోది 
దేసాళం 
పొడి 


మౌాళవిగొళ 


314 
392 

శై 
క్రి 
148 
క్‌రిడ్న 
కశ? 
364 
184 
815 
404 
క్‌40 
524 
క్‌76 
శరర 
181 
480 
134 
క్‌05 
384 
211 
34] 
17 


79 
"427 

4986 
65 


426 
ఇంకానేల 
ఇంచుకించుక 
ఇంతకంబలు 
ఇంతకు 
ఇంతగద్దా 
ఇంతచాలదా 
ఇంతటిది 
ఇంతటివా.ండ 
ఇంతపచ్చి 
ఇంతయేల 
ఇంతవొలషక్షము 
ఇంత సేసినంగాక 
ఇంత సేసెంగా 
ఇంతి నేలు 
ఇంతి వైంగలుగు 


ఇంతివై మొగమోెళల 


ఇంతిభాగ్వ 
ఇంతి'సేసిన 
ఇందరయ్యా 
ఇందరునీ 

ఇందరు బుద్దులు 
ఇందవయ్యా 
ఇందా.కాంబొడ. 
ఇందాంకానేడ 


ఇందాంకా నోరిచితి 


శ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముఖారి 


ఇందాలకా రాండంటా ముఖారి 


ఇందుకంలళు 


పొడి 


368 
515 
5్‌5్‌? 
9ిక్‌ 

307 
125 
527 
362 
43 
452 
408 
47త్త 
82 

330 
571 
596 
క్‌ 

189 
253 
244 
131 
593 
121 
301 
235 
275 
382 


ఇందుకాపెను .... 
ఇందుకుంగానే ... 
ఇందుకు నీచిత్త ,. 
ఇందుకేంగాగంటి. 
ఇక్కడ నేమ్మి, 
ఇచ్చకపు 
ఇచ్చకము 
ఇచ్చకమే 
ఇచ్చకురాల 
ఇటమొంద 
ఇటునీకు 
ఇటువంటి 
ఇటువలెండే 
ఇతవైనవ్పుడే 
ఇదినో నీభాగ్య 
ఇదివోరమణుండ . 
ఇద్దరము నున్నా 
ఇద్దరము సరి 
ఇద్దరునునొక కీ 
ఇద్దరును నొకమై 
ఇన్నాళ్లదాణకొ ... 
ఇన్నాళ్లు నింత, 
ఇప్పటినుండి 
ఇస్పటివేడుకే.... 


ఇయ్యకొంటి... 


ఇల్దాలంగనక న. 


శృంగారవంకీర్తనలు 

హిందోళం 
నాగవరాళి 

గౌళ 

ధన్నాసి 
సౌరాష్ట్ట్రం 
పొడి 

ఆహిరి. 


_కాంలోది 


రామక్రియ 
ఆహిరినాట 
పొడి 
కాంబోది . 
రీతగొాళ 
సొళంగనాట 
నాదరామ[క్రియ 
ముఖారి. 
సామవరాళి 
శంకరాభరణం 
రామక్రియ 
సొమంతం 
వరాళి 
గౌళ. 

బౌళి. 


నాదరావ క్రియ 


వరాళి 


305 
502 
422 
157 
349 
త792 
440 
416 
29 
233 
322 
క్‌త్త9 
458 
140 
286 
513 
436 
257 
470 
291 
405 
393 
241 
560 


“475 
. 
ఖం 


త్త? 


428 
ఇల్లాలిచేంత 
ఈంతగాదు 
ఈతని గెలుచు 
ఈతని మనసెల్టా 
ఈపాటివాండ 
ఈ 'పెకుంగలుగ 
ఈవలవు 

ఈ సుద్దు 
ఉండనిమ్మన 
ఉమ్మడినే 
ఊరకుండంగద 
ఊరకుండగానే 
ఊరకుండితేంగనక 
ఊరకున్నయా.ట 
ఊరకున్నవాని 
ఊరకే గుట్టు 
ఊరకే నన్ను 
ఊర కేనోరు 
ఊర కేల 
ఎంచనెట్టు 
ఎండమావి 
ఎంతకక్కూరితి 
ఎంతకు నేరవ్ప 
ఎంత చెప్పినా 
ఎంతటి మోహమో 
ఎంతటివాండ 
ఎంత తనుక 


శ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 


హిందోళవసంతం 
నాదరామ[క్రియ 
రామ[క్రియ 
ఆహిరినాలు 
సామవరాలి 
రామ(క్రియ 


తెలుంగుంగాంబోది 


మంగళకొసిక 
భైరని 
(్రీరాగత 
కాంబోది 
సాళంగనాటు 
నాగవరాళి 
శుద్రవసంతం 
స రాస 
కాంబోది 
బౌళిరామ[క్రియ 
చశామక్రీయ 
నాదరామ॥[క్రియ 
భ్రైరవి 
రామ(క్రియ 
వరాళి 
శుద్దవసంతం 
బౌలళి 


406 
66 

367 
4ర౦0 
శ్త్షేత్త 
564 
గ్రా 

తి5్‌5్‌ 
23 

210 
239 
తీరికే 
232 
107 
త్తపక్షే 
316 
తెర్‌ 

92 

197 
363 
200 
శ్తశ్త? 
త12 
129 
493 
ర5్‌కిక్‌ 
234 


ఎంతనేరువరి 
ఎంత నేర్చెనే 
ఎంత బలిమి 
ఎంతబాసలు 
ఎంతరాతి 

ఎంత అట్టు 
ఎంతలేదన్నా 
ఎంతవాండైనాంగాని 


ల్‌ 


ఎంత వేగిరకాండవు ! 


ఎంత వేగిరకాండవే 
ఎంత వేసరించ 
ఎంత వోరుపో 
ఎంతేసి నేరిచి 
ఎంతైన మానండు 
ఎంతైన 
ఎందా€౯కొంజల 
ఎందుకైనా 
ఎందువోయీ 
ఎక్కడ. నేరుచు 
ఎక్కడ. పరాకు 
ఎక్కడెక్కడో 
ఎక్కడౌతా 
ఎక్కువైన 
ఎగ్గులుగొంబట్టు' 
ఎటువంటిదాన 
ఎటువంటిదొర 
ఎటువంటిపరాకో 


శృంగారవంకీర్త నలు 
పొడి 
శంకరాభరణం 
రామక్రియ 
బౌళి 
బొళి 
రామకక్రీియ 
నాదరామ[్రీయ 
వరాళి 
బౌళి. 
“రామక్రీియ 
ముఖారి 
ఛాయానాట 
వరాళ 
సొాళంగం 
శంకరాభరణం 
ఆహిరి 
వరాళ 


న్లో 


పోడి 


పళవంజరం 
మంగళకౌసిక 
మంగళకౌసిక 
ఆహిరి 
శంకరాభరణం 
శంకరాభరణం 
కొంబోది 

' సామంతం 
బాలి 


శీతం 
216 
తత్ర 
204 
త్రిత్వ 
208 
త3ర్‌ 
డ్తేడ్తేర్‌ 
62 

5్‌రిరి 
504 
508 
283 
త్ర 

133 
03 


538 


338 
396 
22 
తెశ్త3 
కై23 


శీర్‌ 


“శ్‌క్‌న్‌ 


లత్తర్‌ 
వ్రం2 


శం 


సు 


ఎట్టు గెలువలగ 
ఎట్టునమ్మ 
ఎట్టునమి అచ 
ఎట్టునేరుచు 
ఎట్టున్నదో 
ఎట్టు మంఎవలగ 
ఎత్టోరుచుకున్నాండ 
ఎడసిన నొక 
ఎన్నండు 
ఎన్నిపోలికల 
ఎన్ని లేవు 
ఎన్నైనంగలవు 
ఎప్పుడు 
ఎఆంగవచ్చె 
ఎవ్వని దలంచి 
ఎవ్వరికింజౌప్పే 
ఎవ్వరిమెచ్చలదగ 
ఎవ్వరుండుటా 
ఎవ్వరుండే 
ఎవ్వరు నేమి 
ఏంటికిం చబంతొా 
ఏంటికిం బొడింబడే 
ఏంటికి గేరిసేసే 
వీటికి నను 
ఏంటికి నన్వెల 


లో. 


శ్హీరాగం. 


* హెందోళవనంతం 


దేసాళం 
నాట 
రాగం 


- _ ముఖారి 


తీ/రాగం 
కురంటి 
ఆహిం 
రామ(క్రియ 
శంకరాభరణం 
దేవగాంధారి 
గాత 
మంగళకౌసక 
కన్న డగౌళ 
ముఖారి 
కాంబోది 
పాళంగనాట 
“శుద్దవసంతం 
లలిత 
సామంతం 
ఆహెరినాట 
టెలి 


స్‌ కాంచోది 


ముఖారి 


వొంచోడి 


ఖెరివు 
మె. 


లే తాళ్లపాక అన్నమాచార్యుల 


468 


69 
డ్తీర్‌త్త 


463 
522 
ర్‌5్‌4 
90 
237. 
467 
193 
1138 
389 
350 
80 
580 
252 
94 
219 
28 
492 
591 
20 
క్‌75్‌ 
క్‌69 
402 
267 
536 


ఏటికి మామాట 
ఏంటికి యెక్కెన 
ఏంటికి వేంగర 
ఏడనేడ 
ఏదుముల్లు 
ఏమంద మీకె 
ఏమన్నాంజేయ 
ఏమనిచెప= 

ఏమని మామోట 
ఏమని పొగడే 
ఏమనివర్లించు 
ఏమని విన్నవించే 
ఏమని విన్నవించే 
ఏమని వొడంబరచే 
ఏమమ్మ 
ఏమయ్య 
ఏమయ్యా 
ఏమాట 
ఏమిగట్టు 
ఏమిగలి'గె 
ఏమిగొంజూచి 
ఏమిచెస్వే' 

ఏమి చేసీనాంజేసి 
ఏమిటికి వెలవవు 
ఏమిటికే 
ఏమి'సేఇంచు 
ఏమి'సేతమె 


శృంగారసంకీర్తనలు 


నాదరామ[క్రియ 
రామక్రియ 


'* కాంబోది 


రామ[్రియ 
బౌళి 


లలిత 


వరాళి 
ఆహిరి 
వేళావళి 
దేవగాంధారి 
దేసాళం 


' ముఖారి 


సౌరా్ట్రం 
సామంతం 
దేవగాంధారి 
మంగళకౌసిక 
నాదరామ[క్రియ 
సౌర్షాస్ట్ర్రం 
శంకరాభరణం 
శంకరాభరణం 
ముఖారి 


| శుద్దదేశి 
ఆహిరినాట 
ఆహిరి 


కొంబోది 


" కొాంబోది 


' ఆహిరి 


ర్‌తె 
త్రై 
526 
176 
77 


“156 
"154 


5్‌5్‌3 
కే 1 
4ీర్‌0 
110 
175 
543 
188 
50 

220 
త్ర? 
65 

138 


/్లా ల్సిర్ర్‌ 


287 
589 
న! 
త్త/0 
శ్వీర్రిప్ర 
300 
ర్‌3డీ 


శ్రే 


శ్రీ, 'తాళ్లపాక అన్నమాచార్యుల 


గౌళ 
రామ[్రియ 


మంగళకౌసిక 
రామ(్రియ 


శంకరాభరణం 


285. 
282 
127 
213 
త్తం 
తీర్‌ 0 
582 


323 


215 
399 
67 

56 

3౩9] 
త్తం 
552 
387 
284 
559 
517 
586 
శ్తీకేఫ్‌ 
త్త 
537 
61 


102 


ఒయ్యనే 
ఓపమే చాలు 
ఓయమ్మ 
ఓరుచుక 
ఓరవంగద 
జానేజానే 
జాభలేశ 
జాలే నిజము 
జాలేరా 
కంటిమి 
కందమువో 
కడంగి 
కడవారు 
కడునిన్ను 
కడునిన్ను 
కన్నులపండుగ 
కలదిది 
కొంతలాగు 
కాంతలాల 
కొంతవద్ద 
కాదనినందుకు 
కొనకుంటి 
కానీలే అందు 
కొనీలేవే 
కొనీవయ్యా 
కొమినిబతు 


కొవలసిన 
౫ 26-౯32 


శృంగారనంకిర్త నలు 


కాంబోది 
పొడి 
దేసాళం 
బౌళి 
తేలుంగుంగాంబోది 
రేవగుప్తి 
సాళంగనాట 
లలిత 

మధ ్భమావత్‌ 
రామ[క్రియ 
సౌమంతం 
(ద్రావిళభైరవి 
దేశ్న 
సౌరాస్ట్ర్రం 
బౌళి 
దేసాళం 
వరాళి 

పొడి 


పాడి, 


బౌళి 

వరాళి 
శ్రీరాగం 
ర్నామ[క్రియ 
సాళంగనాట 
ముఖారి 
శంకరాభరణం 
సాళంగం 


126 
146 
73 
శ2ై0 
507 
డే 


563 
118 
308 
15్‌ర్‌ 
476 
239 
150 
380 
242 
5్‌3ిర్‌ 
485 
419 
311 
43 

105 
261 
490 
372 
త్తం 

159 


433 


తం్క 
చెల్లంబోయెన్నానై నా 
చెల్లంబో సిగ్గు 
చెల్దుబడియింత 
చెల్లించెల్లెంబను 
చేకొానివూడిగా 
చేతనైన 
చేతికొద్ది 
చేయవే 
చేసినంతంజెల్లుంబో 
చాక్కులంబెట్టో 
జింయుచు 
తక్కినవారి 
తగదని 
తగు'ందగు 
తగునా 
తడవాయ 
తనకాక 
తనకేమే 
తనసంది 
తనసామ్మె 
తనిసితి 
తను(దడవి 
తప్పితారిన 
తప్పులు 
తమజాడలేల 
తరుణిజూచి 
తరుణిచిన్న 


శ్ర తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
రామ(క్రియ 
సాళంగనాలు 
సామంతం 
సొళంగం 
నాదరామ[క్రియ 
సామంతం 
సాళంగం 
ముఖారి 
శ్రీరాగం 
హిందోళవసంతం 
సాళంగనాలటు 
వరాళి 

ధనా ్నసి 
ఆహిరినాలు 
సామంతం 
సామంతం 
మాళవిగాళ 
వేళావళి 

మఠ్య న వతా 
శంకరాభరణం 
నాదరామ(క్రియ 
నాదరామ[క్రియ 
దేసాళం 
రీతిగాళ 

ఆహిరి 
శంకరాభరణం 


త్తే్షేప్ర 
365 
ర8ిరి 
101 
556 
168 
తీప్రర్‌ 
256 
87 
243 
220 
38ిరి 
ర్‌త్త9 
వ 
272 
128 
త3౦ 
295 
167 
రక 
7 
227 
209 
271 
587 
590 
510 


తరుణిచిన్న 
తరుణిచేసిన 
తలంచిన 
తలయ 

తానే తలయ 
తానేల దూరరీని 
తానేల యెగ్గులు 
తాపసులడవి 
తొారుకాణ 
తెలిసితి 
తెలసుకోవయ్యా 
తొల్లిటి నాకంటె 
తొల్లేనీయాల 
దగ్గరిఇంకా 
దగ్గరితే నింత 
దానికేమి 
దేవదేవ 
దొడ్డవాని 
నన్నేమి 
నమ్మితింగద 
నవ్వువచ్చీిమా 
నవ్వువచ్చీమి' 
నవ్వేవారి 
నవ్వేవారి 
నాకేలలోంలే 
నాకేల వెరచే 
నాటిమాట 


శృంగారసంకీర్త నలు 


శంకరాభరణం 
కాంబోది 
అహిరి 

పొడి 
దేవక్రియ 
హిందోళం 
పూర్వగౌళ 
సాళంగనాట 
లలిత 
నాదరామ[క్రియ 
దేసాళం 
రామక్రియ 
రామక్రియ 
దేసాళం 

లలిత 

రామ క్రియ 
మాళవిగౌళ 
కాంబోది 
హిజ్టిజి 

బౌళి 
శంకరాభరణం 
వరాళి 

వరాళి 

పొడి 

వరాళి 

పొడి 

బౌళి 


ర్‌10 
వ! 
2077 
3832 
3846 
214 
566 
76 

1/71 
506 
త్వీర్మీర్మ 
225 
త్మీ2ైర్మ 
104 
69 

తీగ్రలై 
3810 


379 
27 
కరడ 
318 
339 
ర్‌23 
570 
224 


తీర్‌వి , 


శ్ర? 


435 


నాతో నేమిచెప్పే 
నాతోనేమి నవ్వే 
నామోము 
నావంక 
నిండిన జవ్వన 
నిండుంబాయ 
నిండుకొని 
నిజములే 
నిన్నమాపే 
నిరతపుజాణ 
నీకు నీవే 
నీకెట్తిత 

నీకే తెలుసు 
నీకే తెలుసు 
నీగుట్టు దెలియ 
నీడనుండి 
నీతలంపు 
నీమనసింకా 
నీమన సెట్టు 
నీమాటలు 
నీయంతవట్టు 
నీవంటిదే 
నీవంటి వలపే 
నీవంటివారమే 
నీవల్ల నేకంటి 
నీవల్లనే యీ 


నీ విభుండు 


శ్రీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


వరాళి 

వరాళి 
రితిగౌాళ 
భూపాళం 
తెలుంగులాంబోది 
నాదరామ(కియ 
పళవంజరం 
బలి 

మాళవి 
రామ[క్రియ 
గుండ[క్రియ 
సాళంగం 
వరాళి 
హిందోళం 
గౌళ 

పాడి 
దావిళభైరవి 
ముఖారి 
ఆహిరి 

బౌలి 
ముఖారి 
హిజ్జిజి 
రామ([క్రియ 
సౌరాష్ట్రం , 
ావిళభ్రైరవి 
లలిత 

ఆహిరి 


255 
240 
264 
348 
త్త2] 
26 

597 
191 
తెడ్త2 
320 
178 
శీర 
తె5్‌రి 
352 
౩24 
కే 
268 
206 
573 
326 
తెరిర్‌ 
579 
574 
366 
373 
302 
తెర్‌4 


నీవుచేసిన 
నీవు నేర్చితి 
నీవు మగవాండ 
నీవెంత సేసినా 
నీవెజగని 

నీవే ఆల 

నీవే తెలుసు 
నీవేమి సేత్తు 

నీ వేలకాంతాళించి 
నీవేల జంకించే 
నీవేలపంకించే 
లల్లిదే 
నీళ్లడిచితే 
నెట్టనరెంటి 
నెమ్మదినలుక 
నెరవేరెంబను 
నెలంత నేమి 
నెలంతరో 
నేండుగొత్త 
నేండు నాభాగ్య 
నేటంాకుండితే 
నే నటువంటిదాన 
నేనా విన్నవించి 
నే నీక్సు వింత 
నేను తనకు 
నేనెజంగ 
నేమంత 


శృంగారనంకీర్త నలు 


సామంతం 
ఆహిరినాట 
నాదరామక్రియ 
దేసాళం 
సాళంగం 
బౌళి 
దేసోళం 
బౌళి 

గౌళ 

పాడి 

బౌళి 
కేదారగౌళ 
శంకరాభరణం 
'మేఘరంజి 
హిందోళం 
బౌళి 

వరాళి 

భై రవి 
దేసాళం 
కేదారగౌళ 
బౌళి 
సామంతం 
గౌళ 
సౌర్మస్ట్రం 
తోండి 

పొడి 

లలిత 


88 
501 
ర్‌5్‌0 
230 
132 
తర్రి2 
68 

త్‌1ే6 
562 
తర్రిగ్రి 
ర్‌02 
1/72 
258 
250 
808 
201 
తిశ్తర్‌ 
త్రం 
ర5్‌65 
త్రి 

528 
త07 


394 


3897 
ర్‌త8ి 
228 


430 


త్తడ్షం 


నేమెఆంగ 

నే మేమనేము 
నే రుతువే 
పంతగాండ 
వచ్చిమాట 
వచ్చి సేసి 
పట్టుకు. నన్ను 
పట్టుకువే 
పట్టుపు దేవులము 
పట్టి విడిచిన 
వపడత్రినింతె 
పతితో విరహ 
పదరంగ 
వపదియు-బది 
వలుకులు 
వపలుమూరు 
పాయవువాండ 
పాొంతి పాంశి 
పిలిచి నీ 
పిలువరే కృష్ణుని 
పిలువరే వానింద్రియ 
పురుషులలో 
వపులకల 
వూజలంద 
'పేరంబేర 
పొందినవారము 
పొత్తులమగండు 


శీ. తాళ్లపాక అన్నమాచార్యుల 


దేశాళం 
శంకరాభరణం 
కుర్తంజి 
ముఖారి 
మాళవి 

ఆహిరి 
రామఘ[క్రియ 
దేసాళం 
మాళవిగౌళ 


ఖ్రైరవి 


కాంబోది 


భెరవి 
€.... 


బాలి 
ధన్నాసి 
దేవగాంధారి 
పాడి 

వరాళి 
నాదరాను[క్రియ 
వరాళి 
దేవగా-లధారి 
రామ(క్రియ 
సాళంగనాట 


“నారాయణి 


దేశాళం 
దేసాళం 
వూర్వగాళ 
ముఖారి 


325 
226 
250 
కే 
420 
64 
106 
142 
377 
147 
329 
464 
205 
89 
360 
231 
484 
174 
568 
136 
33 
1219 
337 


, 207 


రే 
403 
190 


పోపో యెందు 
బతుకరయ్యా 
బలిమిసేయక 
బలుగుండె 


బాపు బాపు కృష్ణా 
బావు బాపు మెచ్చి 


బుద్ది చెప్ప 
లా 
మంచిదాయంగా 


మంచిదె నీ జన్మము 


మంచివాండ 
మంచివాని 
మంతనపు 
మందలించి 
మగండు చెప్పిన 
మగవాండు తాను 
మగవాండు (భ్రమ 
మగవాండి 
మగువనీవే 
మగువభావము 
మగువల జేకొన 
మతకరితన 
మనసుకు 
మనసులో 
మన్నించు 
మమ్ముంజూొచి 
మమ్మేల 
మాటలేల 


శృంగారసంకీర్త నలు 


దేసాళం 
ముఖౌరి 
దేవగాంధారి 
ఆహెరి 

బౌళి 

ముఖౌరి 
నాదరామ[క్రియ 
'కేదారగౌళ 
హిందోళవసంతం 
నాదరామ[క్రియ 
గుజ్జరి 
శ్రీరాగం 

లలిత 

కాంబోది 
వసంతవరాళి 
మధ్యమావతి 
బౌళి 

పొడి 
తెలుంగుంగాంబోది 
దేసాళం 

బౌళి 
సౌర్గాస్ట్ర్రం 
వరాళి 
సౌొమంతం 
సామంతం . 
పొడి 
శంకరాభరణం 


కై 

581 
161 
170 
1ేర్‌2 
238 
280 
469 
ర్‌ 11 
తశ? 
356 
10 

త్రై? 
192 
116 
తీర్రిర్‌ 
ర్‌2 1 
౦09 

361 
ర్‌77 
410 
525 
262 
270 
531 
572 
ర్‌రి 


త్తం 


మా చొకటి 
మాకుంజూడ 
మాకేలయ్యా 
మానలేనే 
మానవెవుడం 


మాయళలేలం చూపే 


మాయలేలరారా 
మారుమాలు 
మాసాలా 
మించి దేవాంగన 
మోంద మిక్కిలి 
మోరైనా బుద్రి 
ముందర నున్న 
మూలనున్న 
మేలయ్యా 


మేలుమేలు అన్నిలూ 
మేలు మేలు గాంతల 
మేలు మేలు జాణ 


మేలు మేలునీ 
మేలు మేలే 
మేలు విచ్చి 
'మొగమాటము 
"మోసపోకు 
రట్టుడి కడప 
రమణు.(డ 
రాతి-బతిము 
రామా రామా 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


దేసాళం 
ముఖారి 

పాడి 
సామంతం 
శంకరాభరణం 
పాడి 
కేదారగౌళ 
ఆహిరి 
మాళవిగౌళ 
రామ[క్రియ 
పొడి 

పాడి 

లలిత 
శంకరాభరణం 
లలిత 

దేసాళం 

బౌళి 
రామ(క్రియ 
సెంధురామ[క్ర్రియ 
భైరవి 

పాడి 

శుద్రదేశి 

పాడి 

దేసాళం 

పాడి 
రామ(క్రియ 
ఆహిరినాటు 


16 

22 

359 
త్త 

త9రి 
ర్‌డ్తత్త 
68 

38 

529 
124 
153 
409 
390 
166 
223 
519 
296 


త్తంశ్త 
మేత్తత్త 
ర్‌డ్త 
466 
153 
298 
266 
తె6 
త్తేత్త 


శృంగారసంక్షీర్త నలు 


రారాంపు ముఖారి 
అట్టు సేసుకొని  బౌళి 

లేని విచారము బాభి 

వచ్చెను నీరమణుండు నాదరామక్రియ 
వట్టి కాతరాన మంగళకౌసిక 
వట్టి జోలి కాంబోది. 
వట్టినేరా సామంతం 
వట్టి విచారము ఆహీరినాట 
వట్టి విచారము మేంచబౌళి 
వద్దనేమా దేవగాంధారి 
వద్దువద్దు బలిమి. _ భైరవి 
వద్దువద్దు మాతోడ వరాళి 
వద్దువద్దు మాతోవాదు శంకరాభరణం 
వద్దు నుమౌ బౌళి 

వన్నిత నిన్నటా ముఖౌరి 
వనిత నీకు. గడ ఆహిరి 

వనిత జివ్వన దేసాక్షి 
వనిత రామక్రియ 
వలచినదాని ముఖారి 
వలచినపతి భైరవి 

వలవు రామక్రియ 
వాండు గదె మాళవి 
వాడలవాడల శ్రీరాగం 
వింత వారి వల్ల ముఖారి 
వింత వింత ముఖారి 
విచారించుకో బౌళి 
వినయమే శంకరాభరణం 


114 
583 
ల 
శ 
55] 
14 
18 
870 
221 


ర14 


100 
180 
120 
108 
1380 
1909 
ర 

857 
డీర్ట్‌7 


శ్‌? 


త్వం] 
276 
1ేరి 

196 
480 
532 
518 


త్తేడ్తడ్త 


విన్నదాంకా 
విన్నపము 
విరహతాపము 
విరదమ్మి 
విరులదండల 
వీండివో 
వీదివీధింజె 
'వెంగిమాడంబని 
వెన్నెలంగాయంగా 
వెలయ 
వేంగిరమా 
వేండుకోంగాంజెలు 
'వేగిరమా 
'వేడుకకాండ 
వేళలేదు 
వేళలేదు 
వేళైనదాంకా 
వాద్దంగూచుండంగ 
సంగడిజాణ 
నంతకూటూల 
సతి వెంఅవు 
సమ్మతించినా 
సరి నిచ్చక 
సరుసమాకొాక 
నవతిచుట్టు 
సవతివి గనక 
నవతివి నీ 


ె/ 
ఆహిరి 
ముఖారి 
ఖై రవి 
తెలుంగుంగాంబోది 
దేసాళం 
రుద్త్రవసంతం 

యి 
తెలుంగుంగాంబోది 
వరాళి 
శ్రీరాగం 
పాడి 
రామ (క్రియ 
సామంతం 
ఆహిరి 
భెరవి 
ఓ... 
సాళంగనాలు 
వరాళి 
సాళంగం 
వరాళి 
సామంతం 
సాళంగనాలటు 
ఆహిరినాలు 
భెరవి 
౬ 
రీతిగౌళ 
శీ/రాగం 
మంగళకౌొసిక 
మధ (మౌావతి 
నాదరామ(క్రియ 


శీ, తాళ్లపాక అన్నమాచార్యుల 


398 
త్తే 
202 
331 
277 
52 
59 
304 
294 
203 
182 
త్తైర్‌ 
త్త2ైప్ర 
567 
149 
169 
290 
248 
185 
306 
29 
80 
తై 
/7డ్త 
12 
తెరిత 
328 


సారెజారుంబయ్యద 
సారె వేరేపను 
సారెసారె 
సింగారరసము 
సిగరి పెండి 

ళీ లా 
సిగ్గువడి 

౮ 
సూటిగాందప్ప 
"సేయవయ్యా 
"సేసవెటినాపె 

ప్న 

హరినిన్నుంబిలి 


శృంగారనంకీర్త నలు 


వరాళి 

వసంతం 

గుజ్జరి 
హిందోళవసంతం 
సాళంగనాట 
సామంతం 
మాళవిగొళ 
దేసాళం 
దేసాళం 
దేవగాంధారి 





27 
4ీరి 
198 
కేశ] 
త్తం 
321 


ర్‌0 
112 


త్తీత్తర్‌ 


770. 9910౪9 56165 110 -5568 9109 8. 32-00 











5౧౧1664 & ౯0015066 0 5%% 65. జ .4.5., 5601౪6 01102. 
5జ8 100801 0250202006 206 [1౧664 21/60] 0/56 గిగా, 
1/2001110202%. ౯: 23888 


